శ్రీకృష్ణ లీలామృతం 


సృష్టి స్థితీ లయాలకు మూలమైన ఒక మవాత్తర శక్తి ఉందె, 
అది ఒకరిచేత కల్పింపబడేది కాదు; తనకు తానై ఉద్భవిస్తుంది. కొంత 
కాలం ఉండి ఆవెన నళించేది కాదు; శాళ్వత మెనది. ఎక్కడో ఒకచోట ' 
మాత్రమే వ్యక్తమయేది . కాదు; సర్వవ్యాపకత్వం కలది. పిపీలిక 
మొదలు |బహ్మవరకు అంతటా నిండి ఉంటుంది; కాని, నిగూఢంగా 
ఉంటుంది. మరొక ళక్తిీమీద ఆధారపడి ఉండదు; తన మహిమ మీద 
మాత మే ఆధారపడి ఉంటుంది. భూనభోంతరాళాలనూ సూర్య 
చం| చాదులనూ సృజించి, వాటికీ అనుగుణ మెన ధర్మాలను వాటికి 
నిక్టేశించి, ఆ ధర్మాల నవి సక్రమంగా పాలించుకు నెటట్టు చూస్తూ 
ఉంటుంది. అదీ దాని విశిష్టత, 


' : మవోద్భుతమైన ఆ విశిష్టళక్రిని మాంస చతువులతో యెవరూ 
చూడలేరు. పరిశుద్ధమైన మనసుగల మవార్డులు మాత్రమే జ్ఞాన నేత్రంతో 
దాన్ని దర్శించగలుగుళారు. అలా దర్శించిన మపహానీయులే దానికి. 
భగవంతుఢు' అని నామకరణం చేశారు. 


1. భగవంతుడు : 


అజ్ఞానం, దుఃఖం, రాగం, ద్వేషం, అభినివేశం అనే పంచవిధ 
క్లేశాలనుంచీ, పాపం, పుణ్యం, వాటి మి శమం అనే (తివిధకర్మలనుంచీ, 
జాతీ, ఆయువు, భోగం అనే కర్మ విపాకంనుంచీ చాని- ఛచాననలనుంచీ 
మారంగా ఉండే పురుషోత్తముని పేరే భగవంతుడు. ఆయనకు సజా 
య విజాతీయ స్వగత. భేదాలు లేవు. ఆయన తనకు శానై [ప్రకా 


శ 


లి (శ్రీకృష్ణ లీలామృతం 


శిసాడు. నాశరహితుడుగా జ్ఞూానమయుడుగా, చై_తన్యమూ ర్తిగా, 
పరమానంద స్వరూపుడుగా ఉంటాడు. తన్ను ఆ|శయించిన అణిమాది 
సిద్దులనూ, ధర్మం, యశం, ఐళ్వర్యం, జ్ఞానం, వై_రాగ్యం, పరిపూర్ణ త్వం 
అనే ఆరు (పముఖ లతణాలనూ యేలుకుంటూ ఉంటాడు. సర్వళ క్తి 
సంవన్నుడుగా, సర్వజ్జుడుగా, సర్వాంతర్యామి గా, సర్వసాతీ.గా, 
సర్వోత్క్బృమ్టుడుగా, నర్వాధ్యతుడుగా, న ర్వేశ్వరుడుగా, పరమపవి|త్రు 
డుగా పరమ మంగళళకారకుడుగా, (పేమరన ప్రపూర్చుడుగా, పరమా 
(శయుడుగా, పరమవితగా, పరబవ్య్మాగా, పరమాత్ముడుగా, భక్త 
వత్సలుడుగా జ్ఞానులచేత భావింవబడుతూ భజింపబడుతూ ఉంటాడు. 
అలాగే సాజాత్కరించి వారికి పరమానంచాన్నీ పరమవచాన్నీ 
(పసాదిస్తూ ఉంటాడు. 

మహోచదారుడై న ఆ మహానుభావుడు ఒకేఒకడై నా మవార్దులు 
ఆయనను అనేక నామాలతో పిలున్తూ ఉంటారు. ఆయన అద్వితీయు 
జె నా, భక్తులు ఆయనను అనేక విధాల భావిస్తూ ఉంటారు. సృష్టి. 
కార్యం జరివేటప్పుడు బ్రవ్మా అనీ, పోపించేటప్పుడు విష్ణువు అనీ, 
సంవారించేటవ్య్చుడు శివుడనీ (ప్రజలు ఆయనను "పేర్కొంటూ ఉంటారు, 

ఆయన మాధవుడు, నర్వ కామదుడు. ముకుందుడు. అందుకనే 
మాయాదూరులై నవారు ఆయన నా ళశయిస్తారు. అలా ఆశ్రయించిన 
వారికి ఆ మవోనుభావుడు సరె పశ్వర్యాలనూ చేకూరుస్తాడు. కొటత 
అనేది లేకుండా చేస్తాడు. దుఃఖ నివృత్తి కలిగిస్తాడు. మోజాన్ని 
(పసాదిస్తాడు. 


ఆ మహానుభావుని విలాస విభూతి మవోద్భుతంగా ఉంటుంది, 
దాన్ని సంఛావించటం జ్ఞానులకు మాత్రమే సాధ్యమవుతుంది. 
2. అవతారొలు ; 


(వపంచంలో ధర్మానికి వోని కలిగినప్పుడు, అధర్మం వాద్దులు: 
ఘీరి పోయినపుడు ధర్మ సంరవతణకోనం, అధర్శ (పవృ _ల్లీని అంధ 


(శ్రీకృష్ణ లీలామృతం § 


రింపచేనే నిమిత్తం ఆయన ఎప్పటి కే రూపం అవసరమో ఆ రూపంలో 
అవతరిస్తూ ఉంటాడు. అలా అవతరించి శిష్టులను రతీస్తూ ఉంటాడు; 
దుష్టులను శికిస్తూ ఉంటాడు. అది (పతి యుగంలోనూ జరుగుతూనే 
ఉంటుంది, 

ఆ అవతారాలు మూడు రకాలుగా 'ద్యోతమవుతై_. వాటిలో 
సృష్టికి సాయపడే శక్తి గలవాటిని |బవ్మాజేవుని అవతారా అంటారు. 
స్థితికి దోవాదమిచ్చే శక్తిగలవాటిని విమ్ణుదేవుని అవశారా లంటారు. 
సంవోర క్రియకు మాతమే ఉపకరించే వాటిని రుచావశారా అంటారు. 
ఎప్పుడు ప రూపంలో ఏ విధమైన అవతరణ జరిగినా దుష్ట శితణ 
శిష్ట రత్షణ అనేవి మా(తమే దాని (పథాన లజ్యూలుగా ఉంమై.. 

[పపంచా న్నంతనూ నడుపుతూఉండే ఆ భగవచ్చ క్తి, మేధా 

ధీళ క్తి, జ్ఞానశక్తి, యోగళక్షి మొదలై న రూపాలలో విశ్వ 
మంతటా వ్యాపించి ఉంటుంది. కాని, అది బాలామందిలో పరిమి 
తంగానూ, కొద్ది మందిలోమా। తం అపరిమితంగానూ ఉండటం సంభ 
విస్తుంది. ఏ |పాణిలోఅయికే ఆ శక్తి విశేషం అపరిమితంగా ఉండి 
లోక మానికి ఉపకరిస్తుందో ఆ [పాణిని పరమేశ్వరుని అవతారంగా 
వేర్కొనటం జరుగుతుంది. 

ఉదాహరణకు, మేధ అనేది ఒక శక్తి. అది 'పపంచంలో 
ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అంశే, నిత్యమైన దన్నమాట. అలా 
నిత్యమై, [పవంచమంతటా |పనరించిఉన్న ఆ శక్తి సాత్యవజేయునిలో 
అపరిమితంగా అభివ్య_క్ష మయింది. అది కారణంగానే ఆయన మవార్షి 
కాగలిగాడు. మవాత్తరమైన కృతులను కల్పించగలిగాడు. విశ్వ 
(శేయానికి తోడ్చడ గలిగాడు. అందుకనే అవతారపురుషు డనిపించు 
కున్నాడు, 

కాని ఆయనలో మేధాశక్తి అభివ్య_క్షమైనంతగా శౌర్య 
3 ధైర్య పరాకమాది శక్తులు అభివ్య క్త కం కాలేదు. అందుకనే ఆయనది 
పూర్ణావశార మనిపించుకో లేదు, 


తీ (శ్రీకృష్ణ లీలామృతం 


ఒకే ఒక వ్య కిలో వివిధ శక్తి విశేపాలు అపరిమితంగా 
అభివ్య_క్తమె లోక కల్యాణానికి ఉపకరించినప్పుడే ఆ వ్యక్తీ పూర్ణా 
'వళతారు కనపితమకోవట8 జరుగుతుంది. 


ఆ అవతారాలలో కూడా తరతమ భేదాలు గోచరి సె 
అవా, -విష్ణు, మహేళ్వరులు' పూర్ణతముని అంశావతారులనీ, 
వారికి సాయపడే నిమిత్తం ఉద్భవించిన మరీచ్యాదులు అంశాంశావ 
శారులనీ, ఆవేశ విశేషం ద్వారా ఒకానొక మహాత్తర కార్యాన్ని 
సొధించే శక్తిని ఆకర్షి ంచుకున్న పరశురామాదులు ఆవేశావతారు 
లనీ, పరమేశ్వరుని కళ (పనరించటం ద్యారా త్త వేది అయిన 
కపిలుడూ, మందర నగాన్ని మోసిన కూర్మమూ కళావతారాలనీ, 
భక్త క్రో రతణార్థం సర్వ తా వ్యాపించి ఉన్న నృసింహుడూ నరనారా 
యణులూ. (శ్రీ శామచంద్రుడూ పూర్ణావ'తారులనీ, వాసుదేవుడు 
వూర తమావశారుడనీ వ్యాసర్డి వివరించారు. : 


భగవంతుని అవశాశాలు అనేకమునై ్న. వాటిలో (పథమావ 
శారం పరమ పురుపావశారం, అది శ్రీమన్నారాయణుని విరాట్స 
రూపంగా అభివర్ణిత మయింది. ఆ పరమపురుషుడు జగ దుత్చ త్తి స్థితి 
లయాలకు ఆదికర్హ అయినాడు, 


ఆ తరువాత దతపుతి అయిన మూ ర్హియందు ధర్మునకు 
భగవదంశతో నరనారాయణు లుదయించారు. వారు బుషులకు 
ఆత్మ బోధ చేయటం జరిగింది. 


ఆడు న (శ్రీమన్నారాయణుడు హంస, దత్తాత్రేయ, నన 
త్కుమార బుషభావతారాలు ధరించి ఆత్మయోగం (పసాొదించాడు. 
వాయ గివావతార మెత్తి మధుదానవుని సంవారించాడు. మత్చా త్ర 
తారుడై_ మనువును రించాడు. అలాగే కూర్భరూపంలో మందరాద్రిని 
మోశాడు. వరాహారూపంలో భూమిని ఉద్దరించాడు. నృసింహరూపంలో 
హిరణ్యకశిపుని వధింఛాడు. వామనుడైై బలిధానవుని నిగ్రహించాడు, 


(శ్రీక ఎక్స్‌ ఫీలామృతం ర్‌, 


పరశురాముడై గర్వాంధులెన తతీయులను సంవారించాడు. (శ్రీరామ 
చందుడై దళీవుని నిర్హించాడు. (శ్రీకృష్ణుడై అవతరించి అనేక 
దుష్కర కార్యా లాచరించాడు; అరు ల నెందరినో అను[గహించాడు. 
రుం 4 
8. నమూధవుడు -_ మవార్షి కొవోం ౨ ' | 
(శ్రీమన్నారాయణుడు లో కాన్ముగవోర్థ మే అవతరిస్తాడు, 
ఆ అవతరణలోనే ఆయనకు శాప విముక్తి కూడా ఉంది. 
(పవ్లోదుని పౌత్రుడు బలి. అతడు దానవాధిపతి. ఒకసారి అతనికీ 
దేవతలకూ మధ్య ఘోరమైన యుద్దం జరిగింది. ఆ యుద్ధంలో చానవులు 
గెలిచారు. చేవతలను స్వర్గంనుంచి తరిమివేశాగు; స్వరాన్ని ఆక 
a ॥ a 
మించుకున్నారు. కాని, దేవతలు విష్ణుదేవుని సహాయంతో చానవులను 
జయించి తిరిగి తమ రాజ్యాన్ని స్వాధినపరచుకోవటం సంభవించింది. . 
ఆ సమయంలో, దానవులు తమ గురువై న కు కాచార్యుని 
ఆశయించి తమ్ము రతి.ంచవలసింది గా (పొర్ధించారు. శు[కాచార్యుడు 
వారికి అభయ మిచ్చాడు. 
దేవతలకు ఆ విషయం శరిసింది. వెంటనే వారు డేవేందుని 
సమీపించి దానవులు యుద్దానికి సిద్దమ యేలోపల వారిని సంవారించ 
వలసిందిగా (పార్థించారు. ఇంద్రుడు వారి (పార్ధనను మన్నించాడు. 
ఆ వెంటనే మ హేందుడు చేవ సమూవోలతో రాజనుల 'మీద 
పడ్డాడు. ఆ శాకిడికి తట్టుకో లేక వారు శుకాచార్యుని శరణు 
జొచ్చారు. అప్పుడు శుక్రుడు తన [పభావం ద్వారా దేవతలను స్వర్గం 
దాకా తరిమి వేశాడు. 
ఆ వైన దేవతలను జయించటానికి తన శకి చాలదనీ మంత 
శ క్షి అవసరమనీ కు కాచార్యుడు భావించాడు. ఆ మం|తళశ_క్తిని సంపా 
దించేనిమి త్తం అతడు ఈశ్వరునిగూర్చి తపస్సు చేయ సంకల్పించాడు. 
తపస్సు చేసుకునే నిమిత్తం శు[కాచార్యుడు. వెళ్ళిపోయిన 
పతంలో 'తమ జీవితాలకు రతణ ఉండదని చానవులు భావించారు, 


8 (శ్రీకృష్ణ. లీలామృతం 


అందుకని, వారు, ఆయన సలవేమీద, మునివేషధారులై వనాల్లో 
అక్క డక్కడ, నివాసా లేర్పరచుకోవటం జరిగింది. 


అలా మునివేవధారులై న దానవు లొకసారి, గంధమాదనం 
మీద తపస్సు చేసుకుంటున్న ప్రళ్లోదుని సమీపించి, ఆయనను దేవతల 
వద్దకు రాయబారిగా పంపారు. చానవులకు సం| గామ వాంఛ లేదనీ, 
వారు పూర్వం చేసిన దోషాలకు పశ్చాత్తాప పడుతున్నారనీ, ఇక 
ముందు దేవతలను సోదర భావంతో చూనుకోవటానికే నిశ్చయించు 
కున్నారనీ వారు ఆయన ద్వారా వారికి విన్నవించుకున్నారు. 


'ప్రవ్లోదుని మాటల మీది విశ్వాసంతో చేవతలు 'సకే నన్నారు. 
అసురులుమా[తం తమ కుటిల (ప్రయత్నం ఫలించినట్టు భావించి, కపట 
తపోవ్యాపారంతో కశ్యపుని ఆశ్రమంలో ఉంటూ వచ్చారు. 

కాల[కమాన ళు కా9చార్యునకు శంకరుడు |పత్యతమైనాడు; 
'వరమే'దై నా కోరుకోవలసింది' అన్నాడు. దానిమీద అతడు నుర 
పరాజయాన్నీ అనురవిజయాన్నీ చేకూన్చే మం తాన్ని పసాదించవల 
సిందిగా ఆయన్ని అభ్యర్థించాడు. ఆ మీద మహేశ్వరుడు, దేవతల 
కమం కోర్కి కుకా9చార్యుని ఉద్దేశించి "దానికి తగిన అర్హతను నంపా 
దించుకోవలసింది అని ఆబేశించాడు. అది కారణంగా, శుకా)చా 
ర్యుడు, వేయి సంవత్సరాలపాటు ఘోరతపన్సు చేశాడు. ఆ సమ 
యంలో అతడు ధూమపానంతో ప్రాణాన్ని నిలువుకోవటం జరిగింది. 


ళు కా9చార్యుడు అలా తపస్సు ప్రారంభించిన విషయం 
దేవతలకు శెలినింది. ఆ వెంటనే చారు కుకాచార్యుని తపస్సు 
ఫలించే లోపల రాతనులను నిర్జించటం అవసర మనుకున్నారు. అది 
కారణంగానే వారి మీద పడ్డారు. 
అప్పుడు జరిగిన పోరులో అనేకమంది రాకసులు వాతుళై 
నారు. (బతికి బయట పడ్డవారు కు క్రాచార్యుని తల్లి వద్దకు పరుగెత్తుకు 
యె ల (హో అవి 
పోయి శరణు వేడుకున్నారు. ఆమె వారందరికీ అభయ మిచ్చింది. 


్ర్కోక్ల లీలామృతం 

నురలు అసురులను వెంటాడుతూ అక్కొ_డకు వెళ్ళారు. ఆము 
యిెదుటచే వారిని దండింప సాగారు. అందు కామె సహించలేక 
వారిని అడ్డుకుంది. ఆమె అలా నివారిస్తున్నా దేవతలు దానవులను 
హింసించటం మానుకోలేదు. 


అది |గహించిన భృగుపత్నికి ఆగవాం కలిగింది. ఆవెంటనే 
ఆమె వారి మీదకు ని|చాచేవిని పంపింది. 


అలా విడువబడిన నిదా బేవి చేవతలందరనూ మహో 
మోపహాంలో ముంచేసింది. అది చూసి 'దేవేర్యదుడు భయపడ్డాడు; 
పోయి విష్ణుదేవుని శరీరంలో తలదాచుకున్నాడు. 


కాని, నిచాదేవి అతణ్ణి వదల లేదు. అతణ్ణి తరుముకుంటూ 
వెళ్ళి “విష్ణువును వదలి బయటకు రావలసింది" అని ఆదేశించింది. అలా 
రాని పతంలో విమ్టువుతోనవా అతణ్డి కబళించ వలసి వస్తుందని కూడా 
హపహాచ్చరించింది. 


భృగుపత్ని మహో తపశ్ళాలిని. సత్యసంధురాలు. పరమ 
పతివత. ఆమె కిని అడ్డుకోవటం తనకు మించిన పనిగా మేం 
[దుడు భావించాడు. ఎలాగైనా ఆ ఆపదనుంచి తన్ను తప్పించ 
వలసిందిగా విష్ణువును (పార్థించాడు. 


(శ్రీవారి అతని ప్రార్థన నంగికరించి ఆమె మీదకు తన 
చకాగయుథాన్ని వదిలాడు. ఆ చకం మంటలు [కక్కుతూ పోయి 
భగుపత్ని కంఠాన్ని ఉత్తరించింది. ఆమె అలా మరణించగానే 
దేవతలు నిదనుంచి మాదిరి లేచారు. 


ఇం[దో పేందులు అలా తన భార్యను చంపిన నంగతి తెలును 
కుని భృగుమహర్షి ఆ[గహపరవళు డై నాడు. అది కారణంగా 
(శ్రీ మహావిష్ణువు నుద్దేశించి "ఇకముందు నువ్వు నానా యోనులలోనూ 
పుడుతూ దుఃఖా లనుభవిన్తూ ఉంటావు” అని శపించాడు, 


ఆ విధంగా శసప్తుడైన (శ్రీవారి వివిధావతారాలు ధరిస్తూ 
ఉండటం, తనదై న పాపాన్ని తరుగచేనుకుంటూ ఉండటం, లోక 
కల్యాణ [పదమైన కొన్ని కార్యాలను చేస్తూ ఉండటం జరుగుతోంది. 


క, ఖగ వల్లీలలుః 
యథాన్ధానికి భగవంతుడు జ్ఞాన ఐశ్వర్య వీర్య బల తేజస్సంప 

న్నుడు. అంజేకాదు. ఆయన సృష్టికర్త. శాశ్వతుడు. సర్వేశ్వరుడు, 
అలా అయికూడా, భూలోకంలో అవతరించినప్పుడు తనదైన 
వైస్టవమాయను వళపరచుకుని అతి విచిత్రంగా చరిస్తాడు. శరీరధారు 
అందరి మాదిరిగా నే జన్మించినట్టూ, "పెరిగి చెద్దఅయినట్టూ | పాపంచిక 
బంధాలకు కట్టుబడి ఉన్నట్టూ, మానవసవాజమైన వివిధ గుణాలచేత 
ఆవరిం పబడి ఉన్నట్టూ వ్యవవారిస్తాడు. ముక్త స్వభావుడై కూడా 

ఖర్‌ 6 » 
బంధువుల పట్ల మమకారం ఉన్నట్టూ, శత్రువుల వట్ల విరాధం వహించి 
నట్టూ, నుఖ దుఃఖాలను అనుభవిస్తున్నట్టూ నటిస్తాడు. కాని, 
ఏవిధంగా వ్యవవారించినా తను మాతం తామరాకు మీది నీటిబొట్టు 
మాదిరిగా ఉంటాడు. అలా అభినివేశం లేకుండా చేసే కార్యాలనే 
“లీలిలు అంటారు. ఆ విధమెన లీలలను (వదర్శించటంలో శ్రీకృష్ణుడు 

ర (ac) 

అ(గేసరుడు. 
ర్‌, కృషి వతారో కొలరోణుం : 

ళ్‌ 


(శ్రీకృష్ణుడు 'ద్వాపరాంతాన, కలియుగం ప్రారంభమయ్యే 
ముందు అవతరించాడు. ఆయన అవతరణకు మూలకారణం, మదోన్న 
త్తులూ నిరంకుకులూ అధర్మపరులూ అయిన రాజులను సంహారించటం; 
[ప్రపంచంలో శాంతినీ సుఖాన్నీ సంస్థా పించటం. 

ద్వావరాంతాన మవేోసురు లెందరో మానవులై జనించటం, 
మహీధవులు కావటం సంభవించింది. వారు అధికార మదోన్మత్తు 
లై_నారు. అది కారణంగా వారు నీరంకుకులు కావటం, (పజాపీడ కు 
పూనుకోవటం, ధర్ముదూరులై. చరించటం జరిగింది, 


(శ్నీక్ళళ్త లీలామృతం ర్ట 

' నపహాజంగా పాలకుల గుణాలు పాలితులలో (ప్రస్ఫుటంగా 
ద్యోతమవుతూ ఉంమై. [పభువు ఉత్తముడై నపతుంలో |పజలు ఉత్తము 
లవుతారు. | పభువు దుర్మార్గుడె నప్పుడు ప్రజలు కూడా దుర్మార్గులే 
అవుతారు. 

ఆ సమయంలో అసురులు అధీపతులు కావటంవల్ల (ప్రజలు ధర 
దూరులూ కామ్మకోధాదులకు చాసులూ అయినారు. వారందరూ 
నరకకూపంలో పడిపోయే స్థితి పర్పడ్డది. 

ఆ పరిస్థితిని అరికట్టటానికీ, భూదేవికి చై. త్యులవల్ల సంభవించిన 
భారాన్ని తొలగించటానికీ (శ్రీవారి సంకల్పించుకున్నాడు. మూనవ 
లోకానికి తాను దిగటానికీ, మానవులను ఉద్ధరించటానికీ ఆయన 
నిశ్చయించుకున్నాడు. ఆ సందర్భంలో ఆయనకు సాయపడటానికి 
కొందరు చేవతలూ, మవార్షులూ కూడా పూనుకున్నారు. కాల 
[కమాన, (శ్రీకృష్ణుజె జన్మించిన శ్రీమన్నారాయణునకు సవోయం 
చేసే నిమిత్తం జనించినవారిలో బలరాముడు (వముఖుడు. ఆయన 
ఆదిశేషుని అంశతో జన్మించాడు అలాగే నరుడు అర్జునుడుగా 
పుట్టాడు. యముని అంశతో విదురుడూ ధర్మరాజూ, వాయుదేవుని 
అంశతో ఖీముడూ, అశ్వినీ చేవతల అంశతో నకుల నహాదేవులూ, 
నూర్యాంశ వల్ల కర్ణుడూ, బృహస్పతి అంశవల్ల (దోణుడూ, రు(చాంళ 
వల్ల అశ్వశ్ఞామా, సాగరుని అంశవల్ల శంతనుడూ, వనువుల అంశవల్ల 
ఫీష్ముడూ, మరుద్గణాల అంశవల్ల విరటుడూ కృ పాచార్యుడూ కృత 
వర్మా, అగ్ని దేవుని అంశవల్ల ధృష్టద్యుమ్నుడూ, నసనత్కుమారాంశ 
వల్ల (పద్యుమ్నుడూ, వరుణుని అంళవల్ల (దుపదుడూ, విశ్వేజేవుల 
అంశవల్ల పాంచాలీకుమారులూ జనించారు. లమ్మీ దేవి అంశవల్ల 
ద్రౌపది జన్మీంచింది. 

6. దోవతీ వనుదోవులు: 

అవతారమూర్తులను కనివెంచే అర్హ్హత అందరికీ లభ్యంశాదు. 

దానికి (పత్యేకమైన పూర్వజన్మ విశేవం ఎంతో అవనరం, 


10 (శ్రీకృష్ణ తీలామృతం 


కికృషమ్ణునకు తలిదండులయే అదృష్టం రేవకీ వనుదేవులకు 
దక్కింది. (శ్రీకృష్ణుని కని, చారు, పునర్జన్మ లేని ఉత్తమోత్తమ గతిని 
సాధించుకున్నారు. 


పూర్వం, స్వాయంభువ మన్వంతరంలో పృశ్ని అనే ఒక పరమ 
పతి|వత ఉండేది. ఆమె సుతపుడనే (పజాపతి భార్య. 

ఆ దంపతులు (శ్రీవారి నుద్దేశించి పన్నెండు వేల దివ్యనంవత్స 
రాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి, (శ్రీవారి, తన నిజ 
రూపంలో వారికి దర్శనమిచ్చాడు; “ఏదై నా వరం కోరుకోవలసింది' 
అని అడిగాడు. 


ఆ దంపతులు ఏది అడిగినా ఇవ్వటానికి (శ్రీవారి ఆ సమయంలో 
సిద్దంగా ఉన్నాడు, ముక్తి కోరినా అప్పుడు వారికి లభించేదే, కాని, 
వారు, ఆయన దివ్యసౌందర్యం చూసి ముగ్గులె “నువ్వు మాకు కుమా 
రుడవై. జన్మించ వలసింది అన్నారు. ఆ అనటం కూడా ముమ్మారు 
అన్నారు. 


చేసిన వాగ్దానం |పకారం, (శ్రీవారి, వారికి మూడు జన్మలలో 
కుమారుడుగా జన్మించటానికి అంగీకరించాడు. ఆ జన్మలోనే పృళ్ని 
గర్భుడనే పుతుడై. పుట్టాడు. 

ఆ తరువాతి జన్మలో ఆ దంపతులు అదితీ కళ్యపుడూ అయి 
నారు. అప్పుడు (శ్రీహరి వారికి వామనుడై. జన్మించాడు. 


ఆ అదితీ కళ్యపుడూ అనంతర జన్మలో దేవకీ వసుబేవు అ నారు. 
(శ్రీవారి వారికి (శ్రీకృష్ణుడై జన్మించాడు. తన వాగ్దానాన్ని చెల్చించు 
కున్నాడు. వారికి ము కిని (పసాదించాడు. 

మరీచి కుమారుడై న కశ్యవ |పజాపతి ఒకసారి ఒక మవో 
యాగం తలపెట్టాడు. ఆ యాగానికి గోవులు కావలసివచ్చినై . అది 
కారణంగా ఆయన వరుణదేవుని గోవులను అపవారించటం జరిగింది.. 


(శ్రీకృత్ల. లీలామృతం 11 

గోవులు అలా అపవారింపబడటం వల్ల లేగలు రోదించసాగినై_. 
అది చూసి వరుణుడు బవ్మాదేవుని సమీపించి, జరిగినదంతా చెప్పి 
“షోవత్సలు తమ తల్లులకోనం కుమిలికుమిలి రోదిస్తున్నట్టుగా కశ్యపుని 
భార్య అయిన అదితి తన కుమారుల కోసం రోదించటం జరుగుతుంది 
అన్నాడు. 


దోషమని తెలిసికూడా గోవుల నపహారించిన కారణాన కళ్య 
పుడు సయితం వరుణుని శాపానికి గురికావటం జరిగింది, గోవుల మీది 
కోరికతో ఆ దోషాన్ని ఆచరించినందువల్ల అనంతర జన్మలో ఆయనకు 
గోపాలకత్వం సిద్దించింది. 


అడే విధమైన మరొక శాపంకూడా అదితికి ఉంది. దితి ఒకసారి 
అదితిని శపించింది; “నీకు ఏడు గర్భాలు శోక కారణ మవుతై ” అని, 
అది కారణంగా అదితి మూడవ జన్మలో "దేవకి అయింది. ఆమెకు 
జనించిన ఆరుగురు కుమారులను ఆమెకు అన్న అయిన కంసుజే సంవా 
రించటం, ఆమె ఏడవ గర్భం చ్యుతం కావటం తద్వారా ఆమెకు గర్భ 
శోకం కలగటం జరిగింది. 


7. ఉందయజోదలు : 


(శ్రీకృష్ణుని కన్నది చేనకీ వసుబేవులయినా ఆయన్ని పెంచి 
'పోపించుకు నే అదృష్టం వారికి లేకపోయింది. ఆ భాగ్యానికి నోచు 
కున్నది నందయళోదలు. 


అష్ట వసువు లలోనూ (దోణుడ నేవాడు (పసిద్దుడు. ఆయన 
భార్యపేరు ధర. ఆ దంపతులకు చతుర్ముఖుడు గోరతణాది కార్యాలు 
ని'్టేశించటం జరిగింది. ఆ సమయంలో, వారు ఆయన నుద్దేశించి, 
'మవానుభావా ! మేము నీ ఆదేశానుసారం మానవలోకంలో పుడశాం, 
కాని, అప్పుడుకూడా మాకు (శ్రీమవోవిమ్టువును సేవించే భాగ్యం 
ఉండేటట్టు చూడవలసింది” అని (ప్రార్థించారు. 


{9 (శ్రీకృష్ణ లీలామృతం 


అందుకు చతుర్ముఖు డంగికరించాడు. కాలమాన, ఆ దంప 
తులు, గోకులంలో నందయశోదళై_ జన్మించారు. చతుర్ముఖుని వర 
క్‌! తమ జీవితాలకు 
(ప్రభావంవల్ల బలరామ క ములను ణవించి వారు తాల 
ధన్యత చేకూర్చుకున్నారు. 


ర, గ్రీక్ళ్కవ్దుశు వూర్ణతముడు : 


(శ్రీకృష్ణుడు సాజాత్తు శ్రీమన్నారాయణుడే కావటంవల్ల 
హరి వైన సర్వశ కులూ ఆయన్ని ఆ[శయించి నై. ఆయన చరిత నవరస 
మవోర్ణవ మయింది. 


ఆయన పకై క వీరుడై కంసాది అసురులను సంవారించాడు 
రణరంగంలో, మూర్తీభవించిన కా|దం మాదిరి, ఫీప్మాచార్యునిషై కి 
లంఘించాడు. ఆవావ |పారంభంలో క_ర్తవ్యతామూఢుడై న అర్జును ' 
నకు పరమశాంత చిత్తంతో క_ర్హవ్యోపదేళం చేశాడు. పదవోరువేల 
ఎనిమిదిమంది పడుచులతో చిశాతిచిితంగా శృంగారచేస్టలు సలి 
పాడు, చాలుడై ఉండి (బవ్చోండమెైన గోవక్టన పర్వతాన్ని కొన 
గోట నిలుపుకుని మవోద్భుత మనిపించాడు. మృద్భతణాది కార్యాల 
ద్వారా వీభత్సరసాన్ని వ్యక్తీకరించాడు. విర్శాడూపాన్ని ప్రదర్శించి 
దురోధనాదులకు భయోత్చాతం కలిగించాడు, యాదవకౌరవ వినా 
శన ఘట్టాలలో కరుణామూరర్తిగా |వత్యతమైనాడు. శిశు! కీడలలో 
చమత్కారాన్ని కల్పించి వహాన్యరసాన్ని పోషించాడు. ఆ విధ మైన 
పరిణతిని అన్ని రంగాలలోనూ |పదర్శించటం ఆయన ఒక్కనిశే 
చెల్లింది. అందుక నే ఆయన పరిపూర్ణ తమావశారు డనిపించుకు న్నాడు. 


పరమాత్ముడు పరమానంద స్వరూపుడు. (పాణికోటి వాంఛిం 
చేది కూడా పరమానందమే. అది కారణంగానే, (పతిజీవీ, ఏదో ఒక 
సందర్భంలో పరమాత్ముని వేపు గమించటం జరుగుతుంది. ఆ పర 
మాత్ముడు మానవరూపంలో అవతరించినప్పుడు, అందులోనూ 'అని 


ర్వచనీయమైన మనోవారాక్ళతి ధరించినప్పుడు ఆ అవతార [పయో 
జనం అతిశయిస్తుంది. అడే కృష్ణావతారంలో జరిగింది. 

'కృష్ణుడు' అంశు “అందరి చిత్రాలనూ “ఆకర్షి ంచేవాడు అని 
అర్థం. యశార్థానికి ఆయనవల్ల ఆకర్ష ంపబడని [పాణి అంటూ లేదు. 
(పేమపూరితలైై గోపికలు, భయాన్వితులై కంసాదులు, వైరం 
మూలంగా శిశుపాల దంతవ.క్తు)లు, అాంధవ్యంద్వారా యాదవపాండ 
వులు, భక్తి మూలంగా పరమర్హులు, అందరూ ఆయన వల్ల ఆకర్షింప 
బడిన వా తే. తద్వారా ధన్యతపొంది తరించిన వారే. 


. (శ్రీకృష్ణుడు మాయామానువ విగహుడై భూలోకంలో 
నూటఇరవై అయిదు సంవత్సరాలు చరించాడు. ఆ కాలంలో ఆయన 
అనేక మైన, అద్భుత కార్యాలను సాధించాడు. అనేకుల నన్నుగ 
హించాడు. పురిటిపొ త్రిళ్ళలో ఉండే, తల్లిదండులకు (శ్రీమన్నారా 
యణుడుగా దర్శనమివ్వటంతో |పారంభ మైన ఆయన లీలలు యాదవ 
వంశ చినాళంతో అంతమయినై . 


బలనంపదలో బలరాము 'జెంతో ఆత్మ సౌందర్యంలో అచ్యుతు 
డంత. ఆయన అందచందాలను అభివర్జించటానికి ఆ పలుకు తల్రి 
మ్మాతమే అర్హు రాలనిపిస్తుంది, మన్మథుని కన్నతండి కాదగిన 
కృష్ణయ్య సౌందర్యాన్ని మవారులు కూడా పరిపూర్ణంగా వర్థించ లేక 
పోయినారు. 

(శ్రీకృష్ణుడు ముగ్గమోవానమూ ర్తి. ఆయన శృ్ళంగారరస 
సర్వస్వం. నల్లని అగిసెన పువ్వువంటి శరీరచ్చాయ, . పద్మంవంటి కోల 
ముఖం, ఆ ముఖంలో చిలిపితనాన్ని చిందే తామర రేకులవంటి విశాల 
నేత్రాలు, (పేమామృతాన్ని వర్షిస్తూ ఉండే పెదవులు, ఆ .గిరజూల 
జుట్టు, చిరుకేశాలముడి, దానిమీద శిఖపింఛం, మెళ్ళో బంగరు పులి 
గోరు, చేతులకూ కాళ్ళకూ బంగరు చిరుగజైలు, మొలకు "సై డిమొల 
(కాడు, మెళ్లో వనమాల...అవన్నీ తలచుకుంాఖు సౌందర్యరసాధి 


14 (శ్సీకృవ్ల లీలామృతం 


'దేవత ఆయనగా మూ _ర్తీళవించించా అనిపిస్తుంది. ఆయన నా|శయిం 
చటం వల్లనే మాధుర్యరసానికి సిద్ధి లభించిందా అనిపిస్తుంది. 
య 


(శ్రీకృష్ణుని మాహాత్మ్యం ఎంత గొప్పదో సౌందర్యం కూడా 
అంత గొప్పదే. ఆ యుగంలో (శ్రీకృష్ణుని మించిన అంద గాళ్ళు లేనే 
లేరని (పతీతి. ఆయన తరువాత చెప్పదగిన వారు. ఆయన కుమారుడు 
[వద్యుమ్నుడూ, మనుమడు అనిరుద్దుడూ, పాండు పుతుడైన నకు 
లుడూ మాత్రమే, 


ర్ట శ ముని రొనీకొోత: 


(శ్రీకృష్ణుని అభిరుచులు కూడా ఆయన అందానికి అనుగుణం 
గానే ఉండేవి. నీల మేఘచ్చాయ గల ఆ మహానుభావుడు పనుపు 
రంగు పట్టుబట్టలు కట్టుకునేవాడు. కొన్ని ఆమడల దూరం సౌరభాన్ని 
విరజిమ్మే పారిజాతాన్ని తన ఉద్యానవనంలో ,పతిష్టించుకున్నాడు. 
అద్భుతమైన అశ్వరాజాలను, వైబ్యః ను[గీవ, మేఘపువ్బ, బలావాక 
అనేవాటిని పెంచి పోషించుకున్నాడు. (పపంచంలోని నగరాలన్ని టి 
లోకీ శేష్టమెన ద్వారావతిని విశ్వకర్శచేత నిర్మింపచేసుకున్నాడు. ఆ 
నగరంలో తను కొలువుతీన్చే నిమి త్తం, 'నుధర్మ' అనే సింహోననాన్ని 
మహేందుని వద్దనుంచి 'తెప్పించుకున్నాడు. (పాడ్డోతిపాధిపతి 
అయిన నరకాసురుడు ఏరి కోరి తెప్పించుకుని చెరలో ఉంచిన పరమ 
సాందర్యవతులను, పదవోరువేలమంది రాకుమా శ్తిలను చారి కోరిక 
మీద తన అంతఃపురంలో చేర్చుకున్నాడు. తలచుకున్నంతలో ఎంత 
దూరమైనా వెళ్ళటానికి వీలుగా 'గరుడి అనే ఒక మవా త్తర విమా 
నాన్ని కల్పించుకున్నాడు. అదీ ఆయన వైశిష్ట్యం. 


10. కంనుడా న కాలనోమి ; 
(శ్రీవారి భూలోకంలో అవతరింపబోతున్నాడన్న విషయం 


[ప[పథమంగా కంనునకు తెలిసింది. ఆ విషయాన్ని అతనికి వినిపిం 
వింది ఒక అదృశ్యవాణి, వ 


(శ్రీకృ్త లీలామృతం 19 


కంసుడు మధురాధిపతి అయిన ఉగసేనుని కుమారుడు. పూర్వ 
జన్మలో అతడు కాలనేమి అనే రాతసుడు. అతడు సామాన్యుడుకాడు; 
శతభుజుడు, ళతశిరన్కుడు. శైల సద్భృశుడు. ఉ|గవీతణుడు. 

తీరసాగర మథన సమయంలో అతడు (శ్రీవారి చెదిరించి 
యుద్దంచేశాడు. ఆయన చేతులో నిహతుడై నాడు. కాని, అసుర 
పురోహితుడైన భార్గవుడు తిరిగి అతణ్ణి |బతికించటం జరిగింది, 

అలా పునర్జివితుడై న కాలనేమి (శ్రీవారిని జయించే ఉద్దేశంతో, 
ఆ తరువాత నూశేళ్ళపాటు [బహ్ముదేవుని గురించి త్మీవమైన తపస్సు 
చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకుని, చతుర్ముఖు డతనికి |పత్యతమై 
“నీ మనోరథ మేమిటో ఆలుపవలసింది అన్నాడు. 

ఆయనకు సమాధానంగా, కాలనేమి “నేను అమరులచేత 
మరణించకుండా ఉండే వరం 'పసాదించవలసింది అన్నాడు. ఆ సమ 
యంలో అతనికి ఆ వరమివ్వటం అనుచితమని చతుర్ముఖుడు 
భావించాడు. 

అది కారణంగా నే "వచ్చే జన్మలో నీకీ వరం లభిస్తుంది” అని 
చెప్పి అద్భశ్యుడై నాడు. 
11. కొంనుని దిగ్గింజయం: 


ఆ తరువాత కంసుడై జన్మించిన కాలనేమి అమిత బల 
పరా[కమాలు కలవాడని (పసిద్ది పొంచాడు. కనిపించిన పీరులందరి 
తోను అతడు కయ్యానికి దిగేవాడు. అందరినీ అతి సులభంగా 
పరాజితులను చేసేవాడు. 

అలా ఉండగా, ఓసారి, మగభేశ్వరుడై న జరాసంధునితో 
అతనికి పోరు నంభవించింది. యమునానది ఒడ్డున ఆ మవోవీఠరు 
లిద్దరూ రణోత్సావహాంతో ఉన్న సమయంలో, 'కువలయాపీడం” 
అనే జరాసంధుని పట్టపుశేనుగు గొలుసులు తెంచుకుని, శిబిరాలను 
కూల ధోనుకుంటూ రణరంగంలో (ప్రవేశించింది, 


18 త కాయ్యుం 


ఆ మత్తగజే్యదం చేసే ఘీంకృతులు విని అక్కడి యోధు 
లందరూ (పాణ$ీతితో పారిపోయినారు; కాని, కంసుడు మాత్రం. 
కదలలేదు. 


అంతలో కువలయావీడం అతణ్ణి సమీపించింది. భీకరంగా 
ఘీంకరిస్తూ అతనితో తలబడ్డది. 


చేయి వనుగుల బలం కలది కువలయాపీడం. అది శెలిసి 
కూడా కంసుడు కలవరపడ లేదు. ఒక్క అడుగ ఛా వెనక్కు వేయ 
లేదు. అలా నిశ్చలంగా నిలబడి ఉండే, ఆ గేం దుని తొండం 
గట్టిగా పట్టుకున్నాడు. అలా పట్టుకుని మై కత్తి, గిరగిరా (తిప్పి 
ల వైన్యం మీదికి విసిరివేశాడు. ఆ వనుగు తాకిడివల్ల 
ఆనె వై న్యంలో అనేక వేలమంది మరణించటం జరిగింది. 


అది చూసిన జరాసంధునకు కంనుని బలసంపద మహాద్భుత 
మెన దనిపించింది. ఆ వైన, కంనునితో పోరుసలిపేకంచు మెతి 
చేసుకోవటం [శ్రేయస్కరమని అతను భావించాడు. ఆ వెంటనే 
కంనునితో నంధి చేనుకుని, తన కుమాంరెలై న అస్తి, [పాసి అనే 
వారిని అతనికిచ్చి వివాహాం చేసి, అతనితో బాంధవ్యం పర్పురచు 
కున్నాడు. 


ఆ తరువాత, కంనుడు మాహిష్మకీపురం మీదికి దాడి 
వెళ్లాడు. వెళ్ళి, మల్లయుద్ద విశారదుల న 'చాణూరముషి కాదె రాజ 

ల్‌ a రలు 
కుమారులను తనతో ద్వంద్వ యుద్దానికి ఆవ్వోనించాడు. అప్పుడు 
జరిగిన ద్వంద్వ యుద్దంలో వారిని అవలీలగా ఓడించి నియమ పకారం 
వారిని తన భృత్యులను చేసుకున్నాడు. 


అక్కడి నుంచి బయలుదేర, కంనుడు (పవర్ష లా దికి వెళ్లాడు. 


వెళ్ళి, అక్కడ వీరవివోరం చేస్తూఉండే ద్వివిదుడనే చానరునితో 
యుద్ధం చేశాడు, 


(శ్రీకృష్ణ లీలామృతం 17 


ద్వివిదునికీ కంనునికీ మధ్య ఇరవై_ ఎనిమిది రోజులు ఘోర 
మైన పోరు జరిగింది. ఆ సందర్భంలో ద్వివిదుడు ఒక కొండను 
"పెల్లగించి, గిరగిర (తిప్పి కంనుని మీదికి వదిలాడు. కంనుడు ఆ కొండను 
పట్టుకుని తిరిగి ద్వివిదుని మీదికి విసిరి వేశాడు. ఆ శాకిడికి తట్టుకో 
లేక ద్వివిదుడు మూర్చ పోవటం, ఆ తరువాత తేరుకుని కంసునికి 
'దాసోవాి” మనటం జరిగింది. 


ద్వివిదుని చానునిగా స్వీకరించి, అక్కడినుంచి బయలుదేరి 
కంసుడు బువ్యమూశానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ' శేశి అనే నర 
భోజనునితో యుద్ధంచేసి గెలిచాడు. ఆ సమయంలో కంసుడు 
బువ్యమూకాన్ని పెకలించి అవలీలగా నూరుసార్టు అటూఇటూ 
కుదించి పడవేయటం జరిగింది. 


అక్కడే కంసునకు పరళురాముని దర్శన మయింది. కంసు 
డాయనకు నమస్కరించి భక్తితో (పదకిణం చేశాడు. కాని, తక్రియ 
కులాంతకుడై న పరశురాముడు అతణ్ణి ఊరక వదలదలచుకో లేదు. 
అది కారణంగానే, తనదైన విష్ణుధనున్సును, (తిపుర .నంవోర 
సమయంలో (శ్రీమహావిష్ణువు మహేశ్వరునకు | పసాదించిన దాన్ని, 
అతనికి అందిస్తూ, 'దీన్ని ఎక్కుపెట్ట గలిగిన పతుంలో నీ (పాణం 
దక్కుతుంది అన్నాడు. 


కంసు డా మాటలు విని కూడా కలవరపడ లేదు. ఆ ధనున్నును 
గారవపూర్వకంగా స్వీకరించాడు. వింటికి నారిని సంధించాడు. 
టంకారం చేశాడు, 


అది (గ్రహించిన పరశురాముడు అతని బాహుబల సంపత్తికి 
అమి తాళ్చర్యం పొందాడు. అతని పట్ల (పసన్నుడై నాడు. అది 
కారణంగానే, ఆ ధనుస్సును అతనికి బహూకరిస్తూ, 'దీనితో నువ్వు 
నీ శ| తువులందరినీ సంహారించగలుగు తావు” అని చెప్పాడు. 
(2) 


18 (శ్రీకృవ్వ లీలామృతం 


ఆ మాటలు విని కంనుడు పరమానందం ఫొందాడు. కాని, 
అంతలోనే పరకురాము డతజణ్ణి ఉద్దేశించి, “నాయనా! ఇది మవో 
చాపం. దీన్ని ఏ మహానుభావుడు విరుస్తాడో అతడే. దీని అధికారికి 
అంతకు డవుతాడు. అది మాతం (గహించవలసింది' అన్నాడు. 
అది విన్న కంసుడు ఆలోచనలో పడ్డాడు. కాని, శేయగలదేమీ లేక 
పరశురాముని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. 


అలా వెళ్ళిన కంసుడు, దారిలో, సర్పరూపి అయిన అఘా 
నురునీ, వృషభ రూపి అయిన అరిష్టునీ జయించాడు. 


అక్కడినుంచి ఉత్తరంగా వెళ్ళి, పాడ్లోతిషు పురాధిపతి అయిన 
నరకాసురుని తనతో యుద్దం చేయవలసిందిగా ఆవ్యోనించాడు. ఆ 
ఆవ్వోనాన్ని నరకుడు అంగీకరించటం జరిగింది. 


అంతలోనే నరకుని సవాచరుడైన [పలంబుడు కంనునితో 
కలియబడ్డాడు. తీవంగా పోరాడాడు. చివరకు పరాజితుడై నాడు. 


ఆవవెన, కంనునకూ ధేనుకానురునకూ మధ్య ద్వంద్వయుద్దం 
జరిగింది. ఆయుద్దంలో ఛేనుకుడు కంనునకు సముడనిపించుకున్నాడు. 


ఆ తరువాత కంన తృణావర్తుల మధ్య ఘోరమైన పోరు 
జరిగింది. ఆ పోరులో తృణావర్తుడు కంసుని గుప్పిటిలో ఇరికించు 
కుని, ఆకాశానికి ఎగిరిపోయి, అక్కడ అతనితో యుద్దం చేశాడు. 
కాస్కీ కంను డతణ్ణి అక్కడి నుంచి (కిందికి పడవెయటం జరిగింది. 


అనంతరం కంసుడు బక దై_త్యునితో పోరాడి గలిచాడు. బకుని 
చెల్రైలయిన పూతనను సోదరిగా భావించి మన్నించాడు. 


అదంతా చూసిన నరకాసురుడు కంనుని సమీపించి, గార 
వించి, అతనితో స్నేవాం చేనుకుని, "దేవతలను జయించే విషయంలో 
నాకు తోడుడవలసింది" అని కోరాడు, కంసుడు ధానికి అంగిక 
రించాడు, 


(శ్రీకృష్ణ లీలామృతం 19 


ఆ తరువాత, కంనుడు నారదుని (వేరణమీద జాణానురు 
నితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో అతడు ఒక మూరెడు 
[కుంగిన భూమిని అనాయాసంగా నైకి ఎత్తటం జరిగింది. అది 
చూసిన శంకరుడు ఆ మపహాపీరు లిద్దరకూ సంధి చేశాడు. 

ఆవైన కంసుడు వత్చ వ్యోమ కాలయవనులను జయించాడు- 
వారిని కూడా తన అనుచర వర్గీయులనుగా స్వీకరించాడు. 


అనంతరం, అంతకు పూర్వం తను జయించిన అసురవీరులందరి 
తోనూ బయలుదేరి, కంసుడు అమరావతిలో |పవేశించాడు. అక్కడ 
మహేందునితో అతనికి ఘోరమైన సంగామం జరిగింది. అందులో 
డేవతలు కొందరు వాతులై నారు. కొందరు వికలాంగులై నారు. 
మరి కొందరు పారిపోయి అక్కడక్కడ తలదాచుకున్నారు, 


ఆ సమయంలో మహేంద్రుడు తన ఐరావతాన్ని కంసుని 
మీదకు పంపటం జరిగింది. అది ఘీంకారం చేస్తూ వెళ్ళి, కంసునితో 
కలియపడి అతణ్ణి పడతోసింది. కాని, కంసుడు వెంటనే లేచి, ఆ 
గజేర్మదుని దంతం ఒక చేతో పట్టుకుని మరొక చేత్తో మహేం|దుని 
గుద్దాడు. అది చూసిన దేవతల గుండెలు నీవై పోయినై. అంతలో 
కంసుడు మహేందుని సింహాసనాన్ని సమీపించి, చాన్ని స్వాధీన 
పరచుకుని మధురానగరం చేరుకున్నాడు, 

12. కంనుని (పౌణభఖీతి : 

ఆ విధంగా దిగ్విజయయా[త చేసి, వపీరాధిపీరు అందరినీ తనకు 
చానులనుగా చేసుకుని, దేవతలనుసయితం భయ భాంతులను చేసిన' 
కంసుడు, ఒకసారి, తన చెళల్లెలయిన దేవకినీ ఆమె భర్త అయిన 
వసుబేవునీ వారి నివాసానికి తీసుకుపోతూ ఉండగా, దారిలో, “కంసా! 
నువ్వు ఏ సోదరిని సంతోవపరచే నిమిత్తం ఆమె ఉన్న రథాన్ని 
నడుపుతున్నా వో ఆమెదైన అష్టమగర్భం నిన్ను సంహరిస్తుంది 
సుమా 1" అన్న. ఒక అద్భశ్య వాణి వినిపించింది, ఆ పలుకులు విన్న. 


90 శ్రీకృష్ణ లీలామృతం 


కంనుడు అమితంగా కలవరపడ్డాడు. ఆ కలవరపాటు మూలంగా 
అతని వి వేచనాజ్ఞూనం అంతరించిపోయింది. అంతవరకూ అతనికి తన 
సోదరిపట్లా, ఆమె భర్త పట్లా ఉన్న అభిమానమంతా వారించి 
పోయింది. అళరీరి పలుకులు అసత్యాలు కావన్న విశ్వాసం అతనిలో 
కలిగింది. తా నంతవరకూ (వేమ చూపుతున్నది తన్ను సనంవారించ 
బో యేవాని తల్తిదం[డులనన్న అభి| పాయం కూడా అతనిలో 
ఏర్పడ్డది. అది కారణంగా, అతనిలో అంతులేని (కోధం జనించింది. 
ఆ వెంటనే అతను ఒరనుంచి క త్తిదూసి, దేవకీదేవిని చంపటానికి ఉద్య 
మించాడు. అది |గహించిన వనుదేవుడు అడలిపోయినాడు. ' ఒక 
అబలను, అందులోనూ సోదరిని, అదీకాక నూత్నవధువును సంవారించ 
టానికి నిశ్చయించుకున్న కంసుని [కోధాన్ని ఏ విధంగా ఉపళమింప 
చేయాలో అతని కప్పుడు తోచలేదు. ఆ కల్యాణసమయంలో 
అతడితో విరోధించి పోరాడటం కూడా ఉచితం కాదని ఆయన 
అనుకున్నాడు. అందుకనే, ఆ అపాయంనుంచి తన భార్యను 
తాత్కాలికంగా అయినా తప్పించే నిమిత్తం, అతజ్ఞి ఉద్దేశించి “బావా! 
ఈమె నీ చెల్లెలు. అందులోనూ నూత్న వధువు, ఈమెను కానికలతో 
సంతోవపరచటానికి బదులు కరకు కత్తికి బలి చేయటం సమంజసం 
కాదు;' అని అతిదీనంగా విన్నవించుకున్నాడు. అంతేకాదు. 'కంసా! 
ఈమె నీ కింతవరకూ చేసిన అపకార మేమీ లేదు. అదీకాక), నీమీద 
ఈమెకు అమీతమయిన అభిమానం కూడా ఉంది. అనవరతం నీ 
శేమాన్ని అభిలషించే ఈ అమాయకురాలిని, ఒక .అశరీరిపలుకులు 
నమ్మి వాత్యచేయటం ఉచితం కాదు, పాలకుడవైన నువ్వే ఇలా 
(వవర్తి స్తే పజలలో అధర్మభీతి అనేదే ఉండదు. ఆవిధంగా ధర్మ చ్యుతికి 
కారకుడవుకావటం పాపాన్ని ఒడిగట్టుకోవటమే అవుతుంది. అది 
నీవంటి వానికి ఉచితంకాదు” అనికూడా తెలియపరచుకున్నా డు. 

అలా ఎంతగా ఉవదేశించినా కంనుడు తన (ప్రయత్నం విర 
మించుకు వేటట్టు కనిపించలేదు. అది (గ్రహించిన వసుదేవుడు. అతని 


(శ్రీకృష్ణ లీలామృతం ౨1 


లోని జ్ఞానాన్ని స్పృృళశించిచూద్రా మనుకున్నాడు. అందుకనే... 

“బావా! ఉత్తమకులంలో జన్మించి, విజ్ఞాని వనిపించుకున్న 
నువ్వు ఇంతటి అఘాయిత్యానికి పూనుకోవటం మీ వంగడానికీ నీకూ 
కూడా అవమానకర మే అవుతుంది. 

యశథార్థానికి, జనించిన (వతి పాణీ మరణించటం సవాజం. 
ఆ మరణ మన్నది ఎప్పు డెలా సంభవించేదీ ఎవరికీ తెలియదు. అది 
'దేహిని పుట్టుకనుంచీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ రోజున కాక 
పోయినా మరో నూనేళ్ళకై నా అది తనపని పూ_ర్తిచేనుకుతీరుతుంది. 
కాని, అందులో మనం (గ్రహించవలసిన విషయ మొకటి ఉంది. దేహి 
తన పూర్వకర్మల ననుసరించి కష్టసుఖాలను గానీ, ఆనంద విషాదాలను 
గానీ పొందుతూఉండటం జరుగుతుంది. కాల్యకమాన పంచత్వం 
పొందేది చేపామేశకాని చేపా కాదు. అది (గ్రహించ లేక (పతి పాణీ, 
తనకు అనుభవనీయమయే (పతి విషయానికీ ఇతరులు కారకు లను 
కోవటం సంభవిస్తూ ఉంటుంది. దానికి అజ్ఞానమే మూలకారణం. 
ఆ అజ్ఞానం మాయవల్ల జనిస్తుంది. మాయను జయించటం మానవు 
లందరకూ సాధ్యమ యే పని కాదు. 

మన కర్మలే మనకు మేలునుగాని, కీడును గాని కల్పిస్తూ 
ఉంమై. అందుకనే, ఆత్మ శేమాన్ని ఆశించేవారు ఇతరులకు |దోవాం 
తల పెట్టరు; పరులను హింసించటానికి పూనుకోరు. 

(దోవాచింత కలవారిక్కీ హింస్మ్యాపవృత్తి నవలంబించేవారికీ 
శాంతి అనేది లభించదు. వారు శాంతిదూరులు కావటానికి వారిలో 
ఉండే నిరంతర భీతి కారణమవుతుంది. హింసా పవృ్తి నవఆఅంవించటం 
వల్ల అపయళం లభిస్తుంది; ఇహాపరాలు రెంటిలోనూ నుఖం లేకుండా 
పోతుంది. | 

అందుకనే, ఉ( దేశాన్ని ఉపళమింప చేసనుకోవలసిందనీ, హింసా 
(పవృ తిని త్యజించవలసిందనీ, సత్కీ_ ర్తికి పాత్రుడవు కావలసిందనీ 
విజ్ఞానివై న నిన్ను "కోరుతున్నాను. ' 


జ (శ్రీకృష్ణ లీలామృతం 


వసుదేవుని వచనాలు కంనునిలో వ విధమైన మార్పునూ 

కలిగించలేదు. అది చూసి వనుదేవు డిలా అనుకున్నాడు. 
“బుద్దిబలాన్ని ఉపయోగించి అపాయాన్ని తొలగించుకోవటం 

(పతివ్యక్తికీ అవళ్యక_ర్తవ్యం. నాకు కూడా ఇప్పు డే శరణ్యంగా 
కనిపిస్తోంది. 

ఈమెకు సుట్టబో యే కుమారునివల్ల తనకు మృత్యువు సంభ 
విస్తుందని ఇతడు థాపిస్తున్నాడు. అందుకనే ఈమెను సంవారించ 
టానికి కూడా ఇతడు పూనుకున్నాడు. ఈమెకు పుస్టే బిడ్డలను 
ఇతనికి ఒప్పగించటానికి చేను అంగీకరించే పకుంలో ఇత డిప్పు డీమెను 
ఒదిలి పెట్టడం అసంభవం కాకపోవచ్చు. అలా ఈమె బతికి బయట 
పడట మనేదే సంభవి స్తే, కాలమాన, దై_వనిర్భయం ఎలా ఉంటే 
అలా జరుగుతుంది. నా బిడ్డలు ఇతని చేతులో మరణించట మనేగే 
దై వనిర్టయమై తే దాన్ని నేనే కాదు, [బవ్యాదేవుడు కూడా తప్పించ 
లేడు. అలాకాక, ఆకాశవాణి వలుకులే Mas పక్షంలో 
ఇత డిప్పు డీమెను నంవారించటం కూడా అసంభవమే. ఏ చేమైనా 
నా కర్తవ్యాన్ని మాతం నేను నెర వేర్చుకో వాలి; ఆపన్ను రాలయిన 
ఈమెను రషించటానికి [ప్రయత్నించి తీరాలి.” 


అలా అనుకుని, వసుదేవుడు లేని వికాసం శెచ్చి “పెట్టుకుని, 
కంసుని ఉద్దేశించి... “బావా! , ఈమెకు పుట్టిన కుమారునివల్ల గదా 
నీకు మరణ మున్నదని గగనవాణి చెప్పింది. ఆ పలుకుల మీద 
నీకు నమ్మిక ఉన్న పక్షంలో, నీభయ నివృత్తి కోసం, ఈమెకు 
పుళ్చే పిల్లలందరినీ నీకు ఒప్పగిస్తాను. వారిని నువ్వు వం చేసినా 
సరే; నేను అడగను. నా మాట విని ఈమెకు |[పాణచానం చేయ 
వలసింది అని బహుమాన పురస్సరంగా (బతిమాలుకున్నాడు. 


ఆ పలుకులు విన్న కంసునకు వసుదేవుని అభిిపాయం 
సమంజస మైనదిగా నే తోచింది. అందుకనే అతను వసుదేవుని : పలుకుల 


(శ్రీకృళ్ల లీలోమృతం 23 


మీది విశ్వాసంతో, ఆ నియమానికి అంగీకరించి, వారిని వదిలి, 
గృహోన్ముఖుడై. వెళ్ళిపోయినాడు. ఆ తరువాత దేవకీ వసుబేవులు, 
ఆ ఆపదనుంచి తమ్ము రతించిన పరమాత్ముని పలువిధాల (పస్తు 
తిస్తూ నిజ నివాసం చేరుకున్నారు. 


కాల కమాన దేవకీ వనుబేవులకు పడుగురు కొడుకులూ 
ఒక కూతురూ జనించారు. ఆ కొడుకులలో ్యేస్టుని పేరు కీర్తి 
మంతుడు. సత్య వచనానికి పుత|పీమ కూడా అడ్డు కారాదన్న 
అభిప్రాయంతో, వసుదేవుడు, ఆ కుజ్జ వాణ్ణి, పుట్టిన వెంటనే తీసుకు 
పోయి కంసునకు ఒప్పగించాడు. వసుచేవుని సత్యనిష్టకు అమితా 
నందం పొందిన కంసుడు ఆయన నుద్దేశించి. . “చావా! ఇతనివల్ల 
నాకు కలిగే అపాయ మేమీ లేదు. ఇతణ్ణి నువ్వు తీసుకు 'వెళ్ళవల 
సింది. దేవకికి కలిగే ఎనిమిదవ కుమారుని మాతం నాకు ఒప్పగి స్తే 
చాలు; అతణ్ణి వధించి నేను మృత్యువును తప్పించుకుంటాను' 
అని తెలియపరచి పంపి వేశాడు. 


ఆ తరువాత ఒకసారి నారదమవార్షి కంసుని సమీపించి 
మందలో ఉన్న నంచాదులూ వారి భార్యలూ పుతులూ బంధువులూ 
వసుదేవాదులూ దేవతలనీ, ఉ(గసేనసుతులూ వారి. మ్మితులూ 
డై శ్యాంశ సంభూతులనీ, చేవమయుడయిన వాసుదేవుడు ద్రైత్యులను 
సంవారించే నిమిత్తం దేవకీ గర్భాన జనించబోతున్నాడనీ “తెలియ 
పరిచాడు. ఆ పలుకులు విన్న కంనుని హృదయంలో తిరిగి కలవరం 
(పారంభమయింది. అది కారణంగానే అతడు దేవకీ వనుదేవులను 
బంధించాడు. ఆ తరువాత వారు కన్న పిల్లలందరినీ వధించాడు 
అనంతరం అతను యాదవులతో పగెెంచుకోవటం, యదు భోజూం 
ధకులకు అధిపతి అయిన తన తండ్రిని, ఉగ సేనుని, నిర్బంధించి 
రాజ్యాసనాన్ని ఆ[క్రమించుకోవటం కూడా జరిగింది, ఆ సందర్భంలో 
అతనికి జరాసంధాదు లెంతగానో సవాయపడ్డారు. 


బక శ్రీకృష్ణ లీలామృతం 


ఆ విధంగా నిరంకుళుడై వ్యవవారించసాగిన కంనునకు, కాల 
[కమాన, బాణుడు, భెముడు, కేళి భేనుకుడు, బకుడు, (పలంబుడు 
ఇదా ణరారుడు, ముస్టికుడు, పూత నాతృణావర్తాదులూ అనుచర 
వర్షియు లయినారు. వారి తోడ్పాటుతో కంనుడు యాదవులను 
అనేక విధాల హింసించాడు. ఆ బాధలు భరించలేక వారిలో చాలా 
మంది మధురాపురం వదలి నిషధ కురు కోసల విదేవా విదర్భ 
కేకయ పాంచాలాది బేశాలలో తలదాచుకోవటం జరిగింది. 

కంసుడు ఆ విధంగా అసుర [పవృత్తి నలవరచుకోవటానికి 
కారణం అతని వుటుకలోనే ఉంది. కంనుని తల్లి ఒకసారి యదు వృష్టి 
భోజాంధక (స్త్రీలతో కలిసి సుయామునశైా లానికి వెళ్ళింది. ఆమె 
అక్కడ ఉన్న సమయంలో ఒక రాకసుడు, ఉఊగసేనుని రూపంలో 
అక్కడికి వెళ్ళి ఆమెతో కొంతకాలం గడిపాడు. అది కారణంగా 
ఆమె గర్భవతి అయింది. 

ఆ రాతసుడు సౌంభపురాధీశ్వరుడై న |చామిళుడు. అత 
డామెతో 'సీకు జగదేక వీరుడైన కుమారుడు కలుగుతాడు అని 
చెప్పాడు. ఆమె అతని మానం (గ్రహించి 'నువ్యు అర్థాయుషుు_డవు 
కావలసింది అని శపించింది. అంతేకాదు, “నీవల్ల కలిగే కుమారుని 
నా కుమారునిగా ఛావించను అని కూడా చెప్పింది. దానికితోడు, ' 
“నా భర్త వంశంలో జనించినవాజడే అతణ్ణి చంపుతాడు" అని 
కూడా అన్నది, 

తరువాత కంనుడు పుట్టాడు. అతనికి మొదటినుంచీ కూడా 
ఉగ 'నేనుడంశే గిచ్టైది కాదు. తల్లిమీద గౌరవం అనేదే అతనికి 


ఉండేది కాదు. బంధువర్లానికి అత శెప్పుడూ దూరంగానే 
ఉండే వాడు. 


18, (ల్రీక్కొద్ద జొనోనం: 


కాలక్రమాన, వార్యంశతో, అనంతుడు చేవకీదేవి గర్భాన 
(వవేశించాడు. అది (గ్రహించిన (శ్రీమన్నారాయణుడు ఆ గర్భానికి 


శీకృళ్ల లీలామృతం 25 


అపాయం కలుగకూడదన్న అభి పొయంతో, యోగమాయను పిలిచి 
ఇలా అన్నాడు: 

'భ[చా! దేవకీ వనుచేవాదులను కంనుడు అమితంగా హింసి 
స్తున్నాడు. వారి పుుతుల నార్గురను అత డింతకుముందు వధించటం 
జరిగింది. ఇప్పుడు అనంతుడు దేవకి గర్భాన ఉన్నాడు. అత డక్క_డ 
జనించటం అపాయకరం. 

మధురలో కంసుడు వెళ్లే బాధలు భరించలేక వనుదేవుని 
భార్య అయిన రోహిణి (పస్తుతం నందగోకులంలో ఉన్నది. నువ్వి 
ప్పుడు నీ (పథావంచ్వారా, దేవకీదేవి కడుపున ఉన్న ఆ శేజాన్ని 
మందలో ఉన్న రోహిణి గర్భాన |పవేశింప చేయాలి. 

అంతేకాదు. ఆ తరువాత నువ్వు, నందగోపుని భార్య అయిన 
యళోదకు జనించాలి. అదే సమయానికి, నేను, దేవకి కడువున 
నిజాంశతో జన్మిస్తాను. 

యళోద గర్భాన జనించిన నిన్ను ఇక్వన మానవులు దుర్గ, 
భద్రకాళి, బెవ్షవి, చండిక, విజయ, కుముద, కృప, మాధవి, కన్యక, 
మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పేర్లతో 
పిలున్తూ ఉంటారు; కొలుస్తూ ఉంటారు.” 

(శ్రీవారి అలా ఆదేశించగానే యోగమాయ అక్కడినుంచి 
వెళ్ళి, తన కర్తవ్యాన్ని "నెర వేర్చుకుంది, అది కారణంగా రోహిణికి 
బలరాముడు జనిం'చాడు. 


ఆ తరువాత కొంతకాలానికి భూభారాన్ని తొలగించే ఉద్దే 
శంతో, శ్రీమన్నారాయణుడు తన నిజాంళతో చేవకీచేవి గర్భాన 
(పవేశించాడు; అక్కడ తణతణం వృద్దిపొంద సాగాడు, 

చేవకీచేవి గర్భంలో హారి కేజం వర్థిబ్లుతూ ఉండటంవల్ల ఆమె 
చూపరులకు మహాద్భుతంగా కనిపించసాగింది. అది (గ్రహించిన 
కంసుడు అమితంగా ఆందోళన పడసాగాడు,. అశరీరి పలుకులు 


ప్తి (శ్రీకృష్ణ లీలొమృతం 


యథార్ధాలు 'కాబోతునైన్న కాబోలు ననుకున్నాడు. 'దేవకీజేవి 
ధరించిన అష్టమగర్భ మదేనన్న విషయం కూడా అప్పుడే అతని స్ఫుర 
ణకు వచ్చింది. కాని, అప్పు జేమి చేయటానికీ అతనికి పాలుపోలేదు. 


'ఆడుచాన్ని వధించటమే పాపం. అందులోనూ చెల్లిరిని, 
అదీకాక, నిండుచూలాలిని చంపటంవల్ల అనతికాలంలోనే సర్వ 
సంపదలూ వార్నిస్తె. కీర్తి నశిస్తుంది. ఆయువు తీరిపోతుంది. 


(సీహ త్యాపాత కానికి పాల్పడ్డ వాడు బతికిఉండి కూడా 
మరణించినవాడుగా నే పరిగణింపబడతాడు. అత (ప్రజలు పరివరి 
విధాల దూషిస్తారు. "అతడు కీర్తిహినుడుి అని వెద్దలందరూ 
అతణ్ణి త్యజిస్తారు. ఇవాలోకంలో ఈవిధమయిన అవమానంపాలైై, 
వరలోకంలో అతడు ఘోరనరకయాతన లనుభవించటం జరుగుతుంది.” 


ఆ విధంగా ఆలోచించి, కంసుడు, చేవకీచేవిని వధించటం తనకు 
తగదని నిర్ణయించుకున్నాడు. ఆమెకు పుళ్లు కుమారుని మాతం 
వెంటనే నరికివేయటానికీ, తన భీతిని తొలగించుకోవటానికీ నిళ్చ 
యించుకున్నాడు. ఆ నిక్చయంతోనే అతడు వారిదైన రూపం 
ఎప్పుడు తన కళ్ళబడుతుంచా అని తణ మొక యుగంగా గడువ 
సాగాడు. అలా వారితో వైరం “వెంచుకుని, తింటున్నా తిరుగు 
తున్నా, వడుకున్నా వనిమీద ఉన్నా, కూర్చున్నా లేచినా, నర్య 
కాల సర్వావన్తలలోను ఆ వారినే తలచుకుంటూ అతని మీదనే 
మనను వెట్టి చరిన్తూ, చివరకు, (ప్రపంచమంతా వారిమయంగా 
భావించే స్థితికి వచ్చాడు. 


అంకేకాదు. 


(శ్రవణ రంధ్రముల నే శబ్దంబు వినబడె 
నది వారిపలుకని యాలకించు 
ష్‌ నతీ మార్గమున నెయ్యది సనూడబజె నది 
వారిమూ ర్తి గానోపునంచు జూచు 


కీ 


శ్రీకృష్ణ రీలోమృతేం BY) 


దిరుగుచో చేహూంబు తృణ మైన జోకిన 
హారిక రాఘాత మో యనుచు గదియు 
గంధంబు లేమైన (ఘాణంబు సొచ్చిన 
పారిమాలికాగంధ మనుచు నదరు 
బలుకు లెవ్వియెన బలుకుచో వారిపేరు 
పలుకబడియ ననుచు (బమసి పలుకు 
దలపు లట్టివెన దలచి యా తలపులు 
వారి తలంపు లనుచు నలుగ దలచు, 
అలా కొంతకాలం గడిచింది. అంతలో చేవకీబేవి నీళ్ళాడే 
రోజులు సమీపించినై . అది [(గహించిన |బ్రవ్మారు[చాదులూ, నార 
దాది మహార్షులూ చవక వసుబేవులున్న చెరసాలకువచ్చి, చేవకీ గర్భ 
స్టుజె ఉన్న [శ్రీవారిని అనేకవిధాల |పస్తుతించారు. అలా [వస్తుతించి .. 


'తంగడ్రీ! నువ్వు సాధుజన పోవకుడవు. నీ (పథావాన్ని గుర్తిం 
చినచారు నీమీదచే మనను పెట్టుకుని, నీ పాదాజ్ఞాలనే "సీవిస్తూ భవ 
సాగరాన్ని తరిస్తారు. 


నువ్వు మంచివారికి మేలునూ, దుష్టులకు కీడునూ కల్పించే 
నిమిత్తం అనేకరూపాలు ధరిన్తూ ఉంటావు; లోకాలకు శేమం చేకూ 
రుస్తూ ఉంటావు. త 

కొందలు కొజమాలిన చదువులు చదివి, తాము ముక్తులై నట్టు 
భావించి నీ మావోశ్మా నన్ని ఎణిగిఉండికూడా నిన్ను సేవించక అధో 
గతిపొలవుతూ ఉంటారు. తపోబలంవల్ల కొందరు పరమపదాన్ని సమీ 
పించబోతూకూడా నీ చరణసేవ ననాదరించి (థష్టులవు శారు. కాన్ని 
నీ భక్తులయినవారు నిన్నే ఆ(శయించి, ముల్లోకాలకూ మేలు 
చేకూర్చే నీ నామాన్ని స్మరిస్తూ, నీ రూపాన్ని అభివర్ణిస్తూ, నీ లీలలను 
కీర్తిస్తూ, నిన్ను పూజిస్తూ, నీ (పేమను పొంది నిర్భంయయులై_ చరిన్తూ 
ఉంటారు. వారు చేసే ప్రతిపనీ నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది, 


ప్త (శ్రీకృష్ణ లీలామృళం 
చివరకు వారు నిన్నే చేరుకుంటారు. మేముకూడా అటువంటి భక్తుల; 
కావాలనే కోరుతున్నాము. 


నువ్వు ఇంతకుపూర్వం అనేకరూపాలు ధరించావు. ఎన్నో విధాల 
ములోకాలనూ రఊంచావు, ఇప్పుడు ... 
౧ 


ముచ్చిరియున్న ది లోకము 

నిచ్చలు కంసాది ఖలులు నిర్ణయు లేపన్‌ 
మచ్చిక గావగవలయును 

విచ్చేయుము తల్లికడుపు వెడలి ముకుందా !' 


అని విన్నవించుకున్నారు. ఆ తరువాత, వారందరూ 'దేవకీ దేవి 
నుద్దేశించి, “అమ్మా ! సాజాదృ్భగవంతుడయిన (శీమన్నా రాయణుడు 
అనతికాలంలోనే నీకు కుమారుడై జన్మించబోతున్నా డు, మాయా 
మానుషరూపం ధరించే ఆ మవోనుభావుళ్ణ కంనుడు ఖండిస్తాజే మో 
నన్న భయం నీకు అనవసరం. కంసాది రాతసులను నంవారించటానికీ, 
యాదవులను సంఠతించటానికీ, లోకాలకు మేలు చేకూర్చటానికీ 
ఆ పుళాణపురుషుడు పుట్టబోతున్నాడు. ను వ్విక నిళ్చింతతో ఉండ 
వలసింది అనిచెప్పి, ఆమెను దీవించి వెళ్ళిపోయినారు. ఆ తరువాత 
కొద్దిరోజులకే, (శ్రావణ బహుళంలో రోహిణీ  నతుత్రయు క్ష మైన 
ఆష్ట్రమి రోజున *.. 


సుతుగనె చేవకి నడుేరే 
యతి శుభగతి దారలును (గవాంబులునుండన్‌ 
దితినుత నిరాకరిష్టున్‌ 
(శితవదనాఅంకరిష్ణు జిమున్‌ విష్ణున్‌ | 
ఆ సమయంలో భేవదుందుభులు (మోగినై. గంధర్వులు గానం 


చేశారు. :రంఛాదులు ఆనందంతో ఆడారు. సిద్దచారణులు పస్తు 
తంచారు. దేవతలూ మునులూ కునుమవర్ష 9 కురిపించారు, 


(శ్రీకృష్ణ లీలామృతం ల్ల్‌లే 


14. దేవతీ వనుదోఖ్లులు : 


అంతలో, శికువుగా జనించిన శ్రీమన్నారాయణుడు "దేవకి 
వసుదేవులముందు తన నిజరూపంలో | పత్యతమైనాడు.** సీలమేఘం 
వంటి దేపాకాంతితోనూ, వికసించిన తామరలవంటి 'నేతాలతోనూ, 
మణిమయాంచిత మెన- కిరిటకుండలాలతోనూ, నువిశాలమయిన వతు 
స్థలంతోనూ, కౌస్తుభమణితోనూ, [శీవత్సలాంఛనంతోనూ, నాలుగు 
చేతులతోనూ, శంఖ చక గదాద్యాయుధాలతోనూ, బంగరు 
మొలనూలుతోనూ ఒప్పారుతున్న పురాణపురుషుని చూసి వసుదేవుడు 
అమితానందం పొందాడు. ఆ ఆనంద పారవశ్యంతో నే ఆయనకు 
సాష్టాంగ పణామం చెసి క 
చ్‌ నిన్ను నఖిలదర్శను 
జ్ఞునానందస్వరూపు నంతతు నపరా 
ధీనుని మాయోాదూారుని 
సూనునిగా గంటి నిట్టి చోధ్యము గలే !' 
అని తన హృదయాన్ని ఆయనకు నివేదించుకున్నాడు. అంతలో 
దేవకీదేవి ఆ మహాపురుషుని ఉద్దేశించి స్థ 
“విశ్వము లీల |ద్రెప్పుచు నవిద్యకు జుట్టమవై న నీకు దా 
శాశ్వత మైన కాల మిది సర్వమువేడబమందు రట్టి వి 
శ్వేశ్వర మేలుకుప్ప నిను నెవ్వడు కోరి భజించు వాడ పో 
శాశ్వత లక్మి మృత్యుజయ సౌఖ్యంయుతుం డభయుండు మాధవా! 


*| తమద్భుతం బాలక మంబు జేకుణం 
చతుర్భుజం శంఖు గదార్యుదాయుధం 
(శ్రీవత్సలత్మం గలళోభి కౌస్తుభం 
పీతాంబరం సాం[ద పయాోాద సొభగం. 
మవోర్హ వైదూర్య కిరీట కుండల త్విషా పరివ్వక్త నవాసకుంతలం 
- -ఉద్ధాము కాంచ్యంగద కంక్లణాదిఖి ర్విరోచమానం న్లసుభేవ , షక్షత, 


“pe 


§0 (శ్రీకృష్ణ లీలామృతం 


నాయనా ! పురాణ యోగులు యోగమాగర్గాన నిన్నుదర్శించా 
మంటారు. కాని, నీ ఈ ఆకృతిని వారు చూసి ఉండరు. మాంస 
చకువులతో నీ నిజరూపాన్ని వీతంచటం మాబోటి వారికి సాధ్యం 
కాదు. మమ్మల్ని కరుణించి ఈరూపాన్ని ఉపనంవారించుకోవలసింది. 


విలయకాలంలో విశ్వాన్నంతనూ కడుపులో చాచుకునే నువ్వు 
నా కడుపున పుట్టడం వింతగానే ఉంది. కాని, నా అద్భష్టంవల్ల నే 
నువ్వు నాకు జనించావు. నువ్వు నా కిలా పుడతావనీ, పుట్టి, (కూర 
కర్ముడయిన కంసుని సంవారిస్తావనీ ఆకాశవాణి పనాడో చెప్పింది. 
అది _ కారణంగానే కంనుడు మా ఇద్దరినీ ఇంతకాలంనుంచీ కార్హా 
గారంలో ఉంచాడు. ఇకనైనా మా కష్టాలను తొలగించవలసింది. 


భక్రవత్సలా! నీపాదాలనే మే మాశయించాము. నిన్నే 
నమ్ముకున్నాము. నువ్వే మా భీతిని తొలగించాలి; “మమ్మల్ని రతిం 


95 


బాది. 


అలా _ (పార్టించిన చేవకీవనుదేవులకు | శ్రీమన్నారాయణుడు 
వారి పూర్వజన్మ వృత్తాంతాన్ని విశదవరచాడు, 


ఆ తరువాత, వారిని ఉద్దేశించి... .“ఇప్పుడు మీరు కంనుని గురించి 
గాని అతని భటులను గురించిగాని భయపడవలసిన పనేమీ లేదు. 
(వస్తుతం (పపంచమంతా 'యోగమాయా[ పభావంలో మునిగి ఉంది. 
ఆ యోగమాయ మరికొంత సేపట్లో నందగోకులంలో ఉన్న నందుని 
భార్యకు కుమా_ర్తెగా జనించబోతోంది. నేను నా నిజరూపాన్ని ఉప 
సంవారించుకున్న వెంటనే, మీరు నన్ను ఆ నందగోపుని ఇంటికిచేర్చి, 
అక్కడ పుట్టిన మాయను ఇక్కడికి తీనుకురావాలి. ఆ వని అసాధ్య 
మని మీరనుకోవద్దు. అంతా సక్రమంగానే జరుగుతుంది. ఆ తరువాత 
మీకూ ముల్లో కాలకూ మేలు కలిగితీరుతుంది" అని తెలియచెప్పి, దేవకీ 
వనుడేవులు చూస్తూ ఉండగానే, (క్రీమన్నారాయణుడు శిశురూవం 
ధరించాడు. అప్పుడు. వుట్టిన పాపనిమాదిరి య పవ _రెంచసాగాడు, 


(శ్రీకృష్ణ లీలామృతం 311 


అంతలోనే, అంతవరకు వసుదేవుని బంధించి ఉన్న ఇనుప 
గొలునులు వాటికవి విచ్చిపోయినై. అది (గ్రహించిన వనుచేవుడు 
అమి కాళ్చర్యం పొందాడు. ఆ వెంటనే ఆయన (శ్రీవారి ఆదేళా 
న్ననుసరించి ఆ శిశువును చేతుల్లోకి తీనుకుని మెల్లమెల్లగా అడుగులు 
వేనుకుంటూ చ్యారబంధం సమీపించాడు.** ఆయన అలా చేరువకు 
రాగానే ఆ తలుపులు వాటంతట అవే తెరుచుకునై్న. అది మహో 
ద్భుతమని భావిస్తూ వసుడేవుడు ముందుకు సాగిపోయినాడు. ఆయన 
ఆ విధంగా ఎనిమిది ద్వారాలను చాటి, కారాగారం వెలుపలకు 
పోగానే, నిలబడి అటూ ఇటూ చూశాడు. అంతవరకూ కంటిరెప్ప 
వాల్చకుండా కావలికాన్తూ ఉన్నవారందరూ ఆ సమయంలో గాఢ 
ని-దాపరవళులై ఉండటం ఆయన (గ్రహించాడు. అదంతా విష్ణు 
మాయగా భావించాడు, అదే ఆలోచిస్తూ మరికొన్ని అడుగులు 
వేశాడు. అంతలో వర్షం [పారంభమయింది. అది చూసిన వసుదేవుడు, 
తన చేతులో ఉన్న పిల్లవాడు తడిసిపో తాడే మోనని భయపడసాగాడు. 
అంతలో ఆదిశేషుడు పడగలు విప్పి ఆ కుజ్జ వాణ్ణి కప్పి తన (పక్కగా 


ఈలి తయావ్భాత (పత్యయ సర్వవృ త్రిషు 
ద్వాః స్టేషు పౌ శేవ్వుపి శాయిజే పష్వథ 
ద్వారస్తు సర్వాః పిహితా దురత్యయా 
బృహత్కపాటాయ సకీల శృంఖలై_8. 
తాః కృష్ణవాహే వసుదేవ ఆగతే 
స్వయం వ్యవర్యంత యథా తమో .రవేః 
వవర్ష పర్జన్య ఉపాంసు గర్జితః 
శేపో౭న్వగాద్‌ వారి నివారయన్‌ ఫె 9. 


మఘోని వర్ష త్యసకృ ద్యమానుజా 
గంభీరతోయాఘ జవోర్శి ేనిలా 
భయాన కావర్హ శశాకులా నదీ 
మార్గం దడా సింధు రివ (శ్రియః వే, 


లిల్లీ (శ్రీకృళ్ల లీలామృతం 


నడవటం ఆయన గ్రహించాడు. అంతే. మంతముగ్జునిమాదిరి అలాగే 
ముందుకు సాగిపోయినాడు. 


15. గోతుల (బీవోళం క 


అలా వెళ్ళిన వసుబేవుడు యమునానదిని సమీపించాడు. లీలా 
మానుషవిగహు డై శిశురూపంలో తన్ను సమీపించిన (శ్రీవారిని 
చూసి-యమున మురిసిపోయింది. ఆ వెంటనే ఆమె శెండుగాచీలి 
ఆయనకు చారి కల్పించింది. అదేమీ |గహించే స్థితిలో లేని వనుజేవుడు 
తన. చేతులోని చక్కనయ్యతో అలా వెళ్ళివెళ్ళి నందగోకులం చేరు 
కున్నాడు, 


వ =. 


ఆ సమయంలో గోకులముంతా మాయామోహితమై ఉంది. 
అది కారణంగా అప్పు డక్కడ వం జరిగేదీ |గహించేస్థితి ఎవరికీ లేకుండా 
పోయింది. 


అప్పుడు గోకులం చేరుకున్న వసుదేవుడు నరానరి వెళ్ళి, తన 
(పాణ న్నే హితుడయిన నందుని ఇంట్లో (ప వేశించాడు. ఎక్కుడివారు 
అక్కడ సుఖని[చ్రాపరవశులై ఉండటం (గహించాడు, ఆ వెంటనే 
సూటిగా పురిటి గదిలోకి వెళ్లాడు. అక్కడ యళశోదనూ, ఆమె 
(ప్రక్కన పడుకుని ఉన్న పసినిసువునూ చూశాడు, తను తీసుకువచ్చిన 
ఫీలాళికువును యశోద పక్కలో ఉంచి, ఆమెకుపుట్టిన పాపను చేతు 
ల్లోకి తీసుకుని, ఒక్కతణం మాతం తన కుమారునివంక తదేకంగా 
చూసి, చెమ్మగిల్లిన కళ్ళతో అక్కడినుంచి గిజ్జున వెనుదిరిగి బయటకు 
వచ్చాడు. ఆ వైన ఎక్కడా ఆగకుండా తన నల్లనయ్యమీదనే మనను 
నిల్చుకుని వచ్చినదారినే తిరిగి కారాగారం చేరుకున్నాడు. 


ఆయన అలా కారాగారంలో (పవేశించగా నే అక్కడి తలుపులు 
యశా|పకారంగా మూనుకునై్నష్న. ఆయన, తను తెచ్చిన పాపను 
'చేవకి పాన్ఫుమీద ఉంచగానే, ఆయనకు తిరిగి సంకెళ్ళు పడినె. 


(శ్రీకృష్ణ నీ లామృతం లిలి 


అంతలో దేవకీదేవి పక్కన ఉన్న బాలిక  పడువసాగింది. 
అప్పుజే మేలుకున్న కావలివారు ఆ పడుపు విని, చరచరా కంనుని 
సమీపించి, చేవకీదేవి నీళ్ళాడిందని ఆయనకు ని వేదించుకున్నారు. 


16. మాయాఖాలిక ; 


ఆ వెంటనే, కంసుడు, వివ్వాల చిత్తంతో కత్తితీసుకుని, 'వురి 
టిల్లు చేరుకున్నాడు. దేవకీదేవిని సమీపించాడు. ఆమె చేతులో ఉన్న 
పసిపాపను నరకటానికి ఉద్యుక్తుడయినాడు, 


అదిచూసిన చేవకిచేవిగుంజె చెదరిపోయింది. అయినా, ఆము, 
మనసును దిట్టపరచుకుని, |కోధమూర్తి అయిన కంసుని ఉద్దేశించి... 


“అన్న శమింపు మన్న తగ దల్లుడుగా డిది మేనకోడలౌ 
నున్నన సేయు మన్న విను మానిని జంపుట రాచపాడి గా 
దన్న నుకీర్తివె మనగదన్న మవోత్ములు వోవుతోవ బో 
వన్న భవత్సహోదరి గదన్న నినున్‌ శరణంబు వేడెదన్‌. 
కట్టా యార్లురు గొడుకుల 

బట్టి వధించితివి యాడుబడు చిది కోడల్‌ 

నెట్టన జంపగవలెనే 

కట్టిడివిగదన్న యన్న కరుణింపగచదే ! 


వుతుడు నీ (బతుకునకును 

శ|తుండని వింటిగాన సమయింవదగున్‌ 

పుత్రులకు నోమనేనియు 

బు త్రీ దానంబుచేసి పుణ్యము గన వే!” 
అని అతిదినంగా |పార్థించింది. చేతులోని బిడ్డను హృదయానికి హత్తు 
కుని వెక్కివెక్కి రోడించింది. 


తన దయకోనం అలా బితిమాలుకుంటున్న ది తన చెల్లెలనిగాని, 
కాను చంపదలచింది నెత్తురుగుడ్డునని గాని కంనుడు ఆలోచించలేదు, 
(3) క. 


శి (శ్రీకృష్ణ లీలామృతం 


అతడు చడేవకీచేఏివంక చూసి వికటాట్టహోనంచే శాడు. ఆమె చేతిలో ఉన్న 

ఆడుబిడను బలవంతంగా లాక్కున్నాడు. ఆ పాపదై న కాలుపట్టుకుని 
tp] 

గిరగిరా| తిప్పి ఎగ రేశాడు. 


అలా పైకి ఎగురవేయబడ్డ పాప తిరిగి క్రిందికి దిగలేదు. 
కంసుడుభావించినట్టుగా ఆమె చేలమీదపడి తలపగిలి మరణించటంగాని, 
అతని కత్తికి బలికావటం గాని జరగలేదు. ఆమె అంతకంతకు మెచెకి 
వెళ్ళసాగింది. అలా వెడుతూ, (కమ్మకమంగా రూపం మార్చుకుంది. 
ఎనిమిది చేతులతో, గదా శంఖ చక చర్మ కర చాపాసి శూలా 
లతో కనిపించింది. దివ్య వస్తా? ద్యలంకారాలతో (పకాశించింది. అతి 
ఫీకరంగా గోచరించింది. 


అది చూసిన కంసుడు అడలిపోయినాడు. అతని కళ్ళను అత జే 
నమ్మ లేకపోయినాడు. అంతలో ఆమె అతణ్ణి ఉద్దేశించి, “కంసా! 
నువ్వు ఉట్టి దుర్మకివి. అది కారణంగానే దేవకి బిడ్డలను, చిన్ని కుట 
అను, ఇంతవరకు ఆర్లురిని అతి కూరంగా సంహారించావు. ఇప్పటికీ 
శాంతి వహించకుండా, ఆడు బిడ్డ'అని అయినా అనుకోకుండా నన్ను 
కూడా హింసించటానికి ఉద్యుక్తుడవై నావు. ఇదంతా నీలో ఉన్న 
రాతసశ్వ్యానికి మా(తమే చివ్నాం. అది |గహించి, నిన్ను నంవారించే 
నిమిత్సం, నాతోపాటు ఒక పీరు డొకచోట జన్మించాడు. అతడు పెరిగి 
"పెద్దవాడై నీ పీచమడచటం తథ్యం. అది మాతం మరచిపోవద్దు” అని 
పలికింది; ఆ వెంటనే అద్భశళ మైపోయింది. 


17. కొంనుని వక్సాతావం: 
pan oe) 


అది విన్న కంసునకు ఆకాశవాణి వలుకులూ, నారదుని వచ 
చాలూ స్పురణకు వచ్చినై. ఆ మాయాబణాలిక ఆలిపినట్టుగా తనకు 
మారకుడయిన వాడు ఎక్కడో పుట్టి చెరుగుతున్నాడన్న అభిిపాయం 
కూడా అతనిలో అప్పుడు దృఢమయింది, కాని, చేయగల దేమీ 


(శ్రీకృష్ణ లీలామృతం లర్‌ 


తేక, 'చేవకీ వనుదేవులను సమీపించి, అమిత పశ్చాత్తాపంతో ఇలా 
అన్నాడు: 
'పాపుడ చాలఘాతుకుడ బంధువిర కుడ దుష్ట చిత్తుడం 
గోపనుడం జరన్మృతుడ |గూరుడ ్రాహ్మాణ వాంతభంగి ఖ్‌ 
పాపల జంపితిం బయలి పల్కుల నమ్మితి సాధులార నా 
పాపము లుగ్గడింపక కృపాపరులై కనశే శమింపశే!' 


అలా |పార్టించీ, కంసుడు ఆ వెంటే చేవకీవసుబేవుల నంకెలలూ 
విడిపించాడు. వారికి స్వేచ్చ కలిగించాడు. ఆ సమయంలోనే .... 


'వగతుర జెటిచితి ననియును 

బగతురచే జెడితి ననియు చాలుడు దలచుం 
బగనిలుములు లే వాత్మకు 

బగ నెలుముల కీలు కర్మబంధము నుండీ !' 


అని కూడా వారికి తెలియపరచుకున్నాడు. అది విన్న వసుదేవుడు 
అతణి ఉదేశించి.... 
లం యె 


'బావా నీ వచనంబు నిక్కము సుమీ |పాణుల్‌ గతజ్ఞానులై 
నీ వే నంచును లోభ మోహ మద ఖీ నిర్మితళా మోద థో 
కావేశంబుల నొండొరుం బొడుతు "కేకాకారుడై సర్వరూ 
పావిష్టుం డగు ఈశ్వరుం చెలియలే రన్యోన్య వి భాంతులై 


అని (ప్రసన్నుడై. పలికాడు. అలా పలికిన వనుదేవునివద్దా, దేవకీదేవి 
వద్దా సెలవు తీనుకుని, కంనుడు తన (పాసాచానికి వెళ్ళిపోయి నాడు, 


18. అనుచరుల అభి/(వాయాలు; 


అలా పశ్చాత్తాపంతో ఇల్లు చేరుకున్న కంసుడు ఆ మరునాటి 
ఉదయాన తన సహాచరులందరినీ సమావేశపరచి, ఆ [కిందటి రాత్రి 
జరిగిం దంతా వారికి “తెలియపరచాడు, ఆ సందర్భంలో నే, తన్ను. 


8g _శ్రీకృక్ల్ణ లీలామృతం 


సంవారించే నిమిత్తం (శ్రీవారి ఎక్కడో పుట్టి పెరుగుతున్నా డన్న 
తన దృథాభిపాయాన్ని కూడా అతను వారికి విశదవరచటం జరిగింది, 
అది విన్న అనుచరు లందరూ అతనితో ఇలా అన్నారు; 


“మవోరాజా! మిమ్మల్ని నంవారించే నిమి త్తం (శ్రీవారి 
మానవరూపం ధరించిఉంటాడని మీరు ఛావిన్తున్నారు. మీ బాహు 
బలాన్ని |గహించి దేవతలే భయవడుతూ ఉన్న సందర్భంలో, మాన 
వులు చేయగల చేమిటో మాకు అర్థం కాకుండా ఉంది. 


అ దలా ఉండగా, ఆ (శ్రీవారి అయినా నిన్ననో మొన్ననో 
పుట్టిఉంటాడని కూడా మీరు విశ్వసిస్తున్నారు. అలా పుట్టినవాడు 
"పెరిగి పెద్దవాడు కాకముందే వాతమార్చటం ఏమంత కష్టమెన పని 
కాదు. కాని, అనుదినం జనిన్తూఉంజే వేలాది శికువులలో అతజెవరో 
గుర్తించటం మాత్రం దుర్చట కార్యం కావచ్చు. అందుకని, వారు 
వీరని లేకుండా, ఇటీవల పుట్టిన పిల్ల లందరినీ సంవారించటం సమంజన 
మనిపిస్తోంది. దానివల్ల, ఆ వారి అనేవాడు పుట్టడమే జరిగిఉంకు, తప్ప 
కుండా గిట్టి తీరాడు. 


మరొక విషయం కూడా ఉంది. హరి ఉట్టి మాయలాడు. అతడు 
ఇటీవలనే వుట్టి ఉండవచ్చు; కాని, ఈపాటికే పెరిగి పెద్దవాడు కావ 
కుం కూడా అసంభవం కాదు. అది కారణంగా, మనం, సాధారణంగా 
వారి సంచరించే స్థలాలు [గహించటం, వాటిని విధ్వంసం చేయటం, 
ఆయన తలదాచుకునే అవకాశం లేకుండా చూడటం, అతడు పకా 
కిగా బయటపడగానే పట్టుకుని వధించటం అన్నవి సులభమయిన 
మార్గాలని మేము భావిస్తున్నాము. 


(శ్రీ మవోవిష్ణువు ఉండే [పత్యేక స్థలాలు కొన్ని ఉన్న. 
ధర్మమే ఆయన దేవా మన్నది యథార్థం. వేదాలూ గోవులూ 
వి(ప్రులూ వూజింపబజే చోటా, తపో దాన యజ్ఞ్వదులు జరిగే చోటా, 


(శ్రీకృష్ణ లీలామృతం ఫ్‌? 


దయా సత్య శౌచాలు పాటింపబడే చోటా, నవానం ఉన్న చోటా , 
ఆయన తప్పకుండా ఉండితీరుతాడు. 


ఆయనను సంహారించటానికి మనం (పవథమంగా ధర్మాన్ని 
హొంసించాలి. ఆ తరువాత, ఆయన ఉండే ఆయా స్థలాలను చీకాకు 
పరచాలి; ధ్వంసం చేయాలి. సాధువులనూ, బుకులనూ, విప్రులనూ, 
గోవులనూ చి తవధపాలు చేయాలి. పుట్టి పెరుగుతున్న శిశువులను 
వధించటంతో పాటు ఆ పనులనుకూడా చేయటం జరిగితే (శ్రీవారి 
అంతరించి తీర్తాడు. ఆయన్ని అలా నిర్మూలించటానికీ, మీ భయాన్ని 
నివారించటానికీ మేము నిశ్చయించుకున్నాం. అందుకు మాకు అను 
మతి నివ్వవలసింది.” 


అలా పలికిన తనవారి మాటలు కంనునకు అమితానందం 
కలిగించినై . అందుకనే ఆయన వారు కోరిన అనుమతిని ఆ వెంటనే 
(పసాదించాడు. 


10, యి నమాగ్యం: 


రాతసేం|దుని అనుమతి పొందిన రక్కాసులు ఆ వెంటనే సాధు 
_వాంస కుష|కమించారు. మున్యా[ళ మాలు నిర్మూలించటం, పుట్టి 
“పరుగుతున్న శిశువులను వధించటం, యజ్ఞ యాగాదులను ధ్వంసం 
చేయటం మొదలు పెట్టారు. అంతేకాదు. (శ్రీవారి అంతవరకూ పుట్టక 
పోయినా, పుట్టబోతూ ఉండవచ్చునన్న అధి పాయంతో, గర్భిణీ 
(స్త్రీల నందరినీ నిర్దాతీణ్యంగా చి తవధపాలు చేయసాగారు. అది కార 
ణంగా వారి తేజం వారించిపోయింది; వారి సిరినంపదలూ ఆయువూ 
తీణించిపోయినై . 


వా రలా ఉండగా, అక్కడ గోకులంలో, నందుడు తనకు కుమా 
రుడు కలిగాడని విని అమితానందం పొందాడు. ఆ సందర్భంలో 
ఆయన అనేక చానధర్మాలు చేశాడు మపవహానీయుల నావ్యోనించి, . 


క్రి (శ్రీకృష్ణ లీలామృతం 


సత్కరించి, వారి ద్వారా ఆ పిల్లవానికి జాతకర్మాదులు నిర్వర్తింప 
చేశాడు. ఆ తరువాత, నంద |వజమంశా, ఆ కుజ్బ వాణ్ణి తమ కంటి 
వెలుగుగా చూసుకోసాగింది. ఆనాటినుంచీ మంద సర్వసంపదలతోనూ 
తులఅతూగుతూ ఉండటం జరిగింది, 


ఆ సమయంలో ఒకసారి తను వేటా కంనునికి కట్టవలసిన 
కప్పం చెల్లించుకునే నిమిత్తం, నందుడు మధురకు వెళ్ళాడు. ఆ సంద 
ర్భంలోశే అతను తన జాల్యసఖుడయిన వనుదేవుని కూడా సందర్శించు 
కున్నాడు. పరస్పర కుళల[పశ్నలయిన తరువాత వనుదేవుడు నందు 
నితో ఇలా అన్నాడు: 


శ పాణమిత్రులను కలునుకోవటం చచ్చి పుట్టడంవంటిదని పెద్దలు 
చెబుతారు. నేనీ రోజున ఆ విధమైన ఆనందం పొందుతున్నాను. 


ఈనాటికయినా. నిన్ను చూడగలిగినందుకు ఎంతగానో నంతోషిస్తు 
న్నాను, 


ఇటీవల నీకు సంతానం కలిగిందని విన్నాను. వయసు చెల్లిన 
నీకు నంతానం కలగటం, అందులోనూ పుతు డుదయించటం, నిజంగా 
నీ అదృష్టమనే చెప్పాలి. 

లు 


నువ్వూ, నీ భార్యా, ఆ చిరంజీవీ ఉేమంగా ఉన్నారనీ, మీ 
(శయనే తమ భాగ్యంగా భావించే మన గోకులం ఆనందో-త్సాహో 
లతో వర్ణిల్దుతోందనీ వినటానికి సంతోషంగా ఉంది. ఇక మీదంపతులూ 
మందలోని మనవారూ ఆ చిరంజీవిని వేయికళ్ళతో కని వెట్టి ఉండా 


లనీ, మీ ప్రాణానికి (పాణంగా చూనుకుంటూ- ఉండాలనీ మాత్రం 
చేను కోరుతున్నాను.” 


ఆ మాటలు అంటూ ఉండగానే వనుచేవుని కళ్ళు చెమ్మగిల్లివై 
కంఠం. రుద్దమయింది. ఆయన కలవరవడటం జరిగింది, అది (గ్రహించిన 
నందుడు ఆయన ఆవేదనను ఉపళమింవశేసే 


నిమిత్తం ఆయన 
నుద్దేశించి, ప 


(శ్రీకృత్ణ లీలామృతం విరి 


'సీకున్‌ చేవకికిన్‌ జనించిన నుతానీకంబు దోడ్లోడ ము 

న్నీ కంసుండు వధించె మీ సుత దుదిన్హింసింప 'జేదప్పి తా 
నాకాళంబున కేగ జాల యది దై వాధీన మాపద్దళన్‌ 
శోకంబందునె తజ్జు డూరడుము నా నూనుండె నీ సూనుదున్‌ ” 


అని సాంత్వన వచనాలు పలికాడు, 


అంతలో వసుదేవునకు పవోకొన్ని ఉత్పాతాలు గోచరించినై . 
ఆ వెంటనే ఆయన నందుని ఉద్దేశించి, “మందలో ఏదో చెడు జరుగు 
తున్నట్టుగా నాకు తోస్తోంది. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళటం మంచిది” 
అని హెచ్చరించాడు. అది విన్న నందుడు ఆ మరుకణంలోనే, తన 
వారితో సవో గోకులానికి [వయాణమై వెళ్ళాడు. 


20. ... భ్రూతనో 


ఆ నమయంలో, కంనుని అనుచరవర్లానికి చెందిన పూతన, 
సర్వమోవానరూవం ధరించి, చేళశబేశాలూ తిరిగి కనిపించిన శిశువు 
అందరినీ చంపుతూ, నందగోకులం చేరుకుంది. నందుని ఇంట్లోఉన్న 
పసినిసువును పసిపట్టి అక్కడికి వెళ్ళింది. ఆమెను చూసిన (వజాంగన 
లందరూ ఆమె సౌందర్యానికి ముగ్గలై ఆమె తమకోనం వచ్చిన (శ్రీదేవి 
కాబోలు ననుకున్నారు. ఆమెకు "గౌరవ పూర్వకంగా స్వాగతం 
చెప్పారు. ఆమె ఎవరి పడుచో, ఎవరికోనం అక్కడికి వచ్చిందో ఇ త్‌ వళ 
సిందిగా ఆమెను కోరారు. 


ఆ విధంగా తనచుట్టూ చేర అంత ఆదర పూర్వకంగా అడుగు 
తున్న వారికి ఏమని సమాధాన మివ్వాలో పూతనకు తోచలేదు. 
కాని, తలలుమాఛ్చే శెలివికలది కావటంవల్ల, కన్నీరు "పెట్టుకుంటూ 
'వారివంక దీనంగా చూసింది. అంతలో ఒక గోపిక, “నున నల్లన య్యను 
చూడటానికి వచ్చిందో ఏమో !' అన్నది. ఆ పలుకులు విన్న పూతన, 
అది అదనుగా తీసుకుని, “జొ' న్నన్నట్లు తల పంకించింది. ఆ వెంటనే 


వా రామెను ఆ లీలాళికువు పడుకుని ఉన్న ఊయెలవద్దకు తీసుకు 
వెళ్ళారు. 

అలా ఆ నల్హనయ్యను సమీపించిన పూతన అనందపారవ శ్యాన్ని 
[పదర్శించింది. అతళ్జి వెంటనే తన చేతుల్లోకి తీసుకుంది. పాద 
యానికి వాత్తుకుంది. ఆడించింది. అది చూసిన (వజాంగనలు, ఆమె 
అభి పాయాన్ని (గ్రహించలేక, ఆమె తమ కన్నయ్యను ఆడించ 
టానికి అతడిలోఉన్న సౌందర్య విశేషమే కారణమనుకున్నారు. 
అమితంగా గర్వించారు. 


కాని, ** లోశకేశ్వరుడయిన ఆ లీలాళిళకువు మాతం అది పాప 
జాతి సుందరి అని, జాలహాంతి అనీ, చాని నిలువెల్లా విసమేనీ, తన్ను 
నంవారించే ఉద్దేశంతోనే అది అలా వచ్చిందననీ (గహించాడు. కళ్లు 
గట్టిగా మూనుకున్నాడు. మందవోసం చేశాడు. అంతలో ఆ రక్కసి, 
అతణ్ణి ముద్దాడుతూ ఒళ్లోకి తీసుకుని... 


"నా చనుబా లొక (గుక్కెం 

డో చిన్నికుమార (తావు మొయ్యన పిదపన్‌ 
నీ చెలువ మెటుగవచ్చును 

నా చెలువము నఫల మగును నళినదళాజా !” 


అంటూ పాలివ్వటానికి |(పయత్నించింది. పూతన కోరికను 
తీర్చటానికి ఆ శిశువు వ మా[తంగానూ సంకోచించలేదు. రోహిణీ 
యశోదలు కూడా 'ఆ మాయా సుందరి మనసును నొప్పించటం 
చేనికన్న అభిప్రాయంతో, ఆమెనుగాని, శిశువునుగాని వారించటానికి 
(ప్రయత్నించ లేదు. 


28 విబుధ తాం బాలక మారికా (గవాం 
చరాచరాత్మాన నిమీలి కేదణః 
ఆనంత మారోవయ దంక మంతకం 
యథోరగం సు _వ్షమబుద్ది రజ్జుధీః 


ఆ వెంటనే నల్లనయ్య పాలు (తావటం మొదలు పెట్టాడు. 
అది (గ్రహించిన రక్కసి, అతని ఆయువు తీరిపోయిందనే భావించింది. 


శికువు ఒక గుటక వేశాడు. అంతలోనే ఆ రక్కసిదై న తేజం 
&ీణించిపోయింది. అతడు రెండో గుటక వేసేటప్పటికి, అది, (ప్రాణా 
లను పట్టి లాగినంతగా జాధపడ్డది. అరచింది. అతల్ణి అవతలకు [తోసి 
వేయాలని (పయత్నించింది. కాని, అత డామెను వదలలేదు. 
మూడవ గుటక కూడా వేశాడు, దాని జవనశ్వాలన్నీ పీల్చేశాడు. 
దాంతో అది, గావు "కేకలు పెడుతూ, గిలగిలా తన్నుకుంటూ ఒరిగి 
పోయింది; తన మాయా రూపాన్ని త్యజించి [పాణం వదిలేసింది. 


ఆ సమయంలో రక్కసి వేసిన శేకలకు దిక్కులు పిక్క టిల్లి 
పోయినై . నందగోకులం, ఆ పరిసర గ్రామాలూ గజగజలాడి 
పోయినై . నందుని ఇంట్లో ఉన్నవా రందరూ మూర్భపోయినారు. 
కానీ, ఆ నల్లనయ్య మాత్రం, ఆ రక్కసి గుంజెలమీద కూర్చుని ముసి 
ముసినవ్వులు నవ్వుకుంటూ ఏమీ ఎరుగనశ్తు ఉన్నాడు. ఆ తరువాత 
కొంత సేపటికి అతణ్ణి అలాచూసిన యళో-దా రోహిణీళ్యాదులు అతడి 
అవతలకు తీసుకుపోయి, గోపుచ్ళాన్నీ, గోమయాన్నీ అతని చుట్టూ 
(తిప్పి, గోమూతంతో అతణ్ణి స్నానం చేయించి, అతని నొసట 
గోరజం చెట్టి, దృష్టి తీశారు. అనేక విధాల రకు పెట్టారు. తిరిగి 
తొమైలో పడుకో పెట్టారు. 


అంతలో నంచాదులు మధురనుంచి మందకు వచ్చారు. వస్తూనే, 
అక్కడ పడిఉన్న పూతనను చూశారు. చూసి, అక్కడ జరుగబోయే 
విషయాన్ని ముందుగానే |గహించి హెచ్చరిక చేసిన వసుదేవుడు 
మహాయోగి అయిఉండాలనుకున్నారు. తమచవారిద్వారా అంతకు 
పూర్వం అక్కడ జరిగినదంతా విని, తను నల్లనయ్య సామాన్య 
శిశువు కాడని నీర్థారించుకున్నారు, 


48 (శ్రీకృష్ణ లీలామృతం 

ఆ తరువాత, |వజవాసులు, నందుని ఆజ్ఞానుసారం, పూతన 
బేవోన్ని గొడ్డళ్ళతో నరికి, ఆ శరీర ఖండాలకు దవాన క్రియ జరి 
పారు. ఆ సమయంలో, కాలుతున్న ఆమె శరీర శకలాలనుంచి అగరు 
పరిమళం దిశదిళలూ ఆ(కమించింది. అది [గ్రహించిన గోపాలురు 
ఆక్చర్య చకితులయి నారు. 

దురుద్దేశంతో అయినా, (శ్రీకృష్ణుని ఎత్తుకుని ఆడించి _స్తన్య 
మిచ్చినంత మాతం చేతనే, బాలఘాతిని అయిన పూతన పాపాలన్నీ 
వారించిపోయినై . ఆమెకు పరమపదం లభించింది. 

పూతన రక్కసి అయినా, (తావించింది వినమే అయినా 
తనకు చన్నిచ్చిన కారణంచేత, శిళురూవంలో ఉన్న (శ్రీవారి ఆమెను 
తల్రిగానే భావించాడు. పూతన కోరింది కూడా అదే. 

పూతన పూర్వ జన్మలో బలిదానవుని కుమా శె. అప్పుడు 
ఆమె పేరు రత్న మాల. 

బలిదానవుని ని|గహించే నిమిత్తం శ్రీవారి వామనుడై ఆ 
దానవేం దుని యజ్ఞ వాటికకు వెళ టం జరిగింది. ఆ సమయంలో 
అక్క జే ఉన్న రత్నమాల ఆ వటుని చూసి, “ఈ మనోపారమూ కి 
పాలిచ్చే అద్భష్ట్రం నాకు లేకపోయిండే!' అని తనలో అనుకుంది. 

(శ్రీవారి ఆమె మనోవ్యధను (గ్రహించాడు. (గహించి, ఆమె 
కోరికను తీర్చాలనుకున్నా డు. 

ఆ నిర్ణయా న్ననునరించే, రత్నమాల, ద్వాపర యుగాంతాన 
పూతనగా జన్మించింది. కృష్ణయ్యగా జనించిన (శీవారి ఆమె _న్హన్య 
పానం చేశాడు. చేసిన వాగ్దానాన్ని చెల్పించుకున్నాడు. ఆమెకు 
పరమపదాన్ని (పసాదించాడు. 


21. ... కతఖానురుడు: 


బలి కుమా -రెకు ఆ విధంగా మనను తీర్చిన అనంతరం, కొన్నా 
ళ్ళకు, (శక ఎమ్షుడు ఉదిగలబడటం నేర్చుకున్నాడు. అది [గహించిన 


(శ్రీకృష్ణ లీలామృతం శక్ర 


యళోద అమితానందంతో (వేపళ్లే అంతటా . వేడుకలు చేయించింది. 
"వేద మం[తాలతో అభిపేచనాదికాలు జరిపించింది. అనేక చాన 
ధర్మాలు చేసింది. పూజ్యుల దీవన లా చిరంజీవికి లభించే విధంగా 
వ్యవవారించింది. 


గోకులమంతా అ విధమైన ఆఅనందోత్సావోలతో ఉన్న సమ 
యంలో, కంసుని అనుచర వన్లానికిచెందిన ఒక రాతుసుడు అక్కడకు 
రావటం, నందుని ఇంట్లో ఉన్న నల్లనయ్యను గురించిన విచిత 
కథలు కొన్ని వినటం జరిగింది. అది కారణంగా, అతనికి 
ఆ నందనందనుని చూడాలన్న అభ్మిపాయం కలిగింది. అంతేకాదు. 
పూతనను సంవారించిన ఆ చిన్నారి సామాన్యుడై_ ఉండడనీ, కంసుడు 
వివరిస్తూ వచ్చిన వింత బాలుడు అతడే అయిఉండవచ్చుననీ కూడా 
అతడు భావించటం జరిగింది. ఆ వెంటనే అతడు నందగోపుని ఇల్లు 
చేరుకున్నాడు. 


శకటానురుడు అలా వెళ్ళిన సమయానికి నందగోపుని ఇంటి 
ముందు అనేక మధుర పదార్థాలతో నింపబడ్డ బళ్ళు, లెక్కలేనన్ని 
వరుసగా నిలబడి ఉనై . శకటానురుడు, అది అదనుగా తీసుకుని, 
ఒక బందీని ఆవేసించాడు; చి తాతిచిత మయిన కథల కాకరమైన 
ఆ ఇంటి వెలుగును ఎలా ఎప్పుడు చూడటమా అన్న ఆలోచనలో 
పడ్డాడు, 
ఆ విషయం అక్కడ ఉన్న "వా రెవరికీ అర్థం కాలేదు. కానీ, 
ఆ గృవోంతర్భాగాన తొన్టులో పడుకున్న లీలాశిళువు మాతం అది 
గ్రహించాడు. ఆ వెంటనే అకారణంగా పడవటం మొదలుపెట్టాడు. 
బాలుని రోదనం విన్న గోపికలు కొందరు చరచరా ఆతొ"ప్రైను 
సమీపించారు. ఆ నల్లనయ్య ఏడుపును మానపాలని (పయత్నించారు. 
కాని, వారి [పయశ్నాలన్నీ విఫలమయినై,. అది గ్రహించిన ఒక 
గోపాంగన అతణ్ది ఎత్తుకుని ఆడిస్తూ: అవతలకు తీసుకు వెళ్ళింది; 


శ్రీ (శ్రీకృష్ణ లీలామృతం 


ముంగిట ఉన్న శకటాలనూ, వాటిలోని మధుర పచార్భాలనూ అతనికి 
చూపించసాగింది, 


ఆ విధంగా బయటకు వచ్చిన బాలుని, శకటానురుడు దూరం 
నుంచే చూశాడు. చూసి అతని దివ్యతేజాన్ని [గహించి ముగ్గు 
2 నాడు అతడు తన సమీపానికి వస్తే బాగుండునని ఉబలాట 
పడ్డాడు. 

నల్లనయ్య అది [గహించాడు. [గహించి, గోపికలు చూపు 
తున్న బళ్ళమీద తనకు మోజు లేనట్టూ, దూరంగా ఉన్న మాయా 
శకతుం తన మననును ఆవారించినట్టూ చూడసాగాడు. 


ఆ వెంటనే గోపికలు అతణ్ణి అటుదిక్కుగా తీనుకు వెళ్ళారు. 
తన సమీపానికి వస్తున్న కృష్ణయ్యను చూసి అసురుడు తన్మయుడయి 
నాడు. తను వచ్చిన పనిని కూడా మరచిపోయి ఆ చాలుని వంకే 
చూస్తూ నుంచున్నాడు. 

అంతలో కృష్ణయ్య అతణ్ణి నమీపించాడు. నమీపిస్తూనే భయ 
వడిపోయినవాని మాదిరి కెవ్వుకెవ్యున పడువసాగాడు. ఎత్తుకున్న 
గోపిక చేతుల్లో నిలవకుండా, కాళ్ళూ చేతులూ బాచి గిలగిలా తన్ను 
కోవటం మొదలు పెట్టాడు. అలా భయంకరంగా తన్నుకుంటున్న 
సమయంలో, అతని వామపాదం ఆ (పక్క నే ఉన్న మాయాశకటాననికి 
తగిలింది.*. ఆ ాకిడికి శకటం తల్మకిందు అయింది. అందులో ఉన్న 
పాలు పెరుగు నెయ్యి వెన్న మొదలైన వన్నీ నేలపాళై నై . ఇరునూ, 
ఆకులూ విరిగిపోయినై. అంతవరకు ఆ శకటాన్ని ఆవేసించి 
ఉన్న అసురుడు మాతం అమాంతంగా ఆకాశానికి ఎగిరి నెత్తురు 


— అ యాన ాంనామ్యాం 
[వవాల మృద్వం[ఘి వాతం వ్యవ_ర్తత 
విధ్వ స్త నానారస కువ్య భాజనం 
వృత్త చ[కాత విభిన్న కూబరం 


(శ్రీకళ్ల లీలామృతం 45§ 


కక్కు_కుంటూ నిజరూపంలో నేలమీద పడటం జరిగింది. ఆ పాటువల్ల 
అతని శరీరం తునాతునుక లై పోయింది. అతడు భీకరంగా అరుస్తూ 
[పాణం వదిలాడు. 


అదంతా కళ్ళారా చూసిన గోపికలూ గోపాలురూ అమి 
ఆాళ్చర్యం పొందారు. ఆ రాతనసుని గావుశేకలు విని అక్కడ చేరిన 
వారు, ముక్కలు ముక్కలై పడిఉన్న రక్క-సునీ, అతని మృతికి కార 
ణఇమెన నల్లనయ్యనూ చూసి విస్మితులయి నారు. 


అంతలో యశోద అక్కడకు వచ్చింది. అలా వచ్చిన యళో 
దకు గోపిక లా కృష్ణయ్య నందించారు. ముసిముసి నవ్వులు నవ్వే తన 
చిన్నారిని చేతుల్లోకి తీసుకుని, హృదయానికి వాత్తుకుని, యళోద 
ఆనందా|[కులు 'రాల్చింది. అదంతా చూస్తూ ఉన్న గోకులం ఆ నల్ల 
నయ్య చేసిన అతిమానుషచర్యను మవహోద్భుతంగా భావించింది. అతకి 
ఒక దివ్యచాలుని మాదిరి చూడసాగింది. 


క్రీకృష్ణునిచేత ఆవిధంగా నంవారింపబడిన శకటానురుడు, 
పూర్వజన్మలో, హిరణ్యాతుని కుమారుడై న ఉత్కచుడు. అత డొకసారి 
లోమళశమహార్షి ఆళమంలో |పవేశించి, అక్కడి ఉద్యానవనాన్ని పాడు 
చేయటం జరిగింది. అది (గ్రహించిన లోమశుడు అతణ్ణి ఉద్దేశించి, 
"ఈ చెట్లను నువ్వు ఎలా చెల్ల గించావో అలా సీళరీరంకూడా పాము 
కుబుసం మాదిరి ఊడిపోతూ ఉంటుంది అని శపించాడు. 


ఆ మాటలు విన్న ఉత్కచునికి అప్పుడు పశ్చాత్తావం కలిగింది. 
ఆ వెంటనే అతడు మహర్షి పాదాలమీద పడి, తనకు శాపవిముక్తి 
ఎప్పుడు ఎలా కలిగేద్‌ తెలుప వలసిందిగా (బతిమాలుకున్నాడు. 


లోమశుడు అతణ్ణి కరుణించాడు. కరుణించి, “ద్వావర 
యుగాంతాన నువ్వు వాయురూపం ధరించి హారి పదాఘాతంచద్వారా 
మోతాన్ని పొందుతావు అని తెలియబరిచాడు. 


కరి (శ్రీకృష్ణ లీలామృతం 


ఆ విధంగా మోతమార్షం (గ్రహించిన ఉత్కచుడు శకటాను 
రుడై జన్మించటం, శ్రీకృషమ్లుని అను[ గవాం ద్వారా శాపవిముక్తి 
నందటం జరిగింది. 

BY Bea తృణావ ద్లుడు క 

అదలాఉండగా, నల్లనయ్యవై న మవొద్భుతచర్యలు ఆనోటా 
ఆనోటా [పాకి చేశమంతటా వ్యాపించినై. కాలక్రమాన అవి కంసుని 
చెవులోకూడా పడటం జరిగింది. 

కంనుడు, అంతకుపూర్వమే, (వేవశ్చై వాడలోఉన్న వింత బాలుని 
గురించి విన్నాడు. దానికితోడుగా, ఇద్దరు రాతసులు ఆబాలునివల్ల 
హతులయినారని ెలునుకోగానే అతనికి అమితమైన ఆవేదన కలి 
గింది. నల్ల నయ్యగా వ్యవవారింవబజే ఆ బాలుడు నారాయణుడే "కావ 
చ్చుననీ, అతనిచేత చంపబడ్డవారు పూతనా కకటాసురుడూ అయి 
ఉండవచ్చుననీకూడా అతను అనుకోవటం జరిగింది. ఆ ఇద్దరు రక్క 
సులూ అంతవరకు తిరిగిరాకపోవటంకూడా అతని అనుమానాన్ని 
బలవరచింది. 


అది [గ్రహించిన అతని అనుచరుడు, తృణావ రుడ నేవాడు, తన 
ఏలిక అయిన కంనుని అనుమానాన్ని తొలగించే నిమిత్తం, అవ 
కాశం లభించిన పక్షంలో ఆ నల్ల నయ్యను పహాతమాశ్చే అభి[పాయంతో 
ఆవెంటనే బయలుచేరి (వేపళ్లెలో వాలాడు. 

(వేవల్లెలో (ప్రవేశిస్తూనే, తృణావర్తుడు, ఒకపెద్ద సుడిగాలిని 
లేవదీశాడు. ఆది కారణంగా, ఆ [పదేశమంతటా దుమ్ము చెల ేగింది. 
అది కల్పించిన చిమ్మ చీకటిలో గోకులమంతా మునిగిపోయింది. 
కన్ను కనపడక, ఎక్కడి వారక్కడ ఒక ముహూర్తకాలం నిలబడి 
పోయినారు. అది అదనుగాకీనుకుని, తృణావర్తుడు, అప్పుడు నందుని 
ఇంటిగుమ్మంలో ఆడుకుంటూఉన్న నల్ల నయ్యను అమాంతంగా పట్టు 
కుని ఆకాశమార్గాన ఎగిరిపోయి నాడ్త్లు, 


UE SE లీలామృత 0 4&7 


అంతలో చీకటి విచ్చిపోయింది. తల్గులందరూ ఎవరివిడ్డల కోసం 
వారు వెతుక్కున్నారు ; కనిపించిన తమతమ బిడ్డలను తీనుకుని ఇళ్ళకు 
వెళ్ళారు. కాని, యశోదకుమా[తం ఆమె కంటి వెలుగు కనిపించ లేదు. 
ఆమె ఇల్లంతా వెదికింది. బయటకూడా చూసింది. “నాయనా! 
కృష్ణా !! ఎక్కడఉన్నావు తండడీ [” అని బిగ్గరగా అరచింది. అమి 
తంగా రోదించింది. అలా రోదించి రోదించి... 


“ఇక్కడ బెట్టితిం దనయు డిక్కడ నాడుచునుండె గాలి చా 
నెక్కడనుండివచ్చె శిశు వెక్కడిమార్గము వట్టిపోయె నే 
నెక్కడ జొత్తు, నంచు గమలేకణ |పు దొజంగి ఖన్నయె 
పొక్కుచు [వాలు గోవు|కియ భూస్థల్టి వాలె దురంతచింత మొ. 


అలా కూలిపోయిన యళోచాదేవిని చూసి గోపాలనతులందరూ 
క్‌ న్నీరు చెట్టుకున్నారు. 


బాలకృష్ణుని అపహరించిన తృణావ రుడు గగనమాగ్గాన పోతూ 
ఉండగా, అతని కా బాలుడు (కమక్రమంగా బరువై తోచాడు ఆవెన 
అత్రి మోాసుకుపోవటం దుర్హట కార్యమె పోయింది. అది కారణంగా 
అతని గమన వేగం మందగించసాగింది. 


అదంతా |గహించిన తృణావర్తుడు, అక్కడినుంచే ఆబాలుని 
[కిందపడేసి తనదారిన తాను పోదామనుకున్నాడు. కాని, అప్పటికే 
కృష్ట్యయ్య అతని మెడను గట్టిగా పట్టుకుని ఉండటంవల్ల ఆ పట్టు విడి 
పించుకోవటంకూడా అతనిళ క్రికి మించిందిగాతోచింది. అయినా అత 
'డెంతగానో పెనుగులాడాడు. కాని, లాభంలేకపోయింది. శో 

అప్పటికే తృణావర్తుని కను గుడ్డు మీదికివచ్చినై. అతని బల 
మంతా వారించిపోయింది. అక్కడినుంచి ఒక అడుగుకూడా ముందుకు 


వానను లత ట్తట ee Ge TE 
జర్‌ గల [గవాణ నిశ్చష్టో డైతో్ట నిర్ణతలోచనః 


అవ్య _క్రరావో న్యవతక్‌ సవావాలో వ్యసుర్వ జే. 


తీరి (శ్రీకృష్ణ లీలామృశం 


వయ్యలేనిస్టితి వర్పడ్డది. అది కారణంగా నే అతను, అక్కడినుంచే 
శి 

వమేమో గొణుక్కుంటూ నేలకు కూలిపోయినాడు. అలాపడటం 
వల అతని అవయవాలన్నీ నుగ్గును గైపోయినై_. కాని అతనిలోనుంచి 
య - 


ఒక జ్యోతి బాహిరిల్లి, కృష్ణయ్యలో ఫీనమయింది. 

ఆ విధంగా తృణావర్తునిచంపి నేలకుదిగిన కృష్వయ్యను గోకుల 
మంకా అశ్యాళ ర్యంతో చూసింది. నందాదులు అమితానందం 
పొందారు. అప్పు డక్కడ చేదనవా రందరూ... 


“రతణములేక బాలుడు 

రకితుడగు సమత వేసి, రాయిడులందున్‌ 
రతణములు వెయిగలిగిన 

శిక్షితుడగు ఖలుడు పాపచిత్తుం డగుటన్‌” 


అనుకున్నారు. అంతేకాదు. 


“గత జన్మంబుల నేమి నోచితిమొ యాగ(శేణు లేమేమి సే 

నితిమో యివ్వరి కేమి వెట్టితిమొ యే చించారతిం (బొడ్డు వు 

చ్చితి మో సత్యము లేమి వల్కితిమొ యే సిద్ద పదేశంబు (దొ 

క్కితి మోయిప్పుడు నూడగంటి మిచటం గృష్టార్భకున్‌ నిర్భయున్‌ 
అని తమలో తాము ఎంతగానో ఆనందించారు. నల్లనయ్యదయిన 
మావోశ్మా్యన్ని భావించి, అతణ్ణి దర్శించేభాగ్యం కలిగిన తమ్ము 
"దాము (పళంసించుకు న్నారు. 

తృణావర్తుడు పూర్వజన్మలో పాండుదేశాధిపతి. అమిత బల 

శాలి. అచ్యుతాం ఘి సేవాతత్పరుడు. అయికూడా స్ర్రీలోలుడు. 


అత డొకసారి తన అంతఃపుర ులతోః "శే వాతీరంలో ఉండగా 
దూర్వాసమవార్తి అక్కడికి వెళ్ళటం జరిగింది, అలా వెళ్ళిన మహర్షి ని 
చూసికూడా, ఆ రాజేంద్రుడు, కాముకీజనపరివృతుడై_ ఉండటంవల్ల 
లక్మ్యుం చేయ లేదు; ఆతిథ్యం ఇవ్వలేదు, | 


ఆ చర్య దుర్వానునకు అమిత మైన ఆ|గవాం కలిగించింది. అది 
కారణంగా ఆయన అతణ్ణి “రాతసనుడవై_ జన్మించవలసింది' అని 


శపించాడు. 


అలా శ ప్రుడ న పాండుభూపతి, తృణావర్తుడె జన్మించటం, 

నరకాసురుని కొలువులో ఉండటం, కాల్గకమాన కంనుని బంటు 

కావటం, చివరకు క్రీకృష్ణునిద్వారా శావవిము కి పొందటం జరిగింది. 
= ఎవి 


28, _ నామకరణం: 


ఆ తరువాత కొంతకాలానికి, యాదవపురోహితు డైన గర్గుడు 
వసుదేవుని కోరికమీద నంద వజానికి రావటం జరిగింది. పరమ 
తపోనిధి అయిన ఆ ఆచార్యునకు, నందాదులు భక్తిపూర్వకంగా 
అతిథిపూజలు చేశారు. నత్కారాలన్నీ ముగిసిన తరువాత, నందుడు 
ఆయన నుద్దేశించి... 


"ఊరక రారు మహాత్ములు 

వా రథముల యింఢడ్రకడకు వచ్చుట లెల్లం 
ంం వ్‌, 

గారణము మంగళములకు 

నీ రాక శుభంబు మాకు నిజము మవోత్మా!” 


అని తన వాదయాన్ని ఆయనకు నివేదించుకున్నాడు. అంతేకాదు. 


“జ్యోతి శ్యాస్తు్రంల కెల్ల మేటరివి శేజోమూర్తి వాశాంత వి 

ఖాతస్ఫూ ర్తివి బ్రహ్మాబోధనుడ వాకర్ణింపు నా పల్కు ని 

ర్డీ తుండై న గురుండు మానవులకు న్వి|పో _త్తముం డండు నీ 

చాతుర్యంబున నీ కుమారులకు సంస్కారంబు సేయం గదే!” 
అని (పస్తు తిపూర్వ్ణకంగా (బతిమాలుకున్నాడు. 


నందుని (పార్థన నంగీకరించి, గర్భుడు, రోహిణీకుమారునకు 
బలరాముడనీ, యళశోచాపుత్రునకు కృృమ్హడనీ నామకరణం చేశాడు, 
ఆ సందర్భంలో ఆయన నందుని ఉద్దేశించి. ., 
(4) 


ర్‌ (శ్రీకృష్ణ లీలామృతం 


'రోహిణీకుమారుడు తనగుణాల ద్వారా (ప్రజలకు ఆనం 
దాన్ని కలిగించేవాడవుతాడు. అందుకనే ఇతనికి నేను "రాముడని 
చేరువెట్టదలచాను. కాలక్రమాన ఇతడు అత్యధిక బలసంపన్నుడు 
కావటం జరుగుతుంది. అది కారణంగా ఇతి (ప్రజలు "బలుడనికూడా 
పిలుస్తారు. ఆలాగే యాదవులందరినీ ఇతడు సమభావంతో 
చూనుకునేవాడు కావటంవల్ల, అనంతర కాలంలో 'సంకర్ణ ణుడన్న' 
చేరు ఇతనికి సార్ధక మవుతుంది. 


ఇక యళోచదా పుత్రుని విషయం: ఇతడు గడచిన మూడు 
యుగాలలోనూ మూడు రకాల రంగులు _ శ్వేత, రక్త, పీత వర్ణాలు _ 
ధరించి అవతరించటం జరిగింది. ఇప్పుడు నల్ల వాడై పుట్టాడు. అఎదు 
కనే చే నితనికి 'కృష్ణుడని నామకరణం చేస్తున్నాను. 


పూర్వం ఇతడు వసుచేవుని ఇంట పుట్టడం జరిగింది. అది “తెలిసిన 
(పౌజ్జులు ఇతి “వాసుబేవుిడని పిలుసారు. 
అంతేకాదు. నీ యూ చిన్నారి, భవిష్యత్తులో ఎన్నో మవో 


ద్భుతకార్యాలు చేయబోతున్నాడు. అది కారణంగా ఇతల్ల ఆయా 
కార్యాలకు అనుగుణమైన పేర్లతో (పజలు పిలవటం జరుగుతుంది. 


ఈ బాలుని ద్యారా దుగ్జనులు రికింపబడ తారు. సజ్జనులు 
రజింవబడ తారు. ధర్మం । పతిష్టింపబడుతుంది. వ్రత్యకించి, ఇతని 
సాయంతో, తల్లిదండులై న మీరూ, గోపకులూ, గోకులం యావత్తూ 
కూడా అంతులేని క పూలను అనాయానంగా అధిగమించగలుగుతారు. 
పరమానందం పొందగలుగుతారు, 


పూర్వం, అరాచకం (వబలిన ఒక నమయంలో, ఇతని న్యాళ 
యించి ఇతని అను[గహాోన్ని పొందిన సాధువు అందరో అసాధువులను 
జయించగరిగారు. ఇతని పట్ల భక్తి భావం గలవారిని, ఇతని (పేమకు 
పాతులై_న వారిని యెటువంటి శ శువులూకూడా యేమీ చేయలేరు. 


4 


(శ్రీకృష్ణ లీలామృతం 51 


మరొక విషయం: నీ కుమారుడు సామాన్యుడుకాడు. 
సద్గుణసంప త్తి త్రిలోనూ, ఐశ్వర్యవిభూతిలోనూ, కీ-ర్తిపతిష్థలలోనూ, 
భోగానుభవంలోనూ ఇతడు (శ్రీమన్నారాయణునకు నముడనిపించు 
కుంటాడు. అది కారణంగానే, నీవు ఇతజ్ఞి కంటిని రెప్పమాదిరి కాపాడు 
కోవాలని కోరుతున్నాను” అని కూడా తెలియపరిచాడు, 


24. థాల్భ(కీడలు: 


కాల[కమాన బలరామకృష్ణులు ఇంట్లో అటూ ఇటూ తిరగటం, 
తోటి బాలురతో ఆడుకోవటం మొదలుపెట్టారు. ముద్దుల మూట 
లయిన వారి ఆటలూ మాటలూ పాటలూ నందాదులకేకాక గోకు 
లానికి అంతటికీకూడా మవాచానందచాయక మైనవిగా తయారయినై . 
మధురమోవాన మూర్తులయిన ఆ అన్నదమ్ములు నందగోకు 
లానికి కంటివెలుగై నారు. చారి శిశు! కీడలు ఆబాలగోపాలానికీ 
గిలిగింతలు పెట్టసాగివై. వారిని తలచుకోకుండా, వారిని చూడ 
కుండా అక్కడివారు ఒక్కుతణం కూడా ఉండ లేకపోయే చారు. 
అలా బలరామకృష్ణులు ఆ మందలోని చారి (పొణానికి |పాణమై, 


వారి ఆనందానికి అవధిగా వ్యవహారించసాగారు. ఆ సమయంలో 


తనువున నంటిన ధరణి వరాగంబు 
పూసిన నెణలిభూతివూతగాగ 
ముందణి వెలుగొందు ముకాలలామంబు 
తొగలసంగడి కాని తునుకగాగ 
ఖాలభాగంబు వై బరగు కావిరిబొెట్టు 
కాముని గెల్చిన కన్నుగాగ 
గంఠమాలికలోని ఘననీలరత్నంబు 
శనునీయమగు మెడకప్పుగాగ 


వోరవల్లు లురగ హవోరవల్లులు గాగ 
బాలలీల [కౌఢ బాలకుండు 

శివుని పగిది నొ్పె శివునికిం దనకును 
చేటులేమి చెల్న వెలయునట్లు. 


అలాఉన్న ఆ చిన్నారి చేసే |వతిపనీకూడా చూసేవారికి 
అతి విచిత్రంగా తోన్తూవచ్చింది. అతడు తరచు గోపకుమారులత్రో 
కలిసి =, | 


నో వల్లభుడ నేను గోవులు మీరిని 
వడి అంకెవై చుచు వంగియాడు, 
'రాజనే భటులు మీరలు రండురండిని 
'పాభవంబున బెక్కువనులు వనుచు, 
“నే దస్కరుండ మీ రింటివారిని నిద 
పుచ్చి సొమ్ములు గొనిపోయి డాగు, 
జే సూత్రధారి మీ రందలు బహురూపు” 
అని చెలంగుచు నాటలాడ బెట్టు, 


మూల లుటుకును డాగురుమూత లాడు 
నుయ్యలలనూగు జేబంతు లొనరవై చు 
జాల జీరల జిటుతలసాటి నిగుడు 

శారి బాలురతో నాడు సమయమందు. 


అలా చిత్రాతిచి తంగా ఆడుతూ, కృష్టయ్య ఆనేకరశకాలె న 
చిలిపిచేష్టలుకూడా అలవాటుచేసుకున్నాడు. ఆవుదూడల తోకలు 
పట్టుకుని అటూఇటూ లాగి వాటితో. చెల్లాటమాడటం, ఇరుగు 
పొరుగు ఇళ్ళలో దొంగతనంగా (వవేశించి గోపికలు దాచుకున్న 
పాలూ, చెరుగూ వెన్నా తను తిన్నంతతిని, మిగిలింది తన తోటి 
వారికి పంచిపెట్టడం, కట్టిఉన్న దూడలను, పాలు తాగేనిమి త్తం: తల్లుల 


(శ్రీకృష్ణ లీలామృతం కి 
దగ్గరకు వదలటం మొదలయిన అల్లరిపను లెన్నో చేయటం మొదలు 
చెట్లాడు. 

లు 
25. నపవోనీతొబౌర్ళ్‌ంం _ నానాటి ధాభియోగాలు;: 


(శ్రీకృష్ణుని బాల్య క్రీడలు గోపికలకయితే ఆనందదాయకం 
గానే ఉన్నై, కాని, వృద్దులుమా త్రం, వాటిని చిలిపిచేస్టలుగా 
భావించి, ఆ బాలకృ్ళష్టంనికి అంతగా అలుసిచ్చినందుకు వారిని మంద 
లిస్తూ ఉండేవారు. అదిమాతం వారికి భరింపరానిదిగా ఉండేది. 
అందుకనే వారు, ఒకసారి యశోదను నమీపించి, (శ్రీకృష్ణుని చేష్టలను 
er Er ఆమెకు ఇలా “ల మ 

“బాలురకు బాలు లేవని 

చా లెంతలు మొటిలు వెట్టి బకపక నగి యో 

బాలుం డాలముసే నా 

నాలకు (గేపులను విడిచె నంభోజాతీ ! 

వడతీ నీ బిడ్డడు మా 

కడవలలో నున్న మంచి కాగినపా లా 

పడుచులకు బోసి చిక్కిన 

కడవల బోనడిచె నాజ్ఞ్మ కలదో లేదో! 


*ర్‌ వత్సాన్‌ ముంచన్‌ క్యచిదసమయే (కోశ సంజాత వోనః 
సేయం స్వాద్వ తథ దధిషయః కల్పితై 8 సేయ యోగః 
మర్కాన్‌ భోత్యున్‌ విభజతి సచేన్నా త్తి తి కం భిన త్తి 
(దవ్యా లాగే న గృవాకుపితో యాత్యువ|కోళ్యతో కాన్‌ 
వాస్తా [గాహ్యే రచయతి విధిం పీఠకోలూఖ లాదై 
శ్చ్మాిదం హ్యంత ర్నిహిత వయునః శిక్యభాం డేషు తద్విత్‌ 
భఛ్వాంతాగా రే ధృతమణిగణం స్యాంగ మర్ద[పదీవం 
కాలే గోప్యో యి గృవాకృ త్యేషు నువ్య[గ చిత్తాః 
పదం ఛాష్ట్ర్యా న్యుళతి కురు జే మేవానాదీని వాసా 
వేయా పామై ర్విరచిత కృతిః స్తుపతీకో యథా స్తే. 


(శ్రీకృష్ణ త్రీ లామృతరి 


మీపావడు మా గృవాముల 
నాపోవగ బాలు! దావ నగపడకున్నం 

గోపించి పిన్నపడుచుల 

వాపోవగ జిమ్ముకొనుచు వచ్చెందల్లీ ! 


పుట్టి పుట్టడు చేడు దొంగలబోయి మాయిలు సొచ్చి తా 
నుట్టి యందక జోళ్ళు వీటలు నొక్క పోవిడి యెక్కి చే 
వెట్టజాలక కుండ |కిండొక పెద్ద తూ టొనరించి మీ 
పట్టి మీగడ పాలు చేరలబట్టి (ఆావె దలోదరి ! 


ఆడం జని వీరల విరు 

గోడక నీ నుతుడు (కావి యొకయించుక తా 
గోడరి మూతిం దుడిచిన | 

గోడలు [ముచ్చనుచు నత్తగొ మై లశాంగీ ! 


వా రిల్లు సొచ్చి కడవల 

దోరంబగు నెయ్యి [చావి తుది నా కడవల్‌ 
వీరింటు నీ నుతుం డిడ 

వారికి పీరికిని బెద్ద "వాద య్యె సక్తి! 


వేలుపులకు నాకంెబను 

వేలుపు మణి యెవ్వరనుచు వికవికనగి మా 
"వేలుపుల గోడవై తో 

చాలావతి నీ తనూజు జంగిలి జేసెన్‌. 


ఇమ్మగువ తన్ను వాకిట 

(గుమ్మరుచో జీరి నిలిపికొని వ రడుగం 
గమ్మోవి గఅచి వడిజనె 

నమ్మా యూ ముదు గుబ డల్పుజె చెవుమూ | 


నమ్మి నిదురవోవ నావట్టిచుంచు మా 
లేగ తోకతోడ కతీలగట్టి 
పిధులందు దోఆ వెలది నీ కొమదుండు 
రాచవిడ్డడైన అవ్వమేల? 
నాపట్టి పొట్టనిండగ 
వై పడి నిపట్టి ఎన్న బానెండిడినా 
డూసపిరి వడలదు వానిం 
జూెపెద నేమైన నీవచుమ్ము లతాంగ్‌ీ ! 
కలకంఠి మావాడ గరితలమెల్ల నీ 
పట్టిరాగలడని బాలు వెరుగు 
లిండ్రలోపల నిడి యే మెల్ల దన।తోవ 
జూచుచో నెప్పుడు సాచ్చినాడొ 
తలుపుల ముద్రలు 'చాళంబులును బెళ్టు 
యున్న చందంబున నున్న వరం 
నాకయింటిలో నాడు నొకయింటిలో చాడు 
నొకయింటిలో నవ్వు నొకట దిట్టు 
నొకట వెక్కిరించు నొక్కొక్క్కాచో మృగ 
పతి ఘోపణములు పరగ్జజియు 
నిట్టుసేసి వెనుక నెక్కడబోవునో 
“కానరాడు; ర త్త కడవ లుంయు. 
కడు లచ్చి కలిగ నేనిం 
గుడుతురు కట్టుదురుకాక కొడుకుల నగుచున్‌ 
బడుగుల వాడలె బడ 
ఏిడుతురె రాకాంత అెందు విమలేందుముఖి ! 


ఓయమ్మ నీ కుమారుడు 
మాయిండ్లను బాలు జెరుగు మననీడమాంై 


ర్‌కి (శ్రీకృష్ణ థ్రీ లామృత ౦ 


పోయెద మెక్కడకై నను 
మా యన్నల సురభులాన మంజుల వాడీ !" 


బాలకృష్ణుని వినోదలీలలను అనేకవిధాల అలా వివరించిన 
గోపికలను చూసి యళోద విస్మితురాలయింది. ఆమె ఆ పరిస్థితిలో 
ఉండగా నే, మరికొందరు గోపికలు తమకు చిక్కిన దొంగక్ళష్ణుని తల 
కొకని చొప్పున బంధించి ఆమెవద్దకు తీసుకువచ్చారు. ఆ సమయానికి 
ఆమె చిన్నారి ఆమె ఒళ్ళోనే పడుకుని నిదపోతున్నాడు. అందుకనే 
ఆమెకు అమితమయిన ఆశ్చర్యం కలిగింది. అంతవరకూ నిద్రలేవని 
తన కన్నారి, పొరుగు వారి ఇళ్ళలో (వ వేశించటం, అక్కడ చేయరాని 
పనులు చేయటం, వారిచేత బంధింపబడటం ఆమెకు విపరీతమనిపించింది. 
గోపికలుకూడా, అప్పు డక్కడ తల్లిఒళ్ళో పడుకునిఉన్న కృన్టయ్యను 
చూసి, తాము తమతోతీసుకువచ్చిన కృష్ణులు కనపడకపోవటం 
(గ్రహించి ఆమి తాళ్చర్యంపొంచారు. ఆళ్చర్యపడట మే కాదు; సిగ్గు 
పడ్డారుకూడా. యళోదకు అదేమీ అర్థం కాలేదు. అందుకనే ఆమె 
చారిని ఉర్రేశించి... 


'చన్ను విడిచి యిట్టటుచన 

డెన్నడు బొరుగిండ్ల తోవ లెలుగడు నేడుం 
గన్నులు చెజవని మా యీ 

చిన్ని కుమారకుని అవ్వసేయం దగునే !' 


అని అమిత వేదనతో అన్నది. అంతేకాదు. వారి పలుకులన్నీ విప 


రితమెనవిగా తోచటంవల్ల, తన చిన్నారిదయిన నిర్లోపి త్వాన్ని వ్యక్త 
హం ఏ 
పరచుకుంటూ. *. 


"అన్య “మెలుగడు, తనయంత నాడుచుండు 
మంచివా డీత డెగ్గులు' మానరమ్ము!' 


. (శ్రీకృళ్ణ ఫీలొమృతం 57 


రామలార ! [తిలోశాభిరామలార ! 
తల్లులార | గుణవతీమతల్లులార ! 


అనికూడా వారిని _వార్ధి ంచింది, 


ఆవిధంగా తనచేష్ట్రలను గూర్చి ఇరుగుపొరుగువారు తన 
తల్లికి నివేదించుకోవటం, తనతల్లి తనమంచితనాన్ని ఉగ్గడించటం 
కృష్ణయ్య (గహిన్తూనేఉన్నాడు. దొంగనిద్దురపోతూ, గుజ్జు వెడుతూ, 
౬ అ (వ) నవ 
తనలో తాను ముసిముసినవ్వులు నవ్వుకుంటూ గోపికలందరూ వెళ్ళి 
పోయేవరకూ అలా పడుకునేఉన్నాడు. 


26. బిళందావ (వదర్భనణం : 


అది జరిగిన కొంతకాలానికి, ఒకరోజున, బలరాముడూ మరి 
కొందరు గోవథజాలురూ పరుగుపరుగున యశోదను నమీపించి 
e 1 5 
అమ్మా ! మన క్చృప్టయ్య మన్ను తింటున్నాడు, అని చెప్పారు, 
అది విన్న యళోద, వెంటనే కృష్ణయ్య ఉన్నచోటికి వెళ్ళి, అతణ్ణి 
దగ్గరకు తీనుకునీ... 


'మన్నేటికి భతించెదు 

మ న్నియమములేల నీవు మన్నింపవు మీ 
యన్న యు సఖులును జెచ్పెద 

రన్నా! మన్నేల మణి పదార్థము లేచే ? 


అని 'పేమపూర్వకంగా మందలించింది. ఆమె పలుకులువిన్న 

కృష్ణయ్య, అనలు మన్నం'లునే తనకు తెలియనట్టుగా ఆమెవంక 
ea ల 

చూశాడు. చూసి...*ీ 


*6. నాహం భజితవా నంబ నక్వే మిథ్యా థిళంసినః 
యది సత్యగిర_న ఫలి నమతం౦ పళ్య మే ముఖం 


కీ శ్రీకృష్ణ లీలామృతం 


"అమ్మా! మన్నుదినంగ నే శికువునో యాకొంటినో వెట్టినో 
నమ్మంజూడకు వీరిమాటలు మదిన్‌ న న్నీవు కొట్టంగ చా 
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు ; కాదేనిన్‌ మదీయాన్యగం 
ధ మ్మాఘాణము చేసి నా వచనముల్‌ తమైన దండింపవే !' 


అని ఉట్టి అమాయకునిమాదిరి పలికాడు. ఆ తల్లికూడా నిజానికి 
తన చిన్నారి అటువంటివని చేసిఉండడనే అనుకుంది. అయినా, 
అతని తోటివారందరూ గట్టిగా చెప్పడంవల్లా, అందులోనూ, బల 
రాముడుకూడా వారిమాటలను బలపరచటంవల్లా, తనకుమారుడు 
సూచించినట్టు అతనినోరుచూడటాని కే నిర్ణయించుకుంది. ఆమె 
అభ్మిపాయాన్ని గ్రహించిన కృష్ణయ్య ఆవెంటనే ఆమెకు తననోరు 
తరచి చూపాడు. 


బాలునిముఖం చూడగానే *్యయళోద అమితాళ్చర్యం 
పొందింది. అతని ముఖగవ్వారంలో ఆమెకు భూమ్యాకాశాలూ, 
పర్వతాలూ, సము(దాలూ, ద్వీపాలూ, సూర్య చందాదులూ, ఇదీఅదీ 
అని లేకుండా (బవ్మిండమంచా గోచరించింది. అంతేకాదు. తనూ, 
తను ఉన్న గోకులం, అందులోఉంజే సకల పాణులూకూడా 
ఆ వ_క్త9ంలో ఆమె చూడటం జరిగింది. అది కారణంగా ఆమె తన్ను 
శాను నమ్మ లేకపోయింది. అందుకనే... 


కలయో వై ప్ప్లవమాయయ్యయో యితర సంకల్పార్థ మో సత్య మో 
తలపన్‌ చేరక యున్న చాననొ యకోచదాదేవి గానో పర 


*7 సా తత దద్భళో విశ్వం జగత్‌ న్థాస్ను చ ఖం దిశః 
సాది ద్వీపాలి భూగోలం స వాయ్వగ్నీందు తారకం 
జ్యోతి శ్న[క్రం జలం తేజో నభస్వాన్‌ వియరేవ చ 
.. - మైకారికాణీం దియాణి మనోమ్మాత్రగుణా స్రుయః_. 
ఏతద్విచితం సవా జీవకాల న్వభావ కర్మాళయ లింగభేదం 
సూనో స్తనౌ పీత్యు విదారిశాస్యే వజం నవోశ్మాన మవాప ళంకాం 


స్టలమో చాలకు డెంత యాతని ముఖస్థంజై_ యజాండంబు. | బ 
జ్వలమై యుండుట కేమి పాతువొ మవోళ్చర్యంబు చింతింపగన్‌ 


అనుకుంది. అంతేకాదు. 


“బాలమా(తుడై న బాలుని ముఖమందు 
విళ్వ మెల్ల నెటు వెలసియుండు 
య య 
బాలుభంగి నితడు భాసిల్లు గాని న 
ర్వాత్ముడాది విషు డగుట నిజము 
లం , 
అనికూడా నిర్ణయించుకుంది. అది కారణంగానే... 


“ప మవోత్మువలన నీ విశ్వమంతయు 
గానబడిన బుద్ది కంపమయ్యు 

నా మహాత్ము నితని నఖిలలోకాధారు' 
నార్తులెల్ల జాయ నా ళయింతు' 


అని చేతులు జోడించింది. అలా తన్ను పరమేశ్వరునిగా : థావించే 
తల్లినిచూసి, _ కృష్ణయ్య ఆవెంటనే ఆమెమీద వె వమవవమాయను 
౧ £3 ఓ... భద్ర 
పయోగించాడు, అదికారణంగా ఆమె *జీఅంతకు పూర్వం తను 
పొందిన అనుభూతినంతనూ మరచిపోయింది. తన ఎదుటఉన్న (శ్రీమ 
న్నారాయణుడు. తన చిన్నారి కృష్ణుడే అనుకుంది, అతణ్ణి చేతు 
ల్లోకి తీసుకుని ఆడిస్తూ ఇంట్లోకి వెళ్ళింది. 


27, మూత్ఫొాదండనం వ్‌ 


ఒకసారి యశోదాదేవి "పెరుగు చిలుకుతూవున్న సమయంలో, 
నల్లనయ్య, అమితంగా ఆకలిగొన్న వానిమాదిరి అక్కడకువచ్చి పాలు 
కావాలని అడిగాడు. అడగటమే కాదు; వడువసాగాడుకూడా. 


* 5 ఇత్ళం విదితతత్వాయాం గోపికాయాం న ఈశ్వరః 
వైష్ణవీం వ్యతనో న్మాయోాం పుత్రస్నేనామయీం విభుః 


అలావడుస్తున్న కృష్ణయ్యనుచూనసి,  యళోద, నిజంగానే అతనికి 
ఆకలి అయిఉంటుందనుకుని, చేతిలోఉన్న పని నాపి, అతణ్ణి దగ్గరకు 
తీసుకుని పాలివ్వబోయింది. కాని, అతడు పాలు (తాగలేదు, కడుపు 
నిండిఉన్న వానిమాదిరి ముసిముసినవ్వులు నవ్వుతూ ఆమె ఒళ్ళో 
ఆడుకోవటం మొదలు పెట్టాడు. 


అంతలో లోపల, కాగుతున్న పాలు పొంగుతున్నట్టు యళోదకు 
అనిపించింది. అదికారణంగా ఆమె, వెంటనే. అతణ్ణి అక్కజే కూర్చో 
చెట్టి లోపలికి వెళ్ళటం జరిగింది. ఆమె అలా వెళ్ళగానే, కృష్ణయ్య 
లు (3 
ఆ (పక్కనేఉన్న కవ్వంతో ఒక వెరుగుకడవను పగులకొట్టి, కడవ 
లోఉన్న వెన్ననంతనూ గబగబా తినేశాడు. 


లోపలికి వెళ్ళినతరువాతగాని, తానంతవరకు పొయ్యి రాజయ్య 
లేదన్న విషయం యశోదకు గుర్తురాలేదు. అది గుర్తుకురాగానే 
ఆమె అమితంగా సిగ్గుపడ్డది. వెంటనే, తిరిగి, కృష్టయ్యను వదలివచ్చిన 
౧ టట లిం 
చోటికి వెళ్లింది. 


అలా ఆమె అక్కడికి వెళ్ళగా నే, పగిలిపోయిన కడవముక్కులు 
మాత్రం ఆమెకు కనిపించినై. అది కృష్ణయ్యచేసినపనే అనుకుని, 
ఆమె అతనికోసం నలువంకలా చూసింది. కాని, అతను కనిపించలేదు. 
ఆవెంటనే ఆవిడ అతణ్ణి వెతుక్కుంటూ, ెరుగుచారికలు గుర్తుగా, 
(పక్క ఇంట్లో (పవేశించింది. ఆ సమయానికి అక్కడ ఆ యింటివా 
"రెవ్వరూ లేరు. కాని, కృష్ణయ్యమాకత్రం, అక్కడ ఒక రోటిమీడ 
ఎక్కినుంచుని, ఉట్టిమీద ఉన్న వెన్నకుండకు చిల్లిపొడిచి, వెన్నను 
తీనుకుతింటూఉ న్నా డు. తను తినటమే కాదు; అందులో కొంత 
భాగాన్ని, (పక్కనేఉన్న ఒకకోతిచేత తినిపిస్తున్నా డుకూడా. 

యళోద అదంతా విచితంగా చూసింది. చూసి, ఆ సమీపం 
లోనే ఉన్న సెలగోలను తీసుకుని అతణ్ణి సమీపించింది. అలా సమీ 
పిస్తూ... 


“బాలు డీతండని భావింతు నందునా 
యే వెద్దలును నేర గ్మీకమంబు 
'వెజు పెలుంగుటకునై_ వెజఅపింతునందునా 
కలిగి వే రొక్కుడుగాని లేడు 
వెజపుతో నాబుద్ది వినిపింతునందునా 
తనుదానమొ బుద్ది దప్పకుండు 
నొం డెలుంగక యింట నుంజెడినందునా 
చొచ్చిచూడని దొకచోటు లేదు 
తన్ను నెవ్వరె న దలపోయ బాడి 
యోాజలేదు భీతి యొకటి యొటుగ 
ఇలమి నూరకుండ ఉక్కుసక్కైములాడు 
బట్టి శా_స్తిసేయు భంగి యెట్లు” ఆ 
అని ఎంతగానో ఆలోచించింది. అలా ఆలోచించి ఆలోచించి... 


'లాలనమున బహుదోవము 

లోలిం (వాపించు దాడనోపాయములం 

జాల గుణంబులు కలుగును 

బాలురకును చాడనంబ పథ్యం బరయన్‌ 
అన్న నిశ్చిశాభిపాయానికి వచ్చింది. 


ఆ విధమైన అభి పాయంతో, చేతిలోని కోలనుజళిపిస్తూ, తన్ను 
సమీపిస్తున్న తల్లినిచూసి, కృష్టయ్య, భయపడిపోయిన వానిమాదిరి 
తోటిమీదినుంచి ఒక్కసారిగా [కిందకు ఉరికాడు. అలొ' ఉరికి, అక్కడి 
నుంచి ఆమెను తప్పించుకుని పరుగుతీయసాగాడు, 

ఆవిధంగా తన్ను తప్పించుకుని పారిపోతున్న కృష్ణ య్యను 
తరుముకుంటూ యశోద పరుగెత్తింది. అలా పరుగెడుతున్న తల్లినీ 
కుమారునీ చూసిన గోపికలందరూ అదోవిధమయిన ఆనందంతో వక్ష 
పకలాడసాగారు అదంతా (గ్రహిన్తూనే, | 


డిల్లి (శ్రీకృన్ల లీలామృతం 


స్హంభాదికంబులు తనకు నడ్డంబై_ న 
నిట్టట్టు సని పట్టనీనివాని 

"ని తప్పు నై రింపు మింక దొంగిలబోవ 
నే నని మునుముట్ట నేడ్చు వాని 

గాటుక నెజయంగ గన్నులు నులుముచు 
వెడలు కన్నీటితో వెగచువాని 

నే చెనవచ్చునో యిదియని పలుమాలు 
సురుగుచు |గ్రీగంట జూచువాని 


గూడబాణి పట్టుకొని వెజిపించుచు 
“జిన్ని వెన్నదొంగ సిక్కె_'ననుచు 
నలిగి కొట్ట 'జేతులాడక పూబోడి 
కరుణతోడ బాలు గట్ట 'దలచె. 


తల్లి అభిప్రాయం గహించిన కృష్ణయ్య ఆమెవంక దీనంగా 
చూన్తూ అలాగే నిలబడిపోయినాడు. ఆ వెంటనే యళోద, అతణ్జి 
ఉద్దేశించి... 


రి "రవ్వరు (శ్రీక్ళమ్ణులు 
కారా యెన్నడును వెన్న గానరటక చా 
చోరత్యం వించుకయును 
చేరరట ధరి|త్రినిట్టి నియతులుగల చే ! 
పటిన బటువడని నిను 

శి. ఈ - 
బక్రైదమని చలము గొనిన బట్టుట బెళకు 
పట్టువడవం'డ్రు పట్టి 

వట్టుకొనన్‌ ప వరులకు వశము! 


ఎక్కుడవై నను దిరిగెద 
చొక్క యెడన్‌ గుణము గలిగి ee నియన్లుం 


(శ్రీకృత్ణ లీలామృతం 68 


బెక్కడిది నీకు మణచిన 
జక్కన బోయెదవు చెక్కుజాడల బు|త్రా! 


తోయంబు లివియని తొలగవు చొచ్చెదు 
తలచెదు గమన దరలనె_త్త 


మంటితో నాటలు మానవు కోరాడె 
దున్నత _స్లంభంబు లూపబోయె 

దన్యుల నల్పంబు లడుగంగణజా రదు 
రాచవేటల జాల అవ్వదెచ్చె 

దలయవు నీళ్ళకు నడ్డంబు గనకుదు 
ముసలివై. వారివృ త్తి మొనయ జూశె 


దంబరంబు మొలకు నడుగవు తిరిగద 
వింక గల్కితనము లేల పుత 

నిన్ను వంప (వాల్చ చే నేరననియు నీ 
విట్లు [కిందుమీదు నెజుగకునికి” 


అని, అతని ధూూర్తత్వాన్ని పరిపరివిధాల పేర్కొంటూ యశోద, 
అక్కజేఉన్న _ఒకరోటికి అతణ్ణి కట్టడానికి (ప్రయత్నించింది. కాని, 
ఆమె తెచ్చినతాడు ఆ చిన్నారి నడుముకు నరిపోలేదు. *ిఆమె 
అవంటే మరొక తాడు తెచ్చి, మొదటి కాటికి ముడేసి పిల్ల వాలి 
కట్టబో యింది. కాని, ఆ తాడుకూడా ఆ లీలాళికువు నడుముకు 


*9 తద్దామ బధ్యమాన న్య స్వార్శ్భక స్య కృళాగ సః 
ద్వ్యంగు లోన మభూత్‌ తేన సంద భేఒన్యచ్చ. గోపికా. 
యదాసీత్‌ తదపి న్యూనం జేనాన్యదపి నందధే _ 
తదపి ద్వ్యంగులం న్యూనం యద్‌ యదా దత్త బంధనం. 
పవం న్వగేవాదామాని యళోదా సందధత్యపి 
గోపీనాం సున్మయంతీనాం న్మయంతీ విన్ఫితాభవథ్‌ . 


64 (శ్రీకృష్ణ లీలామృతం 


తక్కువే అయింది. అమి తాశ్చర్యంతో, ఆతల్లి, మరొక వెద్ద|తాడుశెచ్చి 
తిరిగి | పయత్నించింది. కాని, ఆ పయత్నంకూడా నిష్ఫల మేఅయింది. 
యళోదకు అదంతా మవేోద్భుతమనిపించింది. అయినా ఆమె తన 
(పయత్నం విరమించుకో లేదు. ఇంట్లోఉన్న |తాళ్ళన్నీ తెచ్చి ఎలా 
గెనా ఆ చిన్నారిని కట్టితీరాలని చూసింది కాని అ చామెకు 
సాధ్యం కా లేదు. యయశథారానికి జగజ్జాలాలన్నీ ఉన్న ఆ బొజ్జను (తాళ్ళతో 
కట్టడం ఎలా సాధ్యమౌతుంది ! 


తన్ను బంధించటానికి తల్లిపడుతున్నపాట్లన్నీచూసి ఆ నల 

య౧ లం య 

నయ్య జాలిపొండాడు. ఆమెను ఆవైన కష్ట పెట్టడం ఉచితంకాదను 

కున్నాడు. అందుకనే *ిబంధవిమోచనుడయిన ఆ లో శేశ్యరుడు 
తనకు తానై కోరి ఆమెచేత బంధింపబడ్డాడు. నిజానికి... 


పటి యలబోటి పటి యీతండని 
లు యm లు 
గట్టి తలపుతోడ గమ్రైగాక 
పట్టి కడుపు పెక్కు (బహ్మాండములు వట్లు 
జుతీి7ెనేని దరి యేల కటు? 
య ౬ 
చిక్కాడు సిరికాగిటిలో 
జిక్కుడు సనకాది యోగి చిశ్తాబ్రములం 
జిక్కడు |శుతిలతి కావలి 
జిక్కె నతడు లీల దని చేతన్‌ అోలన్‌. 


కృష్ణ య్యను ఆ విధంగా అతోటికి కట్టి, యళోద, ఇంటిపనులు 
చూసుకునే నిమిత్తం లోపలికి వెళ్ళింది. అది అదనుగా తీసుకుని, 
కృష్ణయ్య, ఆ తోటిని ఈడ్చుకుంటూ బయటకు వెళ్ళాడు. అలా వెళ్ళి 
వెళ్ళి, అక్కడికి అనతిదూరంలో ఉన్న రెండు మద్దిచెట్లను సమీపించాడు, 


*10 స్వమాతుః స్విన్నగా[ కాయా వి|న_న్ల కోబర| సజః 
దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాసీత్‌ న్వబంధ నే, 


28. తజోరవు/తులు _ నాలొదోళావం : 


పూర్వం నలకూబర మణి గివులనే ఇద్దరు గువ్యాకు లుంజేవారు, 
వారు కుబేరుని కుమారులు ; అమిత గర్విమ్ట్రులు. వారు సర్వవేళలా, 
సురాపాన పరవశులై_(స్త్ర్రీలోలుర్రై చరిస్తూ ఉండేవారు. 

ఒకసారి, వాకున్నచోటికి వారదమవార్ని వెళ్ళటం జరిగింది. 
వారు మవార్షిని చూడటమయికే చూశారు. కాన్ని నురాపానపరవ 
శులై ఉండటంవల్ల ఆయనను లక్యంచేయ లేదు. అది | గహించిన 
మవార్షి అమితంగాకోపగించుకున్నాడు. గర్వాంధులయిన వారికి 
తగినశిత విధించాలనుకున్నాడు. అడి కారణంగానే... 

“సంపన్నుం డొరు గానలేడు తనువున్‌ నంసారమున్‌ నమ్మి హిం 
సింపం జూచు దరిద్రు జెత్తువడి శుష్కీభూతుడై. చిక్కి హిం 
సింపం డన్యుల నాత్మకున్‌ సములుగా జింతించు నభ్లాట ద 
తృంపన్నాంధున కంజనంబు వినుమీ దారి ద్య మూహింపగన్‌ి 
అని భావించాడు. ఆ భావంతోనే... 
'కలవాని నుతుల మనుచును 
గలకంఠుల తోడగూడి కానరు పరులం 
గలలోనై నను కరికి 
గల [కొవ్వడగించి బుధుల గలుపుట యొప్పున్‌” 
అనుకున్నాడు. ఆమెన... 

“విషయలంపటులయిన వారిబుద్దిని నశింపచేయటూానికి రజో 
గుణాన్నిమించింది మరొకటి లేదు. రజోగుణావృతులయినవారు 
సంపన్నాంధులూ, ఉ_త్తమకులజన్మావాంకారులూ, (సీలోలురూ, 
ద్యూత కీడాపరులూ, మధుపాన వ్యసనులూ అవుతారు. అశాశ్వత 
మయిన ఈ శరీరానికి జరామరణాలు ఉన్నవనే అభి పాయంకూడా 
వారికి కలగదు. అది కారణంగా నే, వారు దయాహీనులై , హింసా 
పరులై, ఇంద్రియవళులై. చరిస్తారు;ు. అసాధువులనిపించుకుంటారు, 

(5) | 


6కి (శ్రీకృవ్ల లీలామృతం 


ఆవిధంగా అసాధువులై వ్యవవారించే (శ్రీమంతులకు "వేదరికి మనేదే 
పరమౌవధం. 

దరిదుడై నవాని జీవితం బాధామయంగా ఉంటుంది. చాధా 
మయజీవి అయినవాడు పరులను హింసించటానికి పూనుకోడు. వ్యధిత 
వృడయమంకే ఏమిటో తెరియటమే దానికి మూలం. 

దరిదుడు అవాంభావదూరుడుగానూ, మదరహితుడుగానూ 
ఉంటాడు. అతనిలో మూళ్థత్వమచనేది సహజంగా ఉండదు, వ్యధ అనేదే 
అతనికి తపమౌతుంది. నిత్య దర్శిదుడయినవానికీ, ఆకటిమంటతో అటమ 
టించి పోయేవానికీ ఇందియాలు వశ మైఉంయై, అలా ఇం[దియాలు 
వశమై ఉన్నవాడు సాధుసంగమం అవేతిసాాడు. తృ స్టైరహితుడైై 
వ్యవవారిస్తాడు. తమోవిదూరుడూ ముకుందచరణా పేకుడూ అవు 
తాడు” అన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం (పకారమే, 
ఆ మహర్షి నలకూబర మణి[గీవుల నుద్దేశించి, మీరు (శ్రీమచాంధు 
లుగా వ్యవవారించారు కాబట్టి భూలోకంలో మద్ది మానులై పుట్ట 
వలసింది” అని శపించాడు. 

మహార్షి శపించినమీదట, ఆ కుబేరపుతులకు తాముచేసిన తప్పు 
శెలిసివచ్చింది. అది కారణంగా నే, వారు మహర్షి పాదాలమీద (వాలి, 
తమతప్పును తమించవలసిందని (పార్భించారు. నారదమహార్షి వారి 
పశ్చాత్తాపాన్ని. (గ్రహించి, "మీరు నూరుసంవత్సరాలుమా త్రమే 
ఆ రూపంలో ఉంటారు. ఆతరువాత... 

ముక్తులరై , నారాయణ 

భ క్తులరె , పరమసాధుభావ శ్రీ సం 

నక్తులరై , సురలోక 

వ్యక్తుల రయ్యెదరు నాదు వాక్యము కతనన్‌” 
అని పలికాడు. 

ఆవిధంగా నారదమహర్షి వల్ల శాపంపొాందిన నలకూబర మణి 
గీవులు, (వేపళ్లిలో నందుని ఇంటినమీపాన ఇండు మద్ది మానున్షై 


(శ్రీకృష్ణ లీలామృతం 67 


ఉద్భవించారు. ఆ 'మానులవర్ద కే, చిన్నికృష్టయ్య, తాను కట్టబడి ఉన్న 
రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. అలా వెడుతూ" 1'నా భక్తుడైన 
నారదుని మాటను మన్నించి నేనీ కుబేరపుతులకు శాపవిముక్తి కలి 
గించటం సమంజసం” అని నిర్ణ యించుకున్నాడు. 

ఆ నిర్భయం (పకారమే, కృష్ణయ్య, ఆ జంటమద్దిమానుల మధ్య 
నుంచి చారిచేసుకుని వెళ్ళాడు; కాని, ఆ |మాకులు అడ్డుకో వటంవళ్ల, 
టోలు మాతం అవతల పక్కనే ఆగిపోయింది. అది 1గహించిన 
కృష్ణయ్య, తన బలమంతా ఉపయోగించి ఆటోటిని లాగా లనిచూశాడు. 
దాంతో, ఆ మద్దిచెట్లు - కూకటి వేళ్ళతోసవా శెగి కూలిపోయినై_. 
ఆవెంటనే ఆ [మాకులమధ్యనుంచి అమీత 'తేజస్ప్సంపన్ను లయిన ఇద్దరు 
సిద్ధపురుషులు బయటకువచ్చారు, వచ్చి, (శ్రీకృష్ణునకు సాష్టాంగ 
(పణామంచేశారు; ఆ తరువాత ఇలా |పస్తుతించారు, 

“జాలుడపవ నీవు నరుడ వ 

నాలంబుడ వధిక యోగి వాద్యుడవు తను 

స్థూలాకృ్ళతి యగు విశ్వము 

నీ లీలారూపమండు నిపుణులు కృష్ణా ! 

తండ్రి ! నువ్వు గోపాలుడవుకాదు; జగత్కారణ భూతుడ 
వైన పరమపురుషుడవు, నీ రూపమే ఈ విశ్వం, ఈ విశ్వంలోఉండే 
సకల భూతజాలానికీ నువ్వు అధీశ్వరుడవు. 


*11 దేవర్షి కే (పియత మో యదిమౌ ధనదాత్మజౌ 
తత్తథా సాధయిష్యామి యద్‌ గీతం తన్మహాత్మనా. 
ఇత్యంత రే ణార్జునయోః కృష్ట స్తు యమ యోర్యయౌ 
ఆత్మనిర్వేశమా|కేణ తిర్యగ్గాత ములూఖలం. 

బా లేన నిష్కుర్ణ య తాన్వగులూఖలం తద్‌ 
దామోాద కేణ తరసోత్కలిళాం[ఘిబం ధె 
నిష్పేతతుః వరమ వికమితాతి వేప 

స్కంధ ప్రవాలవిట ఫా స బై: 


(లవి! (శ్రీకృష్ణ లీలామృతం 


భువనములు సేయ గావగ 

నవతీర్ణుడవై తిగా దె యఖిలేశ్వర యో 

గివరేణ్య విశ్వమంగళ 

కవిసన్నుత వాసుదేవ కల్యాణనిధీ ! 

కృష్ణా! వానుచేవుడవై న నీకు (పణామం చేస్తున్నాము. 
మేము నీ అనుచరుని కింకరులం, మమ్మల్ని అను[గహించవలనసింది. 
ఇకమీద... 


నీ పచ్యావళు లాలకించు చెవులున్‌ నిన్నాడు 'వాక్యంబులున్‌ 
నీ "పేరం బనిసేయు వా స్తయుగముల్‌ నీమూర్తివె జూపులున్‌ 
నీ పాదంబుల పొంత (మొక్కు. శిరముల్‌ నీ సేవా జిత్తముల్‌ 
నీవై బుద్దులు మాకు నిమ్ము కరుణన్‌ నీశేజప|తేతణా |” 

అలా |పార్థించిన నలకూబర మణి[గీవులను కరుణించి, ఉలూ 
ఖల బద్దుడై ఉన్న (శ్రీవారి ఇలా అన్నాడు: 

“కురు (శ్రిమదాంధులై_ చరిస్తూ ఉండటంవల్ల, మీకు మేలు 
చేకూచ్చాలనే ఉద్దేశంతో, నారదమవార్షి మీకు ధన|భంశం కలిగించటం, 
జ్ఞానమార్గం చూపటం సంభవించింది. తమతమ ధర్మాలను ఆచరించే 
వారూ, సమచిత్తులై వ్యవవారించేవారూ, నన్నే ఆశ్రయించినవారూ 
బింధవిము క్ర్తులవుతారు. దేవర్షి దయవల్ల మీరు నన్ను చూడగలిగారు. 


ఇక మీమనసు నామీద అగ్నమెైతీరుతుంది. మీ రిక సుక్ళతులై. 
చరించటం జరుగుతుంది." 


ఆవిధంగా పలికిన (శ్రీకృష్ణునికి (పదతిణం చేసి నలకూబర 
మణి (గీవులు తమతమ నివాసాలకు వెళ్ళిపోయినారు. 

మద్దిమాకులు విరిగిన చప్పుడు పిడుగుపాటుగాథావించి, 
గోకులంలోని వారు ఆజాల గోపాలం అక్కడకువచ్చారు. వచ్చి, కూలిన 
(మాకుఠలనూ, వాటిమధ్య మందవోసంచేస్తూఉన్న చిన్నికృష్ణునీ 
చూశారు, చూసి, అమితాశ్చర్యంతో. ., 


(శ్రీకృష్ణ ఫీలామృతం 69 

"ఈ పాదపములు కూలగ 

నీ పాప డులూఖలమున నిటు బద్భుండై_ 

యే పగిది బదికె గంటిశె 

వాపోవడు వెజవ జెట్టి వాడో యితడున్‌. 

పిడుగు వడుట కాదు వెనుగాలి వినరదు 

ఖండితంబులగుట కానరాదు 

చాలు డితడు వట్టి పడ త్రోవజాలడు 

దరువు లేల కూల ధరణిమీది 
అని పరిపరివిధాల ఆలోచించారు. అంతలో నందుడు ముందుకువచ్చి 
శ్రీకృష్ణుని కట్టిఉన్న తాటిని విప్పాడు. ఆ వెంటనే, కృష్ణయ్య, అంతకు 
ముందు అక్కడ జరిగింది యేమీ తెలియని వానిమాదిరిగా ఆడుతూ 
పాడుతూ, కేరింతలు కొడుతూ, తోటిబాలురతో కలిసిపోయినాడు. 


29. చృిందావన (వవోళం: 


పూతనా, శకటాసుర, తృణావర్తాదులు నంవారింపబడటం, మద్ది 
(మాకులు అశారణంగానే కూలిపోవటం, మొదలయినవి మహో 
క్చాకాలుగా గోవవృద్దులు భావించారు, అది కారణంగానే వా 
రందరూ సమావేశమై, ఆ (పదేశం తమకంతమంచిదికాదని తేల్చు 
కున్నారు. ఏదై నా మరొకచోటికి పోవటం సమంజసమని కూడా నిర్ణ 
యించుకున్నారు. ఆ సందర్భంలోనే, ఉపనందుడ నే వృద్దగోపకు 
డొకడు వారిని ఉద్దేశించి... 

'కసవు గల దిరవు పనులకు 

లసద,ది నది మహీజ లతికావలి “పెం 

చెనగును గాపురమునకును 

బొసగును బృంచావనంబు వొద డచ్చటికిన్‌” 
అని వారికి ఉద్చోధించాడు. ఆవెంటనే, వారు, నందుని అనునుకిమీద 
తమతమ ఆలమందలను తీసుకుని, సంసారాలను తరలించుకుని, ఆడుతూ 
పాడుతూ బృందావనం చేరుకున్నారు. 


70 (శ్రీకృష్ణ లీలామృతం 


బృందావనం తీర్థరాజం. దానికి తూర్పునా ఉ త్తరానా 
బర్జ్హిపదం, దకీణడిశన మధురాపురం, పశ్చిమాన శోణపురం ఉన్నై, 
దాని నిడివి డెబ్బై నాలుగు కోనులు; వెడల్పు అర్ధ యోజనం. 

బృందావనంలో నందీశ్వర గోవర్థన పర్వతాలునై. వాటిని 
ఆనుకునే, యమునానది | పవహిస్తోంది. అక్కడ _ ఇరవై నాలుగు 
మహోేచ్యానాలుకూడా ఉన్న. . 

బృందావనంలో పశు|గ్రాసానికి లోటనేదిలేదు. అక్కడిజలం 
అమృతతుల్యం, 

బృందావనం చేరుకున్న గోవపముఖులు పదహారు (కోసుల 
మేర భూమిని ఆ(కమించుకున్నారు. అక్కడ, అర్హచం[ చా కారంలో 
ఇళ్ళూ _వాకిళ్ళూ ఏర్పరచుకున్నారు. పడు ద్వారాలతో ఒక మహో ' 
నగరాన్ని నిర్శించుకున్నారు. 

గోకులమంతా ఆవిధంగా బృందా వనం చేరుకోవటానికి మరొక 
(పబలకారణంకూడా ఉంది. ఒకసారి, గోకులమంతటా అదో విధ మైన 
వ్యాధి వ్యాపించింది. చాన్ని నివారించుకు నేనిమి త్తం, (వజవాసులు, 
పడురోజులపాటు దీతతో మహేళ్వరుని పూజించారు. వారి భ క్తికి 
మెచ్చి, మహేశ్వరుడు, తన భటుడై న శంఖకర్టుని, ఒక నంబేశంతో 
వారివద్దకు పంపాడు. అలా గోకులం చేరిన శంఖకర్టుడు ఒక 
([బాహ్మణుని ఆవేకించి ఇలా చెప్పాడు: 


“యమునకు దకిణంగా ఒక వెలగతోట వుంది. పూర్వుం, అది, 
బలికి అన్నఅయిన కాలకలి అనేవాని సంతానం. ఆ వనంలోని వృజా 
లన్నీ విషగంధం వదులుతూ ఉంచు. ఆ వృజాలను ఆశ్రయించి, "కాల 
కఠి అనుచరులుకూడా, ఆ ప్రాంతంలోనే, మరికొన్ని వృతాలుగా 
ఉద్భవించారు. 

కాలకలిభార్యలు ఏడుగురు. వారందరూ గోవుళై నారు. 
వారికి వందలాది సంతానం కలిగిరణి. ఆ వెలగ! మాను పుట్టిన పన్నెం 


(శ్రీకృష్ణ లీలామృతం ణా 


జేళ్ళకు పూచి ఫలించింది. ఆ ఫలాలనుతింటూ, ఆ గోనంతతి 
జీవిస్తోంది. ఆ వృజాలు విడిచే విషగంధం వల్లనే | చేపళ్లైలో వ్యాధులు 
(పబలినైై. 

ఆ కాలకలి సంతానాన్ని నిర్మూలించే శక్తి రామక్ళష్ణులకు 
మాతమే ఉంది. గోవకులందరూ బృందావనానికి మారినపక్షంలో, 
రామక్ళష్తులకు ఆ వృజాలను నిర్మూలించే అవకాశం లభిస్తుంది. 
చానిమూలంగా, గోకులం వ్యాధినుంచి తొలగి సుఖంగా జీవిస్తుంది.” 
అని చెప్పి అద్భశళ్యుడై నాడు. 

ఆ విధమైన మహాదేవుని సందేశాన్ని శిరసావహించి, నందా 
దులు (వేవల్లెనుంచి బృందావనం చేరుకోవటం జరిగింది. 


Dh es వతానురుడు క్‌ 


ఆ మహానగరంలో (వవేశించిన బలరామకృష్ణులు, ఒక సారి, 
ఆవులను మేపుకునే నిమి త్తం, తనుతోటివారితో కలిసి, యమునా 
తీరానికి వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో, కంసభృత్యుడయిన ఒక 
దై త్యుడు, కృష్టయ్యను వెతుక్కుంటూ అక్క_డికివచ్చాడు. వచ్చి, 
ఒక మంచి లేగదూడరూపం ధరీంచి, ఆ పరిసరాల్లో ఉన్న మందలో 
చేరాడు. కాని, గోపజాలు శెవరూ అది (గహించ లేదు. "ఈ [కొత్త 
లేగ ఎక్కడిది అన్న ఆలోచన, చివరకు, బలరామునకుకూడా కలగ 
లేదు. 

కొంతసేపు ఆటలూ పాటలూ సాగింతరువాత, కృష్ణయ్య, 
బలరాముని ఓ |పక్కకుపిలి ది, ఆ (క్రొ_త్తలేగనుచూపించి, “అది మన 
కోసం, మన కంనుడు మామయ్య దగ్గరనుంచివచ్చింది. చానికి తగిన 
మర్యాద చెయ్యటం మనధర్మం' అన్నాడు. అంటూ నే, *"* వెనుకనుంచి 
చాన్ని సమీపించాడు. అమాంతంగా, దాని వెనుక కాళ్ళు రెండూ 

(ఛామయిళ్వా కపిశ్వా (పాహిణోద్‌ గత జీవితం, 


కలిపి పట్టుకుని, ఎత్తి, గిరగిరా త్రిప్పి, ఆ (పక్కనేవున్న ఒక వెలగ 
చెట్టుకు వేసి మోచాడు. ఆ (వేటు భరించలేక, ఆ రాతసుడు గావు 
కేక వెట్టి, నిరూపంలో [ప్రాణాలు వదలటం జరిగింది. అదిచూచిన 
గోపొలురందరూ ఆడలిపోయినారు. ఆ వెంటనే, కృష్టయ్యమీద 
పుష్పువర్ష౦ కురిసింది, అడిచూసిన బలరాముడు మంద వోసంచే కాడు. 

(శ్రీకృష్ణునిచేత ఆవిధంగా నివాతుడై న వత్సాసురుడు పూర్వం, 
మురాసుతుడై న | పమీలుడనేవాడు. అతడొకసారి, వసిస్టమహర్షి ఆశ్ర 
మానికి వెళ్లి, అక్కడఉన్న నందినీధేనువును చూశాడు. చూసి, అది తన 
వద్దవుంకే చాగుండుననుకున్నా డు, 


ఆ వెంటనే అతడు, (బావ్మాణరూపం ధరించి మహర్షిని సమీ 
పించాడు. ఆ ేనువును తనకు చానమివ్వవలసిందిగా కోరాడు. కాని, 
వసిష్టుడు, అతనికి ఏవిధమైన సమాధానం ఇవ్వలేదు; మౌనం వహించి 
ఊరకున్నాడు. 

నందిని, పరిస్థితిని అర్థంచేసుకుంది.  పమీలుని మోస్మ పవృ త్తిని 
(గ్రహించింది. [గహించి, "నువ్వు చేనినికోరి మవార్షిని మోసం చేయ 
దలచావో చాని రూపాన్నే ధరించవలసింది' అని శపించింది. 


శప్రుడై న (పమీలునికి అతడు తల పెట్టిన అత్యాచారం అప్పుడు 
అర్థమయింది. వెంటనే అతడు మహర్షికీ నందినికీ నమస్కరించాడు. తన 
దోషాన్ని తమీంచి, తన్ను రతంచవలసిందిగా (పారించాడు. 


అతని (పార్ణనవిని నందిని జాలిపడ్డది. అది కారణంగా నే, 
ద్వాపరంలో, (శ్రీహరి గోపాలుడై బృందావనంలో విహరిస్తాడనీ, 
అప్పుడు ఆయనవై న గోవత్సలతో కలిసి చరించటం చ్వారా అతనికి 
ముక్తి లభిస్తుందనీ ఇలియపరచింది. 


శాపవి మోచన మార్గం (గహించిన (పమీలుడు ఆవెంటనే, వత్స 
రూవం ధరించి గోపాల దర్శనంకోనం బృంచావనంలో చరించ 


(శ్రీకృష్ణ ఫీలామృతం 78 


సాగాడు. అది (గహించిన కృష్ణయ్య, అతల కనికరించి, అతనికి శావ 
విముక్తి కలిగించాడు, 


81. ... దిఠరొనురుడు ; 


అది జరిగిన కొద్దిరోజులకే మరొక విచితం జరిగింది. ఒకసారి, 
గోపకుమారులు రామకృషప్థసహితులై ఒక అడవికి వెళ్లారు. అలా 
అడవికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్న సమయంలో, వారికి ఒక “పెద్ద 
కొంగ కనిపించింది. ఆ కొంగను చూడగానే గోపబాలురగుంజెలు 
వీలిపోయినై. వజంమాదిరి ఉన్న దానిముక్కూ, వెండికొండమాదిరి 
ఉన్న చానిశరీరం చూసి వారు భీతిలిపోయినారు. అంతలో అది 
తటాలున వచ్చి, కృష్ణయ్యముందు [వాలి అతణ్ణి మింగేసింది. 

అదిచూసిన గోపబాలురందరూ పహోపోకారాలు చేశారు. వారి 
ఆకందనం విన్న మహేందుడు, ఆ వెంటనే, రుద్రాదులతోనూ సర్వ 
విధ శస్తాస్తాగలతోనూ అక్కడికి వచ్చాడు. ఆ బకునిమీద ముందుగా 
తన వజాయుధాన్ని ఒదిలాడు. 

ఆ వజజాయుధం బకుని చలింపచేయలేకపోయింది. అది 
(గహించిన మ హేందుడు అతనిమీద (బవ్ముదండాన్ని. పయో 
గించాడు. 

బహ్మూదండం తాకిడికి బకు డొకతణమా తం మూర్చితు 
డై నాడు. కాని, వెంటనే తేరుకున్నాడు. 
అది చూసిన రుద్రుడు అమితాళ్చర్యం పొందాడు. వెంటనే తన 
(శిళూలాన్ని ఆ బకునిమీద (పయోగించాడు. 

ఆ | తిళూలం బకుని పజాలలో ఒకదాన్నిమా[త మే ఖండించ 
గలిగింది. అదిచూసిన పవనుడు బకునిమీద తనళ కిని (ప్రయోగించాడు. 
అదికూడా బకుని చభింపచేయ లేకపోయింది. 

ఆ తరువాత, కిన్నశేశ్వరుడు బకునిమీద తన కృపాణాన్ని 
విసిరాడు. అది బకుని మరొక పశతాన్ని మాతమే ఖండించింది. అది 


74 (శ్రీకృష్ణ లీలామృతం 


గ్రహించిన చందుడు తన హిమాస్తాోన్ని బకునిమీద వేయటం 
జరిగింది; కాని [ప్రయోజనం లేకపోయింది. 

ఆ తరువాత, అగ్ని దేవుడు ఆగ్నే యాస్తాగిన్ని (ప్రయోగించాడు. 
అది బకుని రోమాలను మాత్రం భస్మం చేయగలిగింది. అది చూసిన 
వరుణుడు తనపాశాన్నీ, కాళి తనగదనూ బకునిమీద విసిరివేశారు; 
కాని, అవికూడా బకుని చలింప చేయలేకపోయినై . 

అదిచూచిన దేవతలు, ఆ బకుని శక్తిని [గహించి, అమితంగా 
విస్మితులై నారు. అత గ్లో సంహారించటం అసంథవమని నిర్ణయించు 
కున్నారు. 

దేవతలను ఆవిధంగా ఆశ్చర్యచకితుల్ని చేసి, బకుడు ఒక్క. 
సారిగా ఆకసానికి ఎగిరాడు. ఎగురుతూ వెనుగాలిని కల్పించాడు. 

ఆ గాలికి చేవతలు తట్టుకోలేకపోయిచారు. ఎక్కడివారు 
అక్కడినుంచే పారిపోసాగారు. బకుడు వారిని తరిమి తరిమి కొట్టాడు. 

ఆ సమయంలో దేవతలకు గత్యంతరం తోచలేదు. వారందరూ 
కలిసి, ఆవైన @) కృష్ణునే (పార్థించారు. ఆ బకుని ముఖ గవ్యారం 
నుంచిబయటపడి తమకు శాంతిని 'పసాదించవలసిందిగా వేడుకున్నారు, 

చేవతలమొజ ఆలించి, కృష్టయ్య, ఆవెంటనే తన శరీరాన్ని 
"పంచుకున్నాడు. అలా బృవా దూపం ధరించిన కృష్టయ్యను ఆ 
బకం భరించలేకపోయింది. స్వప్రాణరతణార్థం, ఆ వెంటనే అతణ్ణి 
కక్కేసింది. అలా కక్కికూడా, తన శరీరాన్ని అమితంగా పెంచు 
కుని, తనముక్కు_తో కృష్ణయ్యను పొడవటానికి ఉద్యమించింది. 

కృష్ణయ్య అది (గహించాడు. |గహించి, ఈ కనరెండుచేతుల 
తోనూ బకుని ముక్టుతుండాలు పట్టుకుని పూరిపుల్లనుమాదిరి చీ ల్చేశాడు. 


*1క తమావతన్నం స నిగ్భవ్యా తుండ యో 
రోర్భా రం బకం కంస సఖం సతాంపతీః 
పళ్యత్సు బాలేషు దదార లీలయా 
ముదావహో వీరణవద్‌ దివౌకసాం 


' అంతలో ఆ కొంగ మాయమైపోయింది. దాని స్థానంలో ఒక 
రాతనుడు, తెండుగా చీలినశరీరంతో కనిపించి, గిలగిలా తన్నుకుని 
(పాణం వదలటం జరిగింది. 


దేవతలను భయ భాంతులను చేసిన ఆ బకుడు పూర్వజన్మలో 
వాయ(గీవుని కుమారుడైన ఉత్కలుడు. అతడు ఆ జన్నలోకూడా 
'చేవతలందరునూ ఎంతగానో వేధించాడు. వారి ఛతచామరాదు 
లన్నీ వారించాడు. ఒక నూరు సంవత్సరాలపాటు వారికి సాధుడై 
వ్యవహరించాడు, 


అలా వ్యవహరించిన ఉత్కలుడు ఒకసారి జాజలుని ఆశమంలో 
ఉన్న మడుగులో (పవేశించి చేపలను పట్టుకోవటం జరిగింది. అది 
జాజలుడు చూశాడు. చూసి, అతణ్ణి ఉద్దేశించి, 'నీ శౌర్య |వశాపాలు 
చూపటానికి ఈ మీనులే దొరికాయా! అన్నాడు, 


జాజలమవార్థి పలుకులు ఉత్కలునిలో ఏ మార్పునూ కలిగించ 
లేదు. అది (గ్రహించి, ఆ మవార్షి, "నువ్వు బకరూపం ధరించవలసింది' 
అని అతణ్ణి శపించాడు. 


జాజలుడు సామాన్యుడు కాడు. ఆరువేల సంవత్సరాలు 
తీవతపస్సుచేసిన మహానుభావుడు. 


జాజల మహర్షి శాపానికి గురిఅయిన ఉత్కలుడే బకుడైై 
బృందావనంలో చరిస్తూ ఉండటం, .కాల్మకమాన (శ్రీకృష్ణుని స్పర్శ 
ద్వారా ముక్తిని పొందటం జరిగింది. 


82, కోయాల చోష్టలు ని 


ఆ తరువాత, బృం దావనంలో బలరామ కృష్ణులు నలిపిన 
కొమారచేష్థలకు అంతులేదు. (శ్రేపులను కాచే నమయంలో వారు 


గ్ర (శ్రీకృష్ణ లీలామృతం 


తీయటంచ్వా రా గోపాలురందరూ నంహారింపబడ్డ వారే అవుతారు,” 
అని అతడు భావించాడు, 


ఆ అభి పాయంతోనే, ఆమడ పొడవూ, ఒక కొండంత లావూ 
ఉన్న కొండ చిలువరూపం ధరించి, పెద్ద గువామాదిరిఉన్న నోరు 
తెరుచుకుని, అతడు కృమ్ణుని |మింగేనిమిత్తం ఒకచోట వేచిఉన్నాడు. 
అతణ్ణి చూసిన గోపజాలురు, అది మవోజగరమని తెలిసికూడా "మన 
కృష్ణ య్యఉండగా మనకేం భయం !' అనుకుంటూ చాన్నీ నమీపిం 
చారు. తమ గోగణంతోనవా, బిలంమాదిరిఉన్న దాని నోట్లో ప్రవే 
రించారు. కాని, కృష్ణ య్యకోసం వేచిఉన్న అఘుడు ఆ బాలుర 
నేమీచేయలేదు; కదలకుండా మెదలకుండా ' అలాగే ఉండిపోయి 
నాడు. 


గోపకాలు రందరూ, తనమీది విశ్వాసంతో, "తెలిసికూడా అజ 
గరం నోటో [(పవేశించారనీ, అది తనకోసమే వేచిఉన్న దనీ కృషయ 

వ లిసా 
|గహించాడు. (గహించి, *ే తన వారికి చేటుకలుగకుండానూ, ఆ 
పాపాత్ముని ఆశయం నెఆజవేటకుండానూ ఉండే ఉపాయం షమిటాఅని 
ఒకతణకాలం ఆలోచించాడు. ఆలోచించి, ఆవెంటనే తనుకూడా 
దాన్ని సమీపించాడు; మెల మెలగా చాని గొంతులో 'పవేశించాడు. 

“అం C౧ 


న  — 
*15 శాన్‌ వీళ్యు కృష్ణః సకలాభయ[ఫదో 
వ్యానన్యనాథాన్‌ స్వకరా దవత్యుతాన్‌ 
_దీసాంళ్చ మృత్యో ర్హఠరాగ్ని ఘాసాన్‌ 
ఘృళణార్జి తో దిష్టకృ తేన విస్మిత 8. 
కృత్యం కిముతస్య ఖలన్య జీవనం 
నవా అమీషాం చ సతాం విహింననం 
ద్వయం కథం స్యాదితి సంవిచి వ్ల ఫతే 
ఆ జ్ఞాత్యావిశక్ష తుండ మళోపద్భగ్‌ వారిః 


> 


(శ్రీకృష్ణ లీలామృతం 79 


అలా (పవేశించిన కృష్ణ య్య ఆ అజగరం గొంతులోనే ఆగి, 
తన శరీరాన్ని మహాద్భుతంగా చెంచుకున్నాడు. దాంతో, ఆ అజగరం 
గొంతు పూడిపోయింది. చానికి ఊపిరిఆజే అవకాశం పమా[తంగానూ 
లేకపోయింది. అది కారణంగా... 

ఊపిరి వెడలక కడుపున 

వా పొదవిన బాము (పాణవాతంబులు సం 

తాపించి శిరము (వక్కలు 

వాపికొనుచు వెడలి చనియె బటు ఘోవముతోన్‌. 

అలా పగిలిన శిరస్సులోనుంచి, ఆవెంటనే, గోవత్ససంఘం 
తోనూ, గోవబాలురతోనూ కృష్ణయ్య బయట కువ చ్చే శాడు. (శ్రీకృష్ణుని 
అంగస్సర్భమూలంగా పాపాలన్నీ వారించిపోవటంవల్ల ఆ అజగరంలో 
నుంచి ఒకదివ్య తేజం బయటకువచ్చి కృష్టయ్యలో లీన మైపోయింది. 

కృష్టయ్యలో అలా లీనమైన అఘుడు, పూర్వం శంఖుడనే రాత 
సుని కుమారుడు; అఘుడనే వాడు. 

అఘుని బలనంపద అద్వితీయమైనదిగా ఉండేది. దానికితోడు 
అతని రూపం యౌవనం అతణ్ణి అమితగర్విష్టిగా తయారుచేసిన. 

అతడొకసారి మలయ్లదిమీద తపన్సుచేసుకుంటున్న అష్టా 
వకుని చూశాడు. చూసి, ఆయన్ని అపహోన్యంశే శాడు. అది అష్టా 
వకునికి ఆ గవా కారణమయింది. ఆవెంటనే, ఆయన అతణ్ణి ఉద్దేశించి, 
“నువ్వు సర్పరూపం ధరించవలసింది” అని శపించాడు. కాని, పశ్చాత్త 


*16 తచ్చుత్వా భగవాన్‌ కృష్ణ న్వ్వ వయః సార్భవత్సకం 
చూరి చికీ కైరా త్మానం తరసా వవృ ఛే గే 
దం య 
తతో తీకాయస్య నిరుగ్ణమార్గిణకో 
వ్యద్ష్గీర్ణ దృ (రృమత స్త్రి ్రత_న్త్హతః 
పూరోంతరంగే వవనో నిరుదో 
(ac) (a) 
మూర్ధన్‌ వినిష్పాట్య వినిర్ణళో బహిొళ' 


80 శ్రీకృష్ణ లీలామృతం 


పుడై న అఘునిచూసి, జాలిపడి, 'శ్రీకృష్లు డెప్పుడు నీ గర్భంలో (వవే 
శిస్తాడో అప్పుడు నీకు శాపవిముక్తి అవుతుంది" అని చెప్పాడు. 

ఆరోజునుంచీ, అభఘుడు, (శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా 
అనీ, ఆయన్ని ఎప్పుడు ఎలా మింగి ఇాపవిము కిని పొందుతానా ఆనీ 
ఆలోచించసాగాడు. కాలక్రమాన, బృంచావనం, చేరుకుని (శ్రీక్ళమ్ణుని 
అను గవాంద్వారా పరమపదంపొందాడు. 


వీశ. అవుడావధాలర్‌ణం : 


ఆ తరువాత, కృష్ణయ్య. తనవారందరినీ ఆ సమీపంలో నేఉన్న 
యమునా తీరానికి తీసుకు వెళ్ళి... 
“ఎండన్‌ 'మగ్గితి రాకటం బడితి రింకేలా విలంవింపగా 
రం డో జాలకులార చల్చి గుడువన్‌ రమ్యస్థలం బిక్క డీ 
దండన్‌ లేగలు నీరు[చావి యిరవందం బచ్చికల్‌ మేయుచుం 
దండంజై. విహరించుచుండగ నమందపీతి భథి౦త మే." 


అని వారందరినీ ఆవోంనించాడు. ఆవెంటనే, గోపబాలురందరూ 
(_క్రేపులను పచ్చికలకు తోలి, ఆ నై కత్మపదేశంలో | క్రికృష్ణుని చుట్టి 
వలయాకారంగా కూర్చున్నారు. *ే"కాని, అందరికీ కూడా ఆయన 
సుందరముఖపద్మం దర్శనీయమౌతూ నేఉంది. ఆ పరిస్థితిలో వారు 
తమ తమ చిక్కాలు విప్పుకుని ముందుంచుకుని... 
మాటిమాటికి (వేలు మడిచి యూరించుచు 
నూరగాయలు దినుచుండు నొక హై 
డోకనీ కంచములోని దొడిసి చయ్యన మింగి 
"చూడు, లేదిని నోరు సూపు నొక్క 
*17 _కృష్ణన్య విష్వక్‌ పురురాజిమండలై. 
ర ఖ్యాననాః పుల్లదృళో [వజార్భకాః 
సవోపవిష్టా విపినే విరేజు 
కృదాయ ఛాంభోరువాకర్ణి కాయా? 


(శ్రీకృళ్ణ థ్రీ లామృతం 


జేగు రార్గుర చల్లు లెలమి బన్ని దమాడి 
గ వ 


కూర్చొని కూర్చొని కుడుచు నొక్కు 


డిన్నియు దగబంచి యిడుట నెచ్చెలి తన 


మనుచు బంతెనగుండు లాడు నొకడు 


'కృష్ణు జూడు" మనుచు గికురించి పరు్శుమోల 
ద 


మేలిభత్యరాళి మెసగు నొకడు 
నవ్వు నొకడు సఖుల నవ్వించు నొక్కుడు 
ముచ్చటాడు నొకడు మురియు నొకడు. 


ఆవిధంగా గోవచాలురు ఆనందంతో 


ఉండగా .... 


(6) 


కడుపున దిండుగా గట్టిన వలువలో 
లాలిత వంళనాళంబు జొనిపి 
విమల ళృంగంబును వేత దండంబును 
జాటీరానీక డా చంక నితికి 
మీగడ వెరుగున మేళవించిన చలి 
ముద్ద శాపలిచేత మొనయ నునిచి 
చెలరేగి కొనరి తెచ్చిన యూరగాయలు 
(వేళ్ళ సందుల చెల్ల వెలయ నిటిీకి 


సంగడీల నడుమ జక్కన గూర్చుండి 

నర్మ భామణముల నగవు నెజపి 
యాగభోక్త కృష్ణు డమరులు వెటగంద 
శ్రైశవంబు మెజిసి చల్లి గుడిచె, 


81 


ఆరగింపులు చేన్తూ 


వర! 


ఆ సమయంలో, అక్కడి |శేపులు, దూరంగాఉన్న పచ్చిక 
మేనే నిమిత్తం గుంపుగా అటు వెళ్ళటం జరిగింది. అది తెలియని గోన 


రెల్లి (శ్రీక క్ష లీలామృత 0 


కృాప్టయ్య అది (గ్రహించాడు, 
వకుడో జాలకులార కేపు లటవీ వీథిన్‌ మవాదూరముం 

జవియెం గోమల ఘాన ఖాదన రతోత్సావాంబుతో నెందుబో 
యెనొ ఇయేమయ్యినొ [కూరజంతువులచే నే యాపదం బొంచెనో 
కని తెత్తుం గుడువుండు చల్ది గొజతల్‌ గాకుండ మీరందలున్‌ 


అన వాచెస్‌ సమాధానపరచి, చెంగుచెంగున దూకుతూ వనాంతరానికి 
వెళ్ళాడు, 


ఆ సమయంలో చతుర్ముఖునికి ఒకవింత ఆలోచన కలిగింది. 
అంతకుముందు అతడు అఘాసురుని సంవోరం కళ్ళారాచూ శాడు. 
మృత్యుముఖంలో (పవేళించిన గోపబాలురూ గోవత్సలూ (బతికి 
బయట పడటం (గహించాడు. అదంతా అతనికి అద్భుత మనిపించింది. 
అది కారణంగానే, అటువంటి మహాద్భుత కార్యాలు మరికొన్ని 
చూడాలన్న కుతూహాలంకూడా అతనీలో జనించింది. అందుకనే, 
వనాంతరాల్లోే చకిస్తున్న గోనంఘాన్నీ, చల్ద్లు లారగిస్తున్న గోవ 
జాలురనూ, తన మాయాళ క్తిద్వారా, ఎవరికీ కనబడకుండా దాచేశాడు. 

అది [గ్రహించిన కృష్ణయ్య, కొద్దిసేపు, గోసంఘాన్ని వెతు 
క్కుంటూ, వాటి అడుగుజాడలనుబట్టి మం ల వే. -జాని, 
ఆయన కవి కనిపించలేదు. అది కారణంగా ఆయన వినుగుచెంది, 
తను తన స్నేహితులతో పూర్వం చల్లు లారగించినచోటికి తిరిగి వెళ్ళాడు. 
అక్కడ, వారుకూడా ఆయనకు కనిపించలేదు. అడి ఆయనకు వింతగా 
తోచింది. చాని కంతటికీ కారణ మేమైఉంటుంచా అని అప్పుడాయన 

*15 శాన్‌ దృష్ట్వా భయసంతస్తాన్‌ చే కృష్టో౭_న్య ఖీభయం 
మి శాణ్యాళా న్మాషిరమ తే హానేచ్యు వత్సకా నవాం 
ఇత్యూక్వా;ది దరీ కుంజ గవ్వూశే ష్యూత్మవత్స కాన్‌ 
విచినన్‌ భగవాన్‌ కృష్ణః న పాణికవలో యయా 


(శ్రీకృష్ణ లీలామృతం 88 


ఆలోచనే శాడు, ఆయన విశ్వవిదుడు కావటంవల్ల, ఆవెంటనే 
అదంతా ఆయనకు అర్థ మెపోయింది. అది చతుర్ముఖుని చర్యగా 
ఆయన (గహించగలిగాడు. చతుర్ముఖుడయి నా, తన్ను వంచించటానికి 
అలా చేసిఉండడనీ, తన శక్తిని |గహించటానిశే ఆ పనికి పూనుకుని 
ఉంటాడనీ భావించాడు. అందుకనే. ,, 


గోపాల నుతులు లేరని 

గోపికలకు "జెప్పనేల గోపాలకులున్‌ 

గోపికలు నలర బాలుర 

(కేపుల రూపముల నే జరించెద 'నింళన్‌ 
అని నిర్ణయించుకున్నాడు. ఆ వెంటనే. ..*ి 


కరముల్‌ పాదములున్‌ శిరంబు లవలగ్నంబుల్‌ ముఖంబుల్‌ భుజాం 
తరముల్‌ ముక్కులు గన్నులున్‌ శవణముల్‌ దంతాదులున్‌ దండకాం 
బర గ్వేణు విషాణ భూవణ వ యోభాషాగుణాఖ్యాన త 

త్సరతల్‌ వీడ్వడకుండ దాల్చి విభు డా వత్సార్భకా కారముల్‌. ' 
ఆవిధంగా, గోవణాలు శెందరున్నారో వారందరి రూపాలూ, (కేపు 
లెన్ని ఉన్న య్యో వాటి అన్నిటి ఆకారాలూ ధరించి, ఆ నల్లనయ్య 
అన్ని రూపులతోనూ గోకులంలో (పవేళించాడు. అలా (వ వేశించి, 


*10 తతః కృష్ణో ముదం కర్పుం తన్మాతనాణాం చ కన్య చ 
ఉభయాయిత మాత్మానం చే పశ్వకృృదిశ్వరః 
యావద్వశ్చపవత్సకాల్పకవవు ర్యావత్క రాం ఘ్యాదికం 
యావద్యష్టి విమాణ వేణుద లశిగ్‌ యావద్విభూషాం బరం 
యావచ్చిలగుణాభి ధాకృతివ యో యావద్విహోరాదికం 
సర్వం విష్ణుమయం గిరోంగవదజః సర్వన్వరూపో బథొ 
సయ మా త్య్భాత్మగోవత్సాన్‌ (పతి వా ర్యాత్మవత్స వె: 
(క్రీడ న్నాత్మవిహారెశ్చ నర్వాళ్మా (వవిశద్‌ (వజం 
త త్తద్వత్సాన్‌ పృథగ్నీత్వా త_త్తన్గో పే. నివేళ్య సః 
త తానై భవ (రాజం) శ్ర త్తశ్సృద్మ (వవిష్ట్రవాన్‌ 


ర్క (శ్రీకృళ్ణ లీ లామృతం 


ఎవరి గోవతలను వారి దొడ్లలోకి తోలి, ఎవరి పిల్లలను వారి ఇళ్ళ 
ముందు వదలి వేణువు య ఇల్లు చేరుకున్నాడు. 


అలా ఇల్లు చేరుకున్న గోవులనూ పిల్లలనూ చూసిన ఇల్లాం డకు 
ఆ రోజున అదోవిధమైన అపూర్వానందం కలిగింది. అప్పటి నుంచీ 
*20 వాకు కారణం తెలియకుండానే తము విడ్డలనూ (కేపులనూ 
అమితమైన ఆదరాభిమానాలతో చూసుకోసాగారు. ఆ గోవుల 
రూపంలోనూ గోపబాలుర రూవంలోనూ ఉన్న కృష్ణయ్య కూడా 
వారి పట్ల అలాగే |[పవర్తించసాగాడు. కాని, ఆ (ప్రవర్తనలో 
మమకారం అనేది మాత్రం ఏ కోశానా ఉంజేదికాదు. 

తమ గోవుల పట్లా సంతానం పట్లా |వజవాసులకు తణతణాభి 
వృద్ది పొందుతున్న |పేమను (గహిస్తూ, అందులో ఉన్న రవాస్యాన్ని 
అర్థం చేసుకోలేక అమితాశ్చర్యపడుతూఉన్న బలరాముడు కూడా, 
కాలకమాన, వారితో కలినిపోయినాడు. వారి మాదిరిగానే (పవ 
ర్తించసొగాడు. ఆ గోవులలోనూ గోపజాలురలోనూ | శ్రీమవోవిషము 
వును దర్శించి మహాద్భుత మైన దివ్యానుభూతిని పొందగలిగాడు. 


[వజవాసులందరూ అపరిస్టితిలో ఉండగా ఒక సంవత్సరం 
గడిచింది. * ఆ కాలంలో, కృష్ణయ్య, గోవత్సలరూపంలోఉన్న 
తన్ను గోపజాలుర రూపంలో ఉన్న తన ద్వారా పాలించుకుంటూ, 
ననాంతరాల్లోనూ (వజంళోనూ గోపాలుడుగా (కీడించటం జరిగింది. 


ఆవిధంగా మానవమానంలో అయితే ఒక సంవత్సరం 
గడిచిందేకాని, యథార్థానికి (బవ్మ్బాకది [త్రుటి మాతమే. ఆ శ్రుటి 
కాలం గడచిపోగా నే చతుర్ముఖుడు కన్ను తెరచాడు. కన్ను తెరచి 


*ి) గోగోవీవాం మాతృశాస్మిన్‌ సర్వా న్నే వార్థి కాం వినా 
పురోవదాన్వపి వారే సోకతా మాయయా వినా. 
*:1 కణ మాళ్మా=_ జత నా౭2. ఈ్యానం వత్సపాలమి షేణ సః 
పాలయన్‌ వత్సపో వర్షం చికీజే వనగోష్ట యో॥, 
రు 


చూడగానే ఆ వనంలో అతనికి తిరిగి (శ్రీకృమ్ణుడూ, ఆయన (పక్కన 
యఖథాపూర్వకంగా గోపజాలురూ (శేపులూ కనిపించటం జరిగింది. 
అత డాళ్చర్యపడ్డాడు. అంతకుముందు తనుదాచిన గోవులవంక 
చూశాడు. అవి తను నిర్మించిన గువాలోనే ఉనై. గోపజాలురవంక 
చూశాడు. వారుకూడా అక్కడే బందీలుగా ఉన్నారు. అది 
గ్రహించి, చతుర్ముఖుడు తన్ను తానే నమ్మలేకపోయినాడు. అదంతా 
పరమేశ్వరుడై న (శ్రీకృష్ణుని పరమాద్భుత చర్యగా అతడు భావించాడు. 
విష్ణుదేవుని మోహింపజేయాలనుకున్న తనే విషుమాయకు విమో 
హితుడు కావటం అతనికి అమితమైన ఆవేదన కలిగించింది. తాను సృష్టి 
క ర్హఅయినట్టూ, |ప్రాణినంత తిని సృజించే శక్తి తనకుతప్ప ఇతరుల కెవ్వరికీ 
లేనట్టూ అత డంతవరకు భావిన్తూ వచ్చాడు. కాని, అదంతా (భమ 
మాత మేలని అతని కప్పుడు తోచింది, ఆ అభిపాయం కలగగానే, 
దూరాన ఉన్న 1 కేపులూ గోవబాలురూకూడా ఆయనకు (శ్రీకృష్ణుని 
(పతిరూపాలుగా గోచరించటం జరిగింది. *శెనగోపజాలురందరూ 
నీలమేఘచ్చాయలో నే ఉన్నారు. వారందరికీ కుండలాలు ఉనె్న. 
కేయూ రాలతో, కిరీటాలతో, వనమాలికలతో అందరూ అలంక్భత్సు లె 
ఉన్నారు. పీశాంబరాలు ధరించి, చతుర్శుజులై , శంఖ చక గచా 
పద్యాలతో విలసిల్లుతూఉన్నారు. (శ్రీవత్స కౌస్తుభంతో అందరూ 
శోభిస్తూడన్నారు. భగవంతునకు భక్తు లర్పించుకునే తులసీ దళమాలి 


* 22. తావత్‌ నర్వే వత్సపాలాః పళ్యతో జస్యతత్‌ మళాత్‌ 
వ్యదృశ్యంత ఘనశ్యామాః పీతకౌశేయవాసనః, 
చతుర్భుజాః శంఖచక్ర గదా రాజీవ పొణయంః 
కిరీటినః కుండలినో వోరిణో వనమాలినః. 
(శ్రీవత్సాంకదదో రత్న కంబు కంకణ పొణయః 
నూప్పురె; కట కై ర్భాళాః కటినూ (తాం గులీయ కై 8. 
అం(ఘి మస్తక మాపూర్ణాస్తులసీ నవదామభిః 
కోమలై ః సర్వగా_తేషు భూరివుణ్యావదర్చి శై ః 


te (శ్రీకృష్ణ లీలామృతేం 


కలు వారిమీద భాసిన్తునై .. అందరిముఖాలలోనూ చిరునవ్వు చిందులు 
వేన్తూఉంది. వారి కటాతవీకణలు కన్నులపండువుగా ఉన్న. 
అండరూ అఖండానందమూర్తులై , అద్భుత కేజంతో (ప కాళిస్తున్నారు, 
అదంచాచూసిన చతుర్ముఖుడు పరవళత్వంపొంచాడు. అది (గహించి, 
సాజాత్తు శ్రీమన్నారాయణుడే అయిన (శ్రీకృష్ణుడు, చతుర్ముఖుని 
మీడ దయతలచి, తన మాయను తొలగించాడు; లీలారూపా లన్నింటినీ 
పనంవారించుకు న్నాడు. 
ఆవిధంగా మాయను తొలగించగానే, చతుర్ముఖుడు, తిరిగి 
బృందా వనసమీపారణ్నాన్నీ . అక్కడ వివారించే | శేపులనూ, (శీ,కుషు 
os (డీడించే న వ న. 
ఆ నాడు, ల 
తన కన్యములు లేక తనరారి ముమ్మూల 
విభుడయ్యు (గేపుల వెదకుచాని 
నఖిలజ్జుడై యొక్కడయ్యు నజ్జాక్ళతి 
జెలికాం డ జెక గ్రాం|డ జీరువాని 
జఅహొరంత రాద్యంత భావ ళూన్యుండయ్యు 
నంతంత నడుగుచొవృురయువాని 
గురు గభీరుండయ్యు గురువులు వారుచు 
నట్టట్టు చబాతర లాడు వాని 
జాతీ రహితుడయ్యు జతుర గోపార్భక 
భావ మెల్ల నచ్చుపడిన మేటి 
చెలువువాని వాన్త శీతాన్న కబళంబు 
వాని గాంచె నపుడు వాణి మగడు. 


లర. చతుర్యుఖుడు-(శ్రీకృష్ణ నుతి = 


ఆలా విస్మితుడైన చతుర్ముఖుడు, ఆ వెంటనే, తన వాహాన 
మైన రూయంచమీదినుంచి కిందికి ఉతికి చరచరా వెళి వ 
క్రి ఇ (్రీక్ళళ్ణుని 


(శ్రీళృత్త లీలోమృతం 81 


చరణాబ్దాలమీ ద సాగిలపడ్డాడు. ఆనంద జామా లతో ఆయన పాదాల 
నభిషేకించూడు. ఆ తరువాత లేచినిలబడి, వినయపూర్వకంగా అంజలి 
ఘటించి ఆయన్ని ఇలా స్తుతించాడు. 


23“ బేవదేవా! నేను కించిజ్ఞుణ్ణి. నిన్నాగాని, నువ్వు ధరించే 
రూపాలనుగాని, నీ మహిమనుగాని వరి ంచగలళ క్తి నాకు లేదు. నీ 
ఏళ్యాక్ళ తిని ఊహించటానికికూడా నాబోటి వారు అర్హులు కారు, 


నీ విశ్వరూపాన్ని దర్శించాలనే ఉబ్దేళంతో, అనేకులు, జ్ఞాన 
సిద్దికి తపస్సుచేస్తారు. కాని, వారికి నువ్వు అగోచరుడ వే అవుతావు 
యళథార్ధానికి, నీమీద భక్షిగలవారికిమా[తమే నువ్వు దర్శనీయుడ 
వవుతావు. ఇంతకువపూర్వం నిన్ను చేరనవా రందరూ భక్తియోగం 
చ్వారా ఆత్మజ్ఞానాన్ని పొందిన వారేవనీ నా కిప్పుడు అర్థమయింది 


భూమిమీది ఇనుకరేణువులనూ, ఆకాశంలోని నత తాలనూ 
లెక్క పెట్టడం, అత్యంతనిపుణులయిన వారికి, కాలమాన సాధ్యం 
కావచ్చు; కాని, విశ్వరత ణోద్దేళశంతో వివిధగుణాల నావిమ్మరిన్తూ 
ఉండే నీ గుణాల నెన్నటంమా[తం ఎంతటివారికీ వ నాటికీ అలవికాని, 
దనే చెప్పాలి. 


సర్వేశ్వరా ! నేను ఉట్టి మూఢుజణ్ణి. నేనే విశ్వాని కంతటికీ 
(పభుడననీ, సృష్టి కంతటికీ కారకుణ్ణనీ ష్‌. భావిస్తూవచ్చాను. 
ఆవిధమైన గర్వం నా కళ్ళను కప్పటంవల్లనే, సర్వ పవంచో త్చాదన 
భూతుడవూ నశ్వేశ్వరుడవూ అయిన నీ పట్ట నేను అపచారం 
చేయటం జరిగింది నేను రజోగుణ పథానుణ్హి కావటంవల్ల నే ఈ 


- 


*2లి అ-ద్వెన త్వద్భ తే౭.స్య కిం మమన కే మాయాత్యమాదర్శితం 
వకో౭సి (పథమం తతో రార సమస్తా అపి 
తావనో౭సి చతుర్శుజూ స్త న దఖిలై ౩ సాకం మయోపాసిశాః 
తావ _క్ర్యేన జగ న్స గభూ_స్టదమీ తం [దివ్మాద్వయం శిష్య తే. 


అాసజరకానా. 


gs (శ్రీకృష్ణ లీలామృతం 


అవచారానికి పాలాడాను. యళథార్హానికి, నువు నారాయణుడమవు. 
చేను నీ నాఖీకమలంలో పుట్టిన ఒకానొక పరమాణువును. నువ్వు 
నకలభూతాలకూ సాడివి; అధీశ్వరుడవు. నేనో, నీ కింకరులణ్ణి. నువ్వు... 


క్‌ 
ఈం 


ఎఆటిగిన వారికి దోతువు 

నెణి (బకృతిం జేరి జగము నిర్మింపగ నా 
తఅగున, రతింపగ నీ 

తెజగున, [బవారింప రుదు తెజగున నీశా! 


పరాత్పరా! నువ్వు దుష్టులను శిడించేనిమి త్తం, శిష్టులను రథింబె 
నిమి త్తం అప్పుడప్పుడు జలచర మృగ నుర ముని నరకులాలలో జన్నిస్తూ 
ఉంటావు. నువ్వు యోగీశ్వరుడవు. నీ లీలలు ఎక్కడ ఎప్పుడు వ 
విధంగా ఉండేదీ ఎవ్వరూ | గహించలేరు. నీయోగ మాయా [పభావం 
వల్లనే నువ్వు నానావిధరూపాలనూ ధరిస్తూజంటావు. నీ మాయను 
(గ్రహించటం నా వంటివానికి సాధ్యం కానేకాదు. నువ్వు అద్వి 
తీయుడవనీ, ఆత్ముడవనీ, వరాణపురుషుడవనీ, స్వయంజ్యోతివనీ, 
అనంతుడవనీ, నిత్యుడవనీ, అతరుడవనీ గ్రహించిన జూనులుమాత మే 
సంసారసాగరాన్ని తరించగలుగుతారు; తమలో ఉన్న నిన్ను చూడ 
గలుగుతారు, 


'బేచా నీ చరణ పసాదకణలల్టింగాక లేకున్న నొం 

'జేవెంటటం జను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్‌ 
సీవారై చనువారిలో నొకడనై నిన్‌ గొల్చు భాగ్యంబు నా 
కీవే యిప్పటి జన్మమం దయిన నొం డెండైన నో యీశ్వరా ! 


వర మేశ్వరా! ఎన్ని యజ్హ్ఞయాగాదులుచేసినా నిన్నుసంతృ్తి 
పరచటం సోధ్యడు.కాదు. యథార్థానికి వేదాలుకూడా నిన్ను 
వీకించలేవు. అటువంటి నువ్వు, గోపగోపికాజనంపట్ల (పసన్నుడ 
వై నావు. గారితో నివసిస్తున్నావు. వారు పిలువగా నే పలుకుతున్నావు. 


శ్రీకృష్ణ లీలామృతీరి 8ళి 


వారితో కీడిస్తున్నావు. నిజానికి నాయీ |బవహ్మాపదంకంచు 
వారిదైన భాగ్యమే మవా_త్త్రరమైనదని నేను ఖావిస్తున్నాను. వారి 
పాద రేణువు నా శిరాన సోకినా, నా జన్మకు ధన్యత శేకూరేది. కాని, 
ఆ అద్భప్రానికి కూడా నేను నోచుకోలేదు. 


నిను హింసించిన పూతనాదులకు మున్‌ నీ మేటి నంజేతమీ 
చ్చిన నీకుం బుర దార వృత గృవా గో (స్త్రీ (పాణ దేపోదు లె 
లను వంచింపక యిచ్చు గోపకులకున్‌ లథి.వ నే మిచ్చిదో 
యని సంబేపాము దోచుచున్నది (పపన్నా షనీకరణామణిీ ! 


నాయనా! భక్తితో నిన్ను భావించనంతవరకూ, నీది కానంత 
వరకూ వషపాణిఅయినా అంధకారంలోనే ఉండిపోతుంది. అలా 
ఉన్న |పాణులకు చేహం ఒక కారాగారంగానూ, మోపామ నేది 
నంకెలగానూ, అనురాగవరంపర ల నేవి రిపువ్యూహాలుగానూ ఉంమళైు. 


నువ్వు (పపంచాతీతుడవు. కాని, నిన్నాశయించినవారికి 
ఆనందాన్ని చేకూన్చేనిమిత్తం ప్రపంచాన్ని కల్పిస్తూఉంటావు. 
నీ మాయాయోగంద్వారా అనేకమైన లీలలు చూపిస్తూ ఉంటావు, 


సర్వము నీవ యెటుంగుదు 

నర్వ విలోకనుడ వీవ జగదధిపతివిన్‌ 
సర్వాపరాధు నను నో 

సర్వేశ యను గహింపు చనియెద నింకన్‌ 1” 


అలా ప్రార్థించి, తిరిగి (శ్రీకృష్ణుని పాదచాలమీదవడీ లేచి, 
ఆయనకు ముమ్మారు (పదథిణంచేసి, ఆయన సెలవుతీసుకుని, చతుర్చ్ముు 
ఖుడు తన నివాసానికి వెళ్ళిపోయినాడు. 


చతుర్ముఖుడు అలా వెళ్ళిన తరువాత, (శ్రీకృష్ణుడు, అంత 
వరకు అతనివల్ల చాచి ఉంచబడిన గోవులనూ గోవత్సలనూ తనవద్దకు 


రర (శ్రీకృష్ణ లీలామృతం 


రప్పించుకున్నాడు. గోపకుమారులను చేరుకున్నాడు; వా రందరినీ 
"పేరుపేరునా వలుకరించాడు, 


వా రందరూ (శీ)క్ళషునకు దూరమై అప్పటికి ఒక సంవత్సర 
(లపై లా 

మైనా, ఆయన మాయా పథా'వంవల్ర వారి కది అరగడియగా గడిచి 
పోయింది. అది కారణంగానే, వారు అతని చుట్టూ చేరి, “ఇంతవరకు 
మేమొక ముద్దకూడా తినలేదు. నీ కోనమే ఎదురుచూస్తూ ఉన్నాము” 
అని అమాయకంగా అనగలిగారుు ఆ మాటలు విని, పగలబడి నవ్వు 
తున్న కృష్ణయ్య నోటిలో చెరుగుముద్దలు కూరి, తినిపించి, మురిసిపో 
గలిగారు. ఆయన | సేమకు పాత్రులు కాగలిగారు. 


86. .., దోగుకానురుడు : 


బలరామ కృష్ణులకు (శ్రీచదాముడూ సుబలుడూ మొదలయిన 
కొందరు స్నేహితు లున్నారు. వా రొకరోజున రామకృష్ణులను సమీ 
పించి, అక్కడికి అనతిదూరంలో ఒక తాళవనం ఉన్నదనీ, అందులోని 
పళ్ళు రుచికరమయినవని చెప్పుకుంటారనీ, వాటిని తినాలనితమకున్న 
దనీ తెలుపుకున్నారు. అది విన్న రామ కృష్ణులు వారి కోరికను 
తీర్చటానికి నిశ్చయించుకున్నారు. 


కాని, ఆవనంలో, భేనుకుడు అనే ఒక రాతను డున్నాడు. 
వాడు అమిత బలపరా[క్రమాలు కలవాడు. గర్హభా కారు డ్రై ఉండే 
ఆ భేనుకుడు తన బంధువులందరితోనూ అక్కడ వివారిన్తూ ఉండటం 
వల్ల, సామాన్యంగా ఆ వనంలోకి ఎవ్వరూ వెళ్ళరు. ఎవరయినా అటు 
వెళ్ళటం జరిగితే, వారు తిరిగిరావటమనేది ఉండదు. ఆ (పాంతంలో 
సంచరించేవారిని భేనుకుడుగాని, అతని నవాచరులుగాని వధించటం 
తథ్యం. ఆ విషయాన్ని కూడా శ్రీ దామ (ప్రభృతులు రామ కృష్ణు 
లకు విన్నవించుకున్నారు. అయినా, రామక ఎ్రములు తమ నిర్షయాన్ని 
మార్చుకోతలచ లేదు. 


(శ్రీకృష్ణ లీలామృతం ట్ట 


ఆ వెంటనే గోపబాలురతోనహో రామ కృష్ణులు ఆ వనంలో 
[పవేశించారు. అలా (పవేశించిన తరువాత, బలరాముడు ఆ తాటి 
చెట్లను తన బాహువులతో చుట్టి, కదలించి, పళ్లను శాల్చసాగాడు. 

ఆ పళ్లు రాలుతున్న ధ్వని చెవుల బడగా నే గర్ద్హథాసురుడు ఖీక 
రంగా ఓం డ చెడుతూ గబగబా అక్క్ళ.డి కివచ్చాడు. వచ్చి, బల రాముని 
తొమ్ముమీద ఒక్క_తన్ను తన్నాడు. 

తన్ను తిన్న బలరాముడు రుదుడయినాడు. ఆవెంటనే, 
ఆయన, 'ధేనుకుని నాలుగుపా':దాలూ కలిపి పట్టుకుని, ఎత్తి, గిరగిరా 
(తిప్పి. ఆ (పక్కనేఉన్న ఒక మవోతాళానికి వెసి మోదాడు. దాంతో, 
'ఢేనుకుడు నెత్తురు కక్కుకుని [పాణం వదిలాడు. అదే సమయంలో. 
అతని ఆాకిడివల్ల ఆ తాళవృతం కూలిపోయింది. అలా కూలినవృతం 
(పక్కనేవున్న మరొకవృతుంమీద పడ్డది. అది కారణంగా అదికూడా 
కూలిపోయింది. అది వడటంవల్ల, ఆ సమీపంలోఉన్న . మరికొన్ని 
వృజాలుకూడా సమూలంగా కూరి నె. అవి కల్పించిన శబ్దం విని ఛేను 
కుని బంధువులందరూ అక్కడికి పరుగుపరుగున వచ్చారు. అలా వచ్చిన 
రాతసులందరినీ రామ కృష్ణులు అనాయాసంగా నే సంవారిచారు. 


ఆవిధంగా ఆ తాళవనం నిమ్మంటకమయింది. అప్పు డక్కడ 
రాలిన తాటిపళ్ల నన్నింటినీ వరి, ఒక "పెద్దకుప్పపోసి, వాటిని రామ 
కృష్ణులు తమ స్నేహితులందరికీ పంచిపెట్టారు. ఆరోజునుంచీ ఆ 
వనంకూడా గోపబాలురకూ గో గణానికీ వివోరయోగ్యం కావటం 
జరిగింది. 


ఛేనుకుడు, తొలి జన్మలో, బలిదానవుని కుమారుడైన సావాసి 
కుడు, అతడు గంధమాదన పర్వతం మీద తన కామినీజనంతో య థేచ్భా 
వివోరం చేస్తూ ఉండేవాడు 

ఆ పర్వతంమీదనే ఒక గువాలో దుర్వాసుడు తపస్సుచేసు 
కుంటూ ఉండేవాడు. సావాసికుని నృత్య గాన విలాసాదులు ఆయన 


ర్ట (శ్రీకృష్ణ లీలామృతం 


ధ్యానానికి భంగం కలిగిన్తూ ఉండేవి. అది కారణంగా, ఆయన ఒకసారి 
ఆ(గహించుకుని, "నువ్వు గాడిదవై పుట్టవలసింది అని సావాసికుని 


శపించాడు. 


అలా శపింపబడిన సావాసికుడు, మధురా మండలంలోని తాళ 
వనంలో, గర్లభరూపం ధరించి (వ వేశించాడు. ఆ వనానికి అధివతిగా 
వ్యవవారింబాడు. కాలక్రమాన, బలరామ కృష్ణులతో పోటాడి, వారి 
రా య 
క్‌ రస్సర్శ ద్వారా శాపవిముక్తి పొందాడు. 


51. ౨.౨౨ తా౭యుడు : 


పూర్వం, సౌభరి అనే ఒకమవార్షి ఉండేవాడు. ఆయన కొంత 
కాలం కాళిందినదిలో ఉండి ఉ[గతపమాచరించాడు. ఆ సమయంలో 
ఒక రోజున వథీందుడయిన గరుడుడు అక్కడకు వచ్చి ఆ నదిలో 
ఉన్న జలచరేందు నొకని ఒడిసి పట్టుకుని భతించటం జరిగింది. 


తమకు రాజైన ఆమీను అలా మరణించటంవల్ల మీనులన్నీ 
అమిత వేదనతో వోవోకారాలు చేసినై. ఆది (గ్రహించిన మవర్షి, 
తన వవ్యదృష్టిద్వారా, అంతకుపూర్వం అక్కడ జరిగిన విషూదోదంత 
మంతా (గహించాడు. ఆ మీనులను చూసి చాలావిచార పడ్డాడు. గరుడుని 
చర్యకు ఆ|గ్రవాం పొందాడు. అది కారణంగానే, ఆ మీనులకు మేలుచేసే 
నిమి త్తం, పతీం[దుని ఉద్దేశించి, 'ఇక ను వ్వీ నదిలో అడుగుపెడితే 
నీ తల నూర్మువక్కలై పోతుంది అని శపించాడు. 


సౌభరి ముని అలా శపించిన విషయం, పతీ దుడయిన గరు 
డునకూ, సర్ప రాజె న కాళియునకూమా త్రమే తెలును. 


మొదట్లో, గరుడుడు, కనిపించిన పామునల్లా పట్టి వధించి 
ఫటింకేహొతు.. ఆ పీడ భరించలేక, పాములన్నీ కలసి "గరుడునితో ఒక 
ఒడంబడిక చేసుకున్న. ఆ ఒడంబడిక (ప్రకారం, సర్పజాతి, మాసానికి 


(శ్రీకృష్ణ లీలామృతం 98 


ఒక పామును గరుడునకు సమర్పించటం, గరుడు డది తీనుకుని నంతు 
మడుకావటం జరుగుతూఉంటేది. 
6 


ఆ ఒడంబడికను గరుడుడు అతరాలా పాటిస్తూవచ్చాడు. 
కాని, విషవీర్యంవల్ల మదించిఉన్న -కాళియుడుమా[తం దాన్ని "తోసి 
రాజిన్నాడు. అతని మచదాంధత్యం సుపర్జుడయిన గరుడుని కూడా 
సరకుచేయనంతగా పెరిగింది. అది [గహించిన గరుడు డొకసారి, 
కాళియు డున్న రమణకద్వీపానికి వెళ్ళి, ఆడినమాట తప్పటం అనుచిత 
మనీ, అనవసర వైరానికి దిగటం అనమంజనమనీ కాళియునకు 
బోధించాడు. కాని, కాళియుడు అతని ఉపబేశాన్ని లెక్కచేయ 
లేదు. లెక్కాచేయకపోవటమేకాదు; అమితంగా అలిగి, వారి వావాన 
మయిన అతనిని తన [కూర దంష్ట్రలతో గాయపరచాడు. 


కాళియుని చర్య గరుడునకు అమితమయిన కోపం కలిగిం 
చింది. ఆవెంటనే అతను తన ఎడమరెక్కను విచ్చి, కాళీయుని, ఒక్క 
చరుపు చరిచాడు. ఆ దెబ్బకు కాళియుని కళ్ళు తిరిగిపోయినై . పళ్ళు 
రాలిపోయినై . దాంతో అతడు, విషం కక్కుకుని మూర్చితుడయి 
నాడు, 


ఆవిధంగా కాళియునకు బుద్ది చెప్పి, గరుడుడు వెళ్ళిపోయినాడు. 
ఆనె న గరుడుని కంటవడటంకూడా అపాయమే ననుకుని, కాళియుడు, 
ఆ రమణకద్వీపం వదలి, గరుడునకు (పవేశార్హతలేని యమునానదిలో 
(పవేశించాడు. అప్పటినుంచీ అక్కడే ఉండిపోయినాడు. 


అలా ఉన్ననమయంలో, ఒకసారి, ఆపరిస రారణ్యంలో విహారి 

స్తున్న గోపాలురూ గోవులూ, దాహం తీర్చుకునే నిమి_త్లం, కాళింది 

జలం తాగటం జరిగింది. కాళియుని విషవహ్ని శిఖలమూలంగా కలుషిత 

మయిన ఆ నీటిని (తాగటంవల్ల గోనంభఘంతో సవా గోపాలు రందరూ 
మూర్చితులయినారు. అది |గహించిన (శీ),కగముడు, వెంటనే వ 

ఏ i లలా” అక. స 


రిక్త (శ్రీకృష్ణ లీలామృతం 


సమీపించి, తన కటాతవీతణామృ తాన్ని వారిమీద వర్షించాడు. అది 
కారణంగా, వారందరూ గాఢని దనుంచి లేచినట్టు. లేచి ఒడ్డుకు 
వచ్చారు. గోవులుకూడా వారి ననుసరించినై. 


కాళిందీజలం వివవూరితం కావటానికి కాళియు డందులో 
ఉండట మే "కారణమని, అతణ్ణి అక్కడినుంచి తొలగించి, ఆ జలాన్ని 
దోవరహితం చేయటం తన ధర్మమనీ అప్పుడు (శ్రీకృష్ణునకు తట్టింది. 
ఆవెంటనే అతడు, *ోఆ సమీపంలోఉన్న ఒక కదంబవృత మెక్కి, 
అక్కడినుంచి ఒక్కసారిగా ఆ నదిలోకి దూకాడు. అలా దూకటంవల్ల 
ఆ మడుగు కదలభబారిపోయింది. అది (గహించిన కాళియుడు ఉ[గు 
డై నాడు. _అది తన నివాసమని తెలియక, ఎవడో ఒక సామాన్య 
బాలుడు ఆ మడుగులో |పవేశించి ఉంటాడనుకున్నాడు. అతణ్ణి తన 
విషూగ్నిజ్వాలలకు ఆహుతి చేయటానికి సంకల్పించుకున్నాడు. 
విజృంభించాడు. 3 


అలా విజృంభించిన కాళియుడు, చరచరా కృృమ్ణుని సమీపించి, 
అతని శరీరమంతటా కరచాడు; అది చాలదన్నట్టు, అత్డ గట్టిగా 
చుట్టుకుని, నలిపి వేయటానికికూడా ప్రయత్నించాడు. 


అది చూసిన గోపాలురు అడలిపోయినారు. తమ 'పాణనఖునకు 
వాటిల్లిన ఆపదను తలచుకుని దుఃఖించి దుఃఖించి, వారిలో చాలా 
మంది ' మూర్చితులు కావటంకూడా జరిగింది. ఆ పరిస్థితినంతనూ అర్థం 
చేసుకున్నట్టుగా గోవులూ గోవత్సలూ కృష్ణునిమిదనే చూపులు నిలుపు 
కుని, కన్నీరు కారుస్తూ, అతిదీనంగా అరవసాగివై. 


హరిక తం చండ చేగవిషవీర్య మ వేత్యు తేన 
దృష్టం నదించ ఖలసంయమనాన తార; 
కృష్ణః కదంబ మధిరువ్యా తతోతితుంగ 
మాస్ఫోట్ట గాఢరళనో న్యవతద్‌ విషోచే 


(శ్రీకృష్ణ థి లామృతం రిట్‌ 


ఇక్కడ ఇలాఉండగా, అక్కడ మందలో అనేక మైన ఉత్చా 
శాలు కనిపించినై . ఆ దుర్ని మిశ్తాలు చూసిన గోపాలురూ, గోపికలూ 
తమ |పాణానికి ప్రాణమయిన కృష్ణయ్యకు తిరిగి ఏదో కీడు సంభవించి 
ఉంటుందని భావించారు. ఆవెంటనే. వారందరూ గుంపులు గుంపులుగా 
బయలు బేరి అతణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు. అదంతా (గహించికూడా 
బలరాముడు వారి నెవరినీ వారించలేదు. వారించక పోవటమే కాదు; 
కృష్ణయ్య దై న మాహాత్మ్యం తెలిసినవాడు కావటంవల్ల వారినిచూసి 
మందహాసం చేస్తూ వారి ననునరించాడు. 

ఆవిధంగా, బలరామ సహితులై గోవకులూగోపికలూ యమునా 
నదిని సమీపించే సమయానికి, కృష్ణయ్య, కాళిందిమడుగులో, కాళియుని 
చేత చుట్టబడి, కదల లేనిస్థితిలో ఉన్నట్టు కనిపించాడు. అతల్జి అలా చూడ 
గానే వారందరూ విలపించటం మొదలు వెట్టారు. ఆ సమయంలో 
నంద యళోదలు పొందిన విచారం ఇంతాఅంళా కాదు. వారు 
(శ్రీకృష్ణుని ఉద్దేశించి .... 

“పూతనలోని విషాన్నంతనూ (తావి వారించుకున్న నీకు 
యీ సర్పవిషం అజేయమయించా తండీ! ఇది నిన్ను కరచి 
నప్పుడు ఎంతగా కంపించావో ! మమ్మల్ని ఎంతగా తలచుకొని విల 
పించావో ! విధిని ఎంతగ" తూలనాడావో ! ఇంతకూ ఇది మమ్మ 
ల్నెవరినై నా కరవకుండా నిన్నే యెందుకు కరవాల్సి వచ్చింది! 
యథాన్ధానీకి, మాకు ఏ ఆపద సంభవించినా నువ్వు దాన్ని అనాయ = 
సంగా తొలగించే వాడివి. ఇప్పుడు నీకు నంభవించిన యీ ఆపదనుంచి 
నిన్ను రించే శ_క్తి మాలో ఎవరికి ఉంది నాయనా ! ఎవ్వరికీ లేదు. 
కృష్ణా. . 

చూడ వదేమి గారవపుజూపుల మమ్ము, నఖాలితోడ మా 
టాడ వబేమి నర్భుముగ, నందెలు పాదములందు (మోయ నే 
డాడ వదేమి నర్తనము లవ్వల (మోలను గోపికావళిం 

గూడ వటబేమి, నవ్వులకు, గోపకుమారవ లేణ్య చెప్పుమూా ! 


రె (శ్స్‌కృత్త లీలామృతం 


క మాతో ముద్దుముద్దుగా 

ఎగికె, 'పాకి మా కరచరణాదులకు 

క ముసిముసిశవ్వులతో మాముందు |కీడిస్తూ 
లంచేదెవరు? ఇక మే మెవ్వరిని “గోపాలా! 
_ జివ్వాలకు చరిశార్భత కల్పించుకోగలం? 
వ్వరు నాయనా! నువ్వు లేని త లోకం మాకు దేనికి 


నంద యళోదల దీనాలాపాలూ, తనే తమసర్వస్వం అనుకునే 
గోపికల ఆ(కందనలూ విన్న కృష్ణయ్య, వారి వాదయాన్ని |గహిం 
చినవాడు కావటంవల్ల, ఒకముహూ _రమా[తం అలాఉండి, ఆవెంటనే 
ఒక్కసారిగా ఒళ్ళువిరుచుకోవటానికి (పయత్నించాడు. *ో దాంతో, 
అతి అంతవరకూ గట్టిగా చుట్టుకుని ఉన్న కాళియుని | పక్కైుముక 
అన్నీ పటపటలాడివై. అతని పడగలు కుంచించుకుపోయినై . అతని 
ముక్కురం| థాలనుంచి నెత్తురు వరదలై వారింది. 


ఆ'వెంటనే, కృష్ణయ్య అతల చెయ్య త్తి చరిచాడు. ఆ పాటు 
భరించలేక, కాళియుడు, అతి పేదలి పారిపోవటానికి (పయత్నిం 
చాడు. కాని, క్ళవ్వయ్య అతి ' అలా వదలదలచుకో లేదు. వెంటనే*ః?్‌ 


%*25 ఇత్థం న్య గోకుల మనన్యగతిం నిరీత్యు 
సస్త్రీ కుమార మతి దుఃఖిత మాత్మ పాతోః 
ఆజ్ష్వైయ మర్ష ్రపదవీ మనువర్శమానః 
స్థిత్వా ముహూర్త ముదతిష్టదురంగబం ధాత్‌ . 
కర తం జివ్వాయా ద్విశిఖయా పరిలేలివోనం 
ద్వే సృక్కిబ్వణీ వ్యాతి కరాల పిషాగ్న్ని దృష్టిం 
(కీడన్న ముం వరినసార యథాఖగేం|దో 
బ|థామ సో౬వ్యవసరం (పసమీతమాణః. 
ఏవం పరి|భమ వా ళెజస మున్న శాంన 
మానిమ్య తత్ప్ఫృథు కిర స్ప్వధిరూఢ ఆద్యః 
తన్ఫ్మూర్థ రత్న నికర నృ ర్యాతి తామ 
పాదాంబు జోజ౬ఖిల కలాడి గురుర్నన ర్హం 


(శ్రీకృళ్త లీలామృత 6 97 


అతడి తోక పట్టుకుని గిరగిరా తిప్పి వదిలాడు. అప్పటికే సగంచచ్చిన 
శాళియుడు, చేయగల దేమీ లేక, అతిదీనంగా, తలవంచుకుని నిలబడ్డాడు. 
అంతలో కృష్ణయ్య, ఒక్కసారిగా వై కెగిరి, అతని పడగలమీద నిల 
బడి, విచితంగా నృత్యం చేయటం మొదలు పెట్టాడు, అది చూసిన 
వారు మహోద్భుతమనుకున్నారు. కాళియుడు కూడా, .. 


"వేలుపులె న లావు సెడి వేదన బొందుచు నా విపానల 
జ్వాలలు సోకినంతటన చత్తురు నే డిదియేమిచోద్య మా 

ఫీల విషాగ్ని హేతిచయ పీడకు నోర్చియు |గమ్మరంగ నీ 
బాలుడు మతృ్సణాశతము భగ్నముగా వెస దొక్కి యో డెడిన్‌ !' 


అని తనలోతాను వితర్కించుకోసాగాడు. ఆవైన "ఇతడు సర్వచరా 
చరభూకేశళుడయిన పరమపురుషుడుగాని మానవమా తుడు కాడు" అని 
నిర్రారించుకున్నాడు. ఆ వంటనే "శీవారి! నేను నీ దానసానుచానుళ్ణి. 
మచాంధీభూతుడ నై నీపట్ల ఎంతటి అపవచార మో నలిపాను. నాదోషా 
లను తమించవలసింది. నన్ను రశ్నించవలనసింది” అని ఆయన శరణు 
కోరాడు, 


ఆవిధంగా పశ్చాత్తాపత స్తుడె ఉన్న తమ భ ర్వపట్ల (శ్రీవారిని 
(పసన్నుని చేసుకునే నిమిత్తం, కాళియుని భార్యలయిన నాగకాంతలు 
(శ్రీకృష్ణుని సముఖానికి వచ్చి, దండ పణామా లాచరించి, ఆయన్ని 
ఇలా ప్రార్ధించారు: 


“దేవాధిదేవా! ఇతడు నీపట్ల అపచారం చేసినమాట యథా 
ర్రమే. దుష్షన్నిగపహోర్దం అవతరించిన నువ్వు దోపూచరుడయిన ఇతణి 
థి ల థి ర్‌ 
దండించటం అన్యాయం కాదు. అసాధులయిన వారు నీవల్ల రితీంప 
బడి శమతమపాపాలను తొలగించుకుంటారు. సర్పజాతిలో జనించిన 
ఇతనిపట్ల నువ్వు పూనిన న్‌ ్ర్‌ధం ఇతి క 9 
అన్యంకాదు. నాయనా. 

(7) 


9g శీక్ళవ్ల లీలామృతం 


ఎట్టి తపంబు సేనెనొకొ యెట్టి నుకర్ణము లాచరించెనో 

యిట నిజంబు వల్కె నొకొ యీ ఫణి పూర్వభవంబునందు ము 
న్నెట్టి మవోనుభావులకు నెన్నడు జేరువగాని నీవు నే 

డిట్టి వినోదలీల దలలెక్కి నటించెద వీ ఫణీం దు. 


బవు కాలంబు దపంబు సేసి [వతముల్‌- పాటించి కామించి నీ 
మవానీ యోాజ్ఞ్జ పాల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు (శ్రీ 
మహిళా రత్నము దొల్లి కాంచె నిదె నేమంబేమియున్‌ లేక యీ 
యహి నీ పాదయుగావాతిం బడసి నే డత్యద్భుతం వీళ్వురా! 


(శ్రీవారి! నీ పాదపరాగం (పా_ప్తించిన ధన్యులకు అన్యవాంఛ 
అనేదేఉండదు. వారికి మహేంద్రపదవీ, (బవ్మాపదం, ముక్తి కూడా 
అత్యల్ప మెనవిగా నే కనిపి స్టై. నిన్ను దర్శించలేనివా రే అణిమాది 
'యోగసిద్దులనూ, ఐహికభోే గాలనూ, స్వర్గాది సుఖాలనూ వాంఛి 
స్తారు. 

తం డీ! నువ్వు పరమపురుషుడవు. పరమాత్ముడవు. జ్ఞానవిజ్ఞాన 
పరిపూర్ణుడవు. నీడై న మాయకు మోహితులుకానివా రంటూ లేరు. 
విశ్వసృష్టి స్టితి లయాలకు నువ్వే కారణభూతుడవు. అటువంటి నిన్ను 
(గ్రహించటం మాబోటివారికి సాధ్యం కాదు. 

నువ్వు భ_క్తజనపాలకుడవనీ, నసేవకిజన ఫల పదాతవనీ (గహిం 
చిన జ్ఞానులుమా|త్ర మే నిన్నా[శయిస్తారు. ధన్యులవుతారు, ఆవిధంగా 
ధన్యులమయే అర్హత మూఢులమైన మాకు లేదు. కాని, నువ్వు 
కృపానిధివి. నీ కరుణా కటాశవీతణలకు అర్హులు కాని వారంటూ 
ఉండరు. ఘోరమైన దోషాలకు పాల్పడ్డవారు కూడా నిన్ను స్మరించు 
కుని అంజలించినంత మాతంలోనే కృ తార్జులు కావటం జరుగుతుంది. 

ఈ కాళియుడు చాలుడై అజ్ఞానంవల్ల నీపట్ల అవఇణారంచేశాడని 
గాని, అసలు మంచివాజేననీ, ఏదో పొరపాటున ఈ దోపాచరణకు 
పూనుకున్నాడనీగాని మేము మనవిచేసుకోవటం లేదు, ఇతడు కళ్ళు 


(శ్రీకృష్ణ లీలామృతం 99 


కప్పిన గర్వంతోనే నిన్ను హింసించాడు. అది మాకూళెలుసు. 
అయినా, ఇత డిప్పుడు పశ్చాత్తావవడుతున్నాడు.. (పాణావళిష్టుడె | 
ఉన్నాడు. ఇక నీ వదశాండవం ఆవని పతంలో ఇతని పాణాలు 
ఇతి త్యజించటం తథ్యం. ఇతో నువ్వు నిగ్రహించావు, అది మాకూ 
సంతోష మే. కాని, ను వ్వితద్రే నిర్ణించటం మాతం మేము సహించ 
లేము. ఇతడు తన్తుత్యాగం మ పకకన మాకు సంభవించే 
వై థవ్య దుఃఖాన్ని మేము భరించలేము. అది కారణంగా నే మాకు పతి 
భిత వెట్టవలసిందని నిన్ను |పార్థిస్తు న్నాము. 


మమ్ము బెండ్లి సేయు మా |పాణవల్లభు 
(వాణమిచ్చి కావు భ _క్షవరద 
నివు సేయు చెండి నిత్యంబు భ| దంబు 
పిన్న నాటి వెండ్రి వెండ్లి కాదు. 


తండీ! ఇత డిక తన దుర్మార్గ (పవర్తనను వదలుకుంటాడనీ, 
ఇకముం బెవరినీ హింసించడనీ మేము నీకు మాటఇస్తున్నాము, 
మామాటను మన్నించవలసింది. మమ్మల్ని అను గహించవలసింది..” 


అలా (పారించిన భుజగనతులను . పుండదీకాకుడు కరుణిం 
వాడు, వెంటనే. తన చరణ ఘట్టనం చాలించాడు. |కిందికిదిగాడు. 


ఆవిధంగా (పాణేంద్రియాలను తిరిగిపొందిన పాముల చేడు 
నులిసిన తన తలలను సవరించుకున్నాడు. అంజలి ఘటించి అసురా 
రాతి సముఖాన  వినయవిభేయతలతో నిలబడ్డాడు. కదఠిపో యే 
గొంతుతో ఇలా విన్నవించుకున్నాడు: 


“మలకలు మా (పచారములు మా ముఖముల్‌ విషనహ్ని ఘోరముల్‌ 
ఖలులము రోషజాతులము గర్వుల మే మొక మంఛివారమే 
నలినదళాత |పాణులకు నెజగుణంబులు మాననేర్చునే 

వెలయవె మా వికారములు ఏంతలె మే లొనరించి తీళ్ళరా! 


wa 


100 (శ్రీకృష్ణ లీలామృతం 


కష్ణా! వివిధ భా వాకారయుతమైెన ఈ సృష్టికంత టికీ నువ్వు 
కారణభూతుడవు, మమ్ము తామరనసగుణ[పథానులనుగా సృజించింది 
కూడా నువ్వే. నీ మాయ మవోద్భుతమయినది. అది జ్ఞానులనుకూడా 
అప్పుడప్పుడు మోహింపచేస్తూఉంటుంది. ఇక అజ్ఞానుల మైన "మేము 
దానికి అతీతులమై ఎలా ఉండగలం * 

నాయనా! నువ్వు నర్వజ్ఞుడవు. నా దోపాలు నీకు తెలియనివి 
కావు. నే నిష్పుడు వృాదయపూర్వకంగా పశ్చాత్రాపపడుతున్నాను. 
ఇక నన్ను శిించటమో రకించటమో నువ్వే నిర్ణయించుకోవాలి. 
ను వ్విక ఏమిచేసినా నే నది నా భాగ్యంగా నే భావిస్తాను. ఇంతకూ, ., 


నా పుణ్య మేమి సెప్పుదు 

నీ పాదరజంబు గంటి నే సనకాదుల్‌ 
నీ పాదరజము గోరుదు 
శేపదమందున్న నై న నిక మేలువారి!” 


అలావిన్న వించుకున్న కాళియుని పలుకులు కారుణ్యమానసు 
డయిన (శ్రీకృష్ణుని హృదయాన్ని దవింపచేసినై . అది కారణంగానే 
ఆయన అతణ్ణి ఉద్దేశించి పస్తు 


“గోవర్గముతో మనుజులు 
(దావుదు రీ మడుగునీరు దగ దిం దుండన్‌ 
నీవును నీ బాంధవులును 
నీ వనితలు సుతులు జనుడు నే డంబుధికిన్‌* 


అని శాసించాడు. అది విన్న కాళియునిలో, కాళిందినివిడిచి బయటకు 
పోయినపకంలో గరుడుడు [బతుకనివ్వజేమోనన్నభయం, (శ్రీకృను 
నకు గోచరించింది. అందుకనే... 


'గరుడధీతి రమణకద్వీపమొల్ల కీ 
మడుగు జొచ్చి తీవు మత్సదాబ్ది 


(శ్రృత్ల లీలామృతం 101 


లాంఛనములు నీ తలల నుంట జూచి యా 
పకిరాజు నిన్ను బట్టడింక \ 
అని అతడి భీతిని తొలగించాడు. అంళేకాదు. 


'ఇదిమొద లెవ్వరై న నరు లీ యమునాతటినీ |హాదంబులో 
వదలక తోగి నన్ను నుపవాసముతోడ దలంచి కొల్చుచుం 
గదలక చేవతాదులకుగా జలతర్పణ మాచరించినన్‌ 

సదమల చిత్తులై దురితసంఘము చాయుదు రాతణంబునన్‌ ఎ 


అనికూడా వెల్లడించాడు. 


ఆవిధంగా, (పాణచానంపొందిన కాళియుడు, ఆవెంటనే, పత్ను 
లతోకూడి శ్రీకృష్ణునకు దివ్యాంబరాలూ, మణిమయాంచిత భూపలూ 
సమర్పించుకుని, ఆయనను పుష్పమాలలతో అలంకరించి అర్చించాడు, 
అది చూసిన నంద యళోచాదులు, మాయామానవ జబాలుడయిన 
(శ్రీకృష్ణుని మహిమను (గహించి, అతడు తిరిగి తమకు దక్కినందుకు 
అమితానందం పొందారు. 


ఆ తరువాత, (శ్రీకృష్ణుని నెలవుతీసుకుని, పుత్రమిత్రకళ తా 
దులతోసవా, కాళియుడు కాళిందిని వదలి, తిరిగి రమణకద్విపం చేరు 
కున్నాడు. అప్పటినుంచీ కాళింది విషరహిత మైనదీ, మధురసలిల 
పూరితమయినదీ అయి (ప్రసిద్ధికెక్కింది. భగవంతుని లీలావిశేపాలకు 
ఆటపట్టయిన ది కావటంవల్ల అతి పవిితమయినదిగాకూడా భావింప 
బడుతూజఉంది. 


శ్రీకృష్ణునివల్ల ఆవిధంగా అను గహింపబడిన _కాళియుడు 
పూర్వజన్మలో 'వేదశిరు డనే ఒక మునీశ్వరుడు. ఆయన తను తవన్సు 
చేసుకోవటానికి తగిన స్థలంకోసం వెదికి వెదికి వింధ్యపర్వ శా నికి వెళ్లాడు. 


అదే ప్రాంతానికి అశ్వశిరుడనే మరొక మవార్షి కూడా తపన్సు 
నిమిత్తం వెళ్ళటం జరిగింది, 'వేదశిరుడు ఆయన్నిచూసి అత డా 


104 (శ్రీకృష్ణ లీలోమృతం 
(పొంతంలో ఉండటాో కికూడా వీలు లేదనీ మరొకచోటికి పోయితీరాలనీ 
గర్జించాడు. 
వేదశిరుని గక్షన అశ్వశిరుని విస్మితునిచేసింది. అది కారణంగానే 
చి. అక్కడ అంత కుపూర్వం ఎందరో మునులు 
చేనుకున్నారనీ, ఆ స్టలంమీద పర మేళ్వరునికి తప్ప ఇతరు 
లెవరికీ అథధికారంలేదనీ, అవవవరంగా తనమీద బుసలుకొట్టిన కార 
ఇాన అతడు సర్బ్పమైజనించటం జరుగుతుందనీ 'తలియపరచాడు. 


LA 
cn 


ఆ మాటలువిన్న వేదళిరుడు, అశళంశిరుని ఉట్టివాచాలునిగా 
ఛభాపించాడు. తనమాటను మన్నించకుండా అతడు కారులుకూస్తు న్నా 
డనుకున్నాడు. అది కారణంగానే, “నువ్వు పతఠీవై పుట్టవలసింది అని 
అతనికి (వతిశాపమిచ్చాడు. 

వేదశిరుడూ అళ్వశిరుడూకూడా మహర్తులే. వారిద్దరి ఆశయమూ 
శ్రీవారి నారాధించట మే. కాని, వారు కోపాన్నిమా[తం వదలుకో 
లేకపోయినారు. - 

అది [గ్రహించిన (శ్రీవారి వారిని సమీపించి, మునులకు 
ఆ[గహం పనికిరాదని బోధించి, సర్బమైన వేదశిరుని తలమీద తనపద 
లాంఛనాలుంచేటట్టూ, పతీఅయిన అశ్వశిరుని తనపక్కనే ఉంచుకునే 
టట్టూ వాగ్దానంచేసి వారిబాధను కొంత ఉపశమింపచేశాడు. 


ఆ తరువాత వేదశిరుడు కాళియుడయినాడు. అశ్యశిరుడు 
అ ఇళ, 
గరుడుడై నాడు. వారిద్దరికీకూడా (శ్రీకృష్ణుని అను[గవాం పరిపూ రం 
గానే లభించింది. 


85, దవానోల బోక్ష్లణం : 


(శ్రీకృష్ణుడు కాళీయుని గర్వాన్ని హరించిననాటిరా కి 
నందాదులు యమునాతీరంలోనే జఉండిపోయినారు. అలా ఉండగా 
అర్హ రాతి నమయాన, ఆ పరినరారణ్యమంతటా దవానలర అలముకుంది. 


శీకృక్లే లీలోమృత్‌ం 108 


అది అంతకంతకు తమ సమీపానికి రావటం (గ్రహించిన గోవకులూ 
గోపికలూ రామకృష్ణుల నుద్దేశించి. | 


'అదె వచ్చెన్‌ దవవహ్ని ధూమకణ కీలాఖీల దుర్వారమై 

ఇదె కెన్‌ మము నెల్ల వారి నిటమీబేలాగు రజింపు నీ 

పదపద్యంబుల కాని యొండెటుగ మా పద్మాతు యోక్ళష్ల (మొ 

క్కెద మో రామ మహో పరాకను దవాగ్నిన్‌ వేగవారింప వే!” 
అని పకకంఠంతో వేడుకున్నారు. అంతేకాదు, 


*'సి పాదంబులు నమ్మిన 

నాపద లెక్క_డివి జనుల కత్యు[గ నువో 
దీపిత చావజ్వలనము 

చెబడకుండెడి విధంబు భఛావింవగచే!' 


అనికూడా విన్న వించుకున్నారు. 


అలా ఘోషించే తనవారిని కరుణించి, సర్వలో కేశ్వరుడయిన 
(శ్రీకృష్ణుడు, తన్ను సమీపించిన మఘోరదవానలాన్ని అతివిచి తంగా 
(తాగేశాడు; గోగోపగణాన్ని రతించాడు. 


89. ౨... (తలంభుడు : 


అది జరిగిన కొంతకాలానికి, ఒకసారి , కంనునీ భృత్యు డయిన 
(పలంబుడు బృందావనానికి రావటం జరిగింది, (శ్రీకృష్ణ బలరాములను 
అపవారించుకుపో యే ఉసేళంతోమా త్రమే (వలంబుడు అలా వచ్చాడు, 
కాని తన సోదరుడూ, తనకంకు బలాధికుడూ అయిన తృణావర్తున'కే 
మోయరానివాడయిన (శ్రీకృష్ణుని ఎత్తుకుపోవటం అపాయకరమని 
భావించి అతడు బలరామ కృష్ణులను వేరు చేయట మే ఆశయంగా, ఆ 
(పౌంతంలో, ఒక గోవజాలుని వేషంలో సంచరించసాగాడ్లు, 


104 (శ్రీకృష్ణ లీలామృతం 


నర్వదర్శ్భనుడయిన (శ్రీకృష్ణుడు (పలంబుని అభి పాయం 
(గహించాడు, + గహించి, ఏమీ తెలియని వానిమాదిరి అతణ్ణి తమతో 
ఆడుకోవటానికి రావలసిందిగా ఆహ్వానించాడు; అతణ్ణి సంహరించే 
ఉపాయంకూణా నిర్ణయించుకున్నాడు. 


శీ, కృషుని మాయోపొయాలనుగురించీ, అతని విచిత [పవ 

WIDE అ 
ర్లననుగురెంచీ, శ _క్రిసామర్థ్యాలనుగురించీ వినిఉన్న వాడు కావటం 
వల్ల, |పలంబుడు (శ్రీకృష్ణుని సమీపించటానికి సంకోచించాడు. కాని, 
౧ ౭౨౩ 
సంకోచించినట్టు కనబడటం అనుమానానికి ఆస్కారమవుతుందనీ, 
తన్ను శంకించిన కృష్ణుని తప్పించుకుపోవటం అసంభవమనీ భావించి, 
అతడు, "విధిలో ఎలాఉంకే అలా అవుతుంది అనుకుని, గోవజాలురను 
సమీపించాడు. బలరామాదులుకూడా ఆ (కొత్త కుజ్బవానికి సంతో 
షంతో స్వాగతంచెప్పారు. 


అంతలో, (శ్రీకృష్ణుడు ఒక విచిత్రమైన ఆటను కల్పించాడు. 
కిది పాలురను రెండు సమభాగాలుగా విభజించాడు. ఒక భాగాన్ని 
తను తీనుకున్నాడు. మరొకభాగాన్ని బలరామునకు ఒప్ప చెప్పాడు. 
అలా విభజింపబడ్డ గోపజాలురలో (శృీదచాముడు, వృవభుడు మొదల 
యినవారు బలుని వజానికి వెళ్ళారు, భదసేనుడు (పలంబుడు మొదల 
యిన వారు (శ్రీకృష్ణుని పజానికి వచ్చారు. 
*27 తంవిదాంనపి దాకార్లో భగవాన్‌ సర్వదర్శనః 
అన్వ మోదత తత్సఖ్యం వధం తన్య విచింతయన్‌. 
*వం త్యతోపాహూయ గోపాలాన్‌ కృషః |పాొవా వివోరవిత్‌ 
చా గోపా వీవారిప్యూ మో ద్వంద్వీభళాయ యశాయథం 
తత్ర చ|క్రుః పరివృఢా గోపారామజనార్షనౌా 
కష్ట సంఘట్టినః కేచి చానన్‌ రామన్య చాపరే 
ఆచేరు ర్వివిధాః (క్రీడా వావ్యావాపాకలత. ణా; 
యగకా రోవాంతి జేఆ+రో వవాంతి చ వరాజైశాః, 


శ్రీకృష్ణ లీలామృతం 105 


ఆవెన ఆ ఇరువజాల'వారూ జంటలుగా వర్పజ్లారు. దూరంగా 
ఉన్న కొన్నిమవోవృజాలను లత్యుం గా నిర్ణయించుకున్నారు, తల 
కొక రాయిని తీనుకున్నారు. ఆ రాళ్ళను తాము నిర్ణయించుకున్న 
లత్య్యం శా శేటట్లు బంతిమాదిరిగా విసరటమే ఆ ఆట. ఆ ఆటలో 
ఓడిపోయినవారు తమ కుద్దిగా నిలబడి గెలిచినవారిని బుజాలమీద 
ఎక్కించుకుని కొంతదూరం మోనుకుపోవటం ఆ ఆటకు సంబంధించిన 
నియమం. అదీ (శ్రీక్భమ్ణుని ఏర్పాటు, ఆ ఏర్పాటుకు అందరూ 
అంగీకరించారు. 


అంతలో ఆట [పారంభమయింది. ఆ ఆటలో (శ్రీకృష్ణుని జట్టు 
ఓడిపోవాలని ఓడిపోవటంకూడా జరిగింది. చాని ఫలితంగా, శ్రీకృష్ణుని 
పతీయులు, బలరామునిపతాన ఉన్నవారిని మోసుకుపోవటానికి సిద్ద 
పడ్డారు. ఆ సమయంలో (శీ, దాముని (శ్రీకృష్ణుడు తన బుజాలమీద 
ఎక్కించుకున్నాడు, (పలంబుడు బలరాముని ఎత్తుకున్నాడు. భద 
"సేనుడు వృవభుని మోశాడు. 


అలా తన బుజాలమీద కూర్చున్న బలభ| దుని, | పలంబుడు, 
అవవారించుకు పోవాలనుకున్నాడు. ఆవెంటనే, వరుగుతీయటం 
మొదలు పెట్టి, లత్యాన్ని దాటి పారిపోవటానికి (పయత్నించాడు, 


అది బలభ ద్రుడు (గహించాడు. మందవోనం చేశాడు. ఆ మరు 
తణంలోనే అతడొక పర్వతం మాదిరి బరువై పోవటం, [పలంబుడు, 
ఆతి మోయటానికి తన నరరూపం వనికిరాదని (గహించి, థీకర 


చై శ్యాక్ళతి ధరించి, అతనితోసవా ఆకసానికి ఎగిరిపోసాగటం 
జరిగింది, 


(పలంబానురుని మోస పవృ త్తిని అప్పటికి పూర్తిగా అర్థం 
చేసుకున్న. బలభదుడు, ఆ వెంటనే, తన పిడికిటి పోట్లతో అతణ్ణి 
ఫీడించసాగాడు. ఆ బాధకు తట్టుకో లేక, (పలంబుడు, నెత్తురు కక్కు. 


1 (శ్రీకృష్ణ లీలామృతం 


కుంటూ పెద్ద వర్వతం మాదిరి పడిపోయినాడు. అంతలో, అతనిలో 
ద 
నుంచి ఒక జ్యోతి బయటకు వచ్చి బలరామునిలో అీనమెపోయింది. 


అది చూసిన గోపకులందరూ వార్ష ధ్వానాలు చేశారు. 
(శ్రీకృష్ణుడు ఆవెంటనే బలరాముని సమీపించి, అతర్జో అమితోత్సా 
వాంతో ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు ఆ అన్నదమ్ములమీద 
దేవతలు కుసుమవర్ష౦ కురిపించారు. 


అలా బలరాముని చేత నంహారింపబడిన (పలంబుడు వూహూ 
నామక గంధర్వుని కుమారుడు; విజయుడనేవాడు. (శ్రీహారిభ కుడు, 
అతడు, అనుదినం, వీణ వాయించుకుంటూ, (శ్రీవారిస్తో తం చేనుకుంటూ 
వీధి వీధీ తిరిగేవాడు. అలా తిరుగుతూ ఉండే సమయంలో అత డొక 
సారి కుబేరుని ఉద్యానవనం మీదుగా వెళ్లటం జరిగింది. 


ఆ వనంలోని పూలను కుబేరుడు చంద్రశేఖర పూజార్ధం నిర్షిష్టం 
చేసి ఉంచాడు, అది తెలియని విజయుడు ఆ వనంలో (ప వేశించి 
అక్కడి పూలనన్నింటినీ కోసుకున్నాడు. అది [గహించిన కుబేరుడు 
అమితంగా విచారపడ్డాడు. ఆ|గహించుకున్నాడు. అది కారణంగా 
అతడు, ఆ పూలను - తన్కరించినవాడు దానవుడై జన్మిస్తాడని 
శపించాడు. 


ఆ శాపవిషయం తెలునుకుని విజయుడు అమితంగా పశ్చాత్తాప 
పడ్డాడు. ఆవెంటచే కుబేరుని సమీపించి ఆయన పాచాలమీద 
(వాలాడు. తన తప్పిదాన్ని తమించవలసిందిగా వేడుకున్నాడు. 


విజయుని పరితాపాన్ని (గ్రహించిన కుబేరుడు, తనశాపం 
అ|వతివాతమైనదనీ, అయినా, చ్వాపరయుగాంతాన బలభ।|దుని 
చేతులో అతనికి, శాప విముక్తి కలుగుతుందనీ ఇఆలియపరచాడు. 


ఆ విజయుజే (పలంబుడై. పుట్టి, బలరాముని ముష్టిఘాతంవల్ల 
ముక్తుడై. వరమపదం పొందటం జరిగింది. 


(శ్రీకృష్ణ లీలామృతం 107 


40. గోనంరోజ్ష్లణ: 


ఆవిధంగా [పలంబుడు సంవారింపబడ్డతరు వాత, గోవకుమారు 
లందరూ ఆ వనంలోనే అమితానందంతో కొంతసేపు ఆడుకున్నారు. 
ఆ నమయంలో, వనాంతరాలకుపోయిన పశువులు ఒక మవోగ్నిలో 
చిక్కు.కోవటం, అవి కంపించి ఘోషించటం జరిగింది. ఆ ఆర్తనాదం 
విన్న గోపాలురు (శ్రీకృష్ణుని ఉద్దేశించి.... 
'నీ చుట్టాలకు నాపదల్‌ గలుగునే నే మెల్ల నీవార మ 
న్యాచారంబు అెజుంగ మీశుడవు మా కాఖీల దావాగ్ని నే 
డే చందంబున నింక చాటుదుము మ మ్మీడి౦చి రటీంప వ 
న్నా చందాభ విపన్నులన్‌ శిఖవితానచ్చన్నులన్‌ ఖన్ను లన్‌” 
అని అతిదీనంగా విన్న వించుకున్నారు. 
గోపకుల దీనాలాపాలు విన్న (శ్రీకృష్ణుడు మందవోనంతో 
వారికి అభయదానంచేశాడు. అంతేకాదు.*జీ మీ రొకతణ కాలం 
కళ్ళుమూనుకోవలసింది" అనికూడా వారిని ఆదేశించాడు. అంతే. 
వారు కళ్ళుమూనుకున్నారు. ఆవెలటనే విశ్వరూపుడై న (శ్రీకృష్ణుడు, 
తన యోగమాయా[ పభావంద్వారా ఆకార్చిచ్చును ఒక్కసారిగా తాగే 
శాడు. అది గ్రహించిన గోవకులు... 
'కార్చిచ్చార్చు పటుత్వము 
నేర్చునె నరు డొకడు శౌరి నేడిదె కార్చి 
చ్చార్చి మనల రడథింపగ 
నేన్చి నితం డజుడొ వారియొ నిటలాతుండో!' 
అని అతణ్ణి అనేకవిధాల |పశంసించారు. ఆ ఆనందోత్సావాంతో తిరిగి 
మందచేరుకున్నారు. 


*29 వచోనిళామ్య కృవణం బంధూనాం భగవాన్‌ వారిః 
నిమీలయత మా భైైష్ట లోచనానీత్యభాషత 
తథేతి మీరిలా షు భగవా నగ్నిముల్బణం 
పీత్వా ముఖేన తాన్‌ కృచ్బాద్‌ యాగాధీకో వ్య మోచయత్‌ , 


108 (శ్రీకృష్ణ లీలామృతం 
శీ1. మధుర వేణువు: 


ఆవిధంగా మంద చేరుకున్న రామకృష్ణులు తమవారికి అమి 
తానందం కలిగించటం జరిగింది. అది వరాకాలం. వర్ష ర్తువు గతించ 
గానే శరత్కాలం ఆసన్న మయింది. 


శరత్కాలం తోపాటు బృందావనమంతటా ఉత్సవాలు (వారంభ 
మయినవై. ఆ సందర్భంలో ఒకసారి, తమతమ ఇళ్ళలో పనిపాట్లు చేసు 
కుంటున్న గోపికలకు మధురాతిమధురమైన మురళీరవం వినిపించింది. 
ఆఅ వేణునాదం చెవులబడగానే గోపికలందరూ హర్ష వులకితశరీర 
అయినారు. వారి మనను లొక్కాసారిగా ఆ వేణురవం వినిపించిన 
దిక్కు. పరుగులుతీసినై. ఆవెంటనే, వారు, తమతమ పనిపాట్టు ఒదిలి 
చెట్టి, జట్టుజట్లుగా వర్చడి, మురళీమోవానుని దర్శించే నిమిత్తం, 
అమీతోత్సాహంతో బయలు దేరి వెళ్ళారు. 

అలా వెళ్ళిన గోపికలకు, వనాంతరంలో, మధురమోవాన 
మూంర్తిఅయిన మాధవుడు కనిపించాడు. నెమిలిపింఛంతో, వైజ 
యంతీమాలతో, పట్టుపుట్టంతో దర్శనమిచ్చిన ఆ దివ్యసుందర విగ 
హానీ అతని (పక్కనే నిలబడి, అతడు కల్పిస్తున్న వేణుధ్వని నాల 
కిన్తూ తన్మయులై ఉన్న బలరామాదులనూ చూసి, ఆకన్యలు, తమ 
జీవితాలు ధన్యమైన వనుకున్నారు; అమిశానంచాన్న నుభవించారు. 
అది కారణంగానే... 

“ఓ చెలువలార వినుడీ 

వాచా శతకంబు లేల వర్థింపంగా 

లోచనముల కలిమికి ఫల 

మీ చెలువుర జూడగలుగు జింతియనుండిీ!' 
అనీ వారు పరస్పరం అనుకోవటం జరిగింది. ఆసందర్భంలో ఒకర్తు 


గోవిందుని ఉళ్టేశించి అతని మురళిదయిన అద్భష్టాన్ని అభివర్షినూ 
లు లా 
తన స్నేహితురాలితో ఇలా అన్నది: 


(శ్రీకృష్ణ లీలామృతం 109 


“రనరన్‌ (వేతల కించుకేనియును లేకుండంగ గోపాల కృ 

ముని కెమ్మోవి సుధారసంబు గొనుచున్‌ జోద్యంబుగా (మోయుచున్‌ 
దన పర్వంబులు నేతపర్వములుగా దర్చించె బూర్యంబునన్‌ 

వనితా యెట్టి తపంబుసేసెనొకొ యీ వంశంబు వంశంబులోన్‌” 


అది విన్న పడుచు నిట్టూర్చింది. ఆ వేణువుదయిన అదృష్టం 
తనకు లేకపోయింటబే అని అమితంగా విచారపడ్డది. ఆ విచారాన్ని 
వ్య_క్తపరచుకుంటూ. .. 

“నా మోనంబున కెద్ది మేర వినవే నా పూర్వజన్మంబునన్‌ 

లేమా నోమును నోచుచో నకట కాళిందీ తటిన్‌ వేణువై. 

భూమిం బుస్రైదనంచు గోరదగచే బోధిల్లి యయశ్లున నీ 

బామం దిప్పుడు మాధవాధరనుధాపానంబు గల్లుంగచే | 
అని వాపోయింది. 

ఆ పడుచుల సంభాషణ విన్న మరొకర్తు, తను పూర్వజన్మలో 
చేయని పుణ్యానికి వగచి లాభంలేదని నిర్రారించుకుంది. ముందు 
జన్మలోఅయినా కోరిన ఫలాన్ని ప్రసాదించే పుణ్యాన్ని ఈజన్మలో 
చేయాలనుకుంది. అందుకనే, తన జాత్సుక్యాన్ని ప్రదర్శిస్తూ. . 

“కాళింది కూలంబున 

నాళీ యీ నందనుతుని యధరామృతముం 

(గోలెడి 'వేణువునగు నో 

మేలాగున నోమవచ్చు నెణిగింపగడే!' 
అని తన చెలిమిక త్రెను వేడుకుంది. 

అస లా చెలిమికత్తె ఆమెమాట లాలకించేస్టితిలో లేదు. ఆమె 
అదేపనిగా (శ్రీకృ్ళమ్ణునిదిక్కు చూన్తూఉంది. చూసిచూసి తనపక్కనే 
ఉన్న మరొకర్తు నుద్దేశించి... 

“వనితా కృష్ణుడు నల్లని 

ఘనమనియున్‌ వేణురవము గర్భ నమనియున్‌' 


110 (శ్రీకృష్ణ లీలామృతం 


మనమున దలంచి రొప్పుచు 
ననవరతము నెమలితుటుము లాజెడి గంకు!' 
అని తన సం భమాశళ్ళర్యాలను (పదర్శించుకుంది, అది విన్న ఆమె 
స్నేహితురాలు ఒక నిట్టూర్పు విడిచి, ఆమెకు (శ్రీకృష్ణుని సమీపంలో 
ఉన్న జంతుసంతానా న్ని చూపుతూ ఇలా అన్నది; 
'కానల నుండుచున్‌ సరనగాన వివేకవిహీన జూతులై. 
పీనుల నేడు కృష్టముఖ వేణు ర వామృత ధార * సోకినన్‌ 
మేనులు మేతలున్‌ మరచి మెత్తని చూడ్కి. మృగీన్ఫు గా వళుల్‌ 
మానిని చూడవమ్మ బహుమానముచేనె గృశార్గచి_త్తలై .' 
ఆ పలుకులువిన్న మరొకగోపిక, వేరొక'ర్తుకు, అనతిదూరంలో 
ఉన్న గోవులనుచూపుతూ... 
'మమతన్‌ మోములు మీది శెత్తుకొని రోమంధంబు సాలించి వా 
చ్కమలా గ్రంబుల గృషమ్లు నిల్చి మురళీగానామృత|శేణి క 
ర్లములం [గోలుచు మేకమాలి గళితానందాశులై చితితో 
పమలై_ గోవులు నూచుచున్న వవిగో పదాాత. వీతించిశే !' 
అని పలుకరించింది. అవిధలగా ఆ గోపికలందరూ బృందావన విహారి 
అయిన గోవిందుని లీలావిలాసాన్నీ, ఆయన (మోయించే దివ్య వేణు 
వునూ, డాని మధురధ్వనికి పులకించి పరవళత్వంచెందిన (పకృతినీ 
అభివర్షిన్తూ అక్కడ చాలాసేపు ఉండిపోయినారు; తమ జీవితాలకు 
ధన్యత్వం సమకూర్చుకున్నారు. 
కీర. వనా రవవారణం : 
te) 
ఆపిధంగా (శ్రీకృష్ణుని ఆరాధిస్తూ, అతనిమీద అభివూనాన్నీ 
అనురాగాన్నీ అభివృద్దిపరచుకుంటున్న గోపిక లొకసారి కాత్యాయనీ 


(వత నిర్వవాణకు పూనుకున్నారు. ఆ కాలంలో, వారు (పతిరోజూ 
అరుణోదయనమయానికి యమునానదికి వెళ్ళేవారు; ఆ నదిలో స్నానం 


(శ్రీకృష్ణ లీలామృతం 111 


చేసేవారు. ఆవెంటనే, నై కత|ప్రతిమ నొకదాన్ని వర్పరచుకుని, 
చానిలో కాత్యాయనీ దేవినావావానచేసి, ఆమెను ధూవదీపనై. వేద్యాల 
తోనూ, పుప్పూదులతోనూఅర్చించే వారు. అలా అర్చించి,.. 


"ఓ కాత్యాయని భగవతి మ 


టి 
నీకున్‌ [మొక్కెదము నేము నే డనుకంపన్‌ నట 
మా కిందటికును వై శమ స Doe. 
శ్రీకృష్ణుడు మగడుగాగ జేయుము తల్లీ! [జ 3 3 జ 
rl Eg a 

అని భ_క్తిబంధురంగా |పార్థించే వారు, అంతేకాదు. ..[ 3౩ | స 

be, ప / లి 

“తల్లి మాకు కృష్ణుడు స. 
య ణ గ షక ల, 
చేతోవిభుడై ననాడు చెలువల మెల్లన్‌ ము ఎ, 
చేతి వసంతము లాడుచు న He 


జాతర 'సేనెదము భ క్రిచాతురితోడన్‌" (| 
అనికూడా ఆమెకు నివేదించుకునే వారు. 

అలా వారు ఆ |వతాన్ని ఒక నెలరోజులపాటు నియమపూర్వ 
కంగా నిర్వహించరు. ఆసమయంలో వారు మంతపూతమయిన 
జలాన్నిమా[తమే ఫీసుకు నే వారు. 


ఆవిధమైన నియమంతో, తన్ను భర్తగాపొంచాలనే ఉద్దేశంతో 
Sy తి, అ జో 
గోపకన్య లా |వశాన్ని నిర్వహిస్తూఉండటం (శ్రీకృష్ణుడు (గహీం 
చాడు (గహించి, వారిపట్ల (పనన్నుడయినాడు. వారి (వతానికి 
సఫలత చేకూ ర్చాలనుకున్నా డు. 


ఆవెంటనే, ఒకరోజున, గోపకన్యలు జలకమాడే ఉద్దేశంతో 
జల్మప వేళంచేసిన సమయం |గహించి, అత డా నదితీరానికి వెళ్ళాడు, 
వెళ్ళి వా రా నదిఒడ్డున ఉంచుకున్న చీశె లన్నింటినీ దొంగతనంగా 
తీసుకుని, ఆ సమీపంలో నేఉన్న ఒక అళోకవృత మెక్కి సవిలాసంగా 
కూర్చుని వేణువు నూదటం మొదలు పెట్టాడు. 


112 (శ్రీకృష్ణ లీలామృతం 


దేణురవం ఇవులబడగానే గోపిక లటుగాచూశారు. చూడ 
గానే, వారికి, ఆ చెట్టుమీద, ఏమీఎరుగనట్టు కూర్చునిఉన్న కృష్ణయ్య 
కనిపించాడు. ఆవెంటనే, వారికి, చెప్పరాని సిగ్లేసింది. అందుకనే 
వారు, ఒక్కసారిగా తలలు వంచుకుని,  మెడబంటినీటిలో మునిగి 
పోయినారు. 


కృష్ణయ్య అది (గ్రహించాడు. మందవోసనంచేశాడు. నీటిలో 
మునిగిఉండికూడా తనవంక ఓరగా చూస్తున్న గోపికల నుద్దేశించి, 
తనవద్దకు రావలసిందిగ? వారికి నై గచేశాడు. వారి చీశెలన్నింటినీ, 
వారు చూనసేటట్టుగా, ఒకటొకశు తీసి, చేరువలోఉన్న కొమ్మలమీద 
విడివిడిగా వేయటం మొదలు పెట్టాడు. 


అదిచూసిన గోపికలు అతణ్ణి ఉ ధ్రైశించి, "కృష్టా! మా చీరెలు 
మాకు ఇవ్వవలసింది. మా మానాన్ని కాపాడవలసింది” అని | పౌర్థిం 


బారు, 


గోపికల పలుకులు విన్న కృష్పయ్య చిలిపిగా నవ్వాడు. అది 
(గ్రహించిన గోపికలు, లజ్జతోనూ, అతనిమీదఉన్న అభిమానంతోనూ, 
మృదుమధురంగా ఇలా అన్నారు : 


'కొంటివి మా వ్యాదయంబులు 

గొంటివి మానంబు లజ్జ గొంటివి వలువల్‌ 
గొంటి విక నెట్లు సేసెదొ 

కొంశువుగద నిన్ను నెజిగికొంటిమి కృష్టా !' 


అలా, తమ దీనావస్థనూ వ్యాదయాన్నీ నివేదించుకున్న గోపి 
కలను చూసి, (శ్రీకృష్ణుడు పకపకలాడాడు, అతడు తమందరినీ అల్లరి 
చేయటానికే నిశ్చయించుకు న్నా డన్న అభి పాయం గోపికలకు అప్పుడు 
కలిగింది. అందుకనే వారు, ఆమెన, అతడితో మర్యాదగా మాట్లాడి 
లాభంలేదని నిర్ధాయించుకు న్నారు. అది కారణంగానే, ,, 


(శ్రీకృళ్ణ లీలామృతం 118 


"రాజుల నెలుగవు బలిమిని 

రాజిళ్లైదు చీర లీవు రమణుల మింకన్‌ 
రాజున కెణీగించెద “మో 

రాజీవ దశాత నీవు రాజవె ధరకున్‌ 


అని బెదరించారు. అదివిన్న కృష్ణయ్య మందవోసంచేశాడు. “ఓహో! 
మీరు నన్నే ెదరిన్తున్నాశకే! అన్నట్టు 'వారివంక చూశాడు. 


చూసి... ఈ? 


“రామల్‌ రాజులతోడ నీపనికి నారంభింతుకే యీ [కియన్‌ 
మోమా చుమియులేక దూజదరు మీ మోనంబు చింతింప రం 
భోమధ్యంబుననుండి వెల్వడి వెనం బూ్జేందు బింబాననల్‌ 

మీ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుడా మీ కిచ్చెదన్‌ ఇచ్చెరన్‌” 


అని వారిని ఉబేళించి అన్నాడు. 
(స) 


(శ్రీకృష్ణుని నిశ్చితాభిి పాయం గోపికల కప్పుడు పూర్తిగా 
అర్థమయింది. అతడు తను బెదరింపులకు లొంగడని వారు తేల్చు 
కున్నారు. అంజేకాదు. అతని శరణుకోరి, స్తుతించి, మెప్పించి (పన 
న్నుని చేసుకోవటం ఒక్క_"కు అప్పుడు తమ కర్తవ్యమనికూడా వా రను 
కున్నారు. ఆవెంటనే అతణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు. 


“మా వలువ లాగడంబున 

నీ వేటికి బుచ్చుకొంటి నీ వల్పుడ వే 
నీ వెబుగని చేమున్నది 

నీ విందజలోన ధర్మనిరతుడవు గదే! 


x29 అ|శాగత్యాబలాః కామం స్వం స్వం వాసః (వగృహ్యూ తాం 
సత్యం |బ'వాణి నో నర్మ య ద్యూయం (పతక ర్భి తాః 
న మయోదితపూర్వ్ణం వా అనృతం తదిమే విదుః 
ఏకె కళః (వతీచ్చ్భాధ్యం సమహ్ఞైవోత సుమధ్యమాః , 
(8) 


114 (శ్రీకృష్ణ లీలామృతం 


ఇంతుల్‌ తోయము లాడుచుండ మగవా శే తెంతుకే వచ్చిరా 
యింతల్‌ సేయుదు చే కృ పారహితు లై యేలోకమందైననీ 
వింతల్‌ నీ తల బుశుగాక మణి యేపీ కృష్ట యోచెల్ల నీ 
చెంతన్‌ చానులమై చగించెదము మా చేలంబు లిప్పింపవే | 


వచ్చెదము నీవు పిలిచిన 

నిచ్చెద మేమెన నీకు నెటు సొరుమనినన్‌ 
జొచ్చెదము నేడు వస్త్రము 

లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా ! 


అలా దీనాతిదినంగా పలుకుతూ, తన్నే ఆ(ళయించిఉన్న గోపి 
కలను విని, (శ్రీకృష్ణుడు సంతుష్టుడయినాడు. అయికూడా, అతడు 
వారి దికై్మై కొంకుగా ఇలా (పక్నించాడు. 


'ఏ తరుణుడు మగ డగుటకు 

మీ తవములు సెప్పు డింక మీ యానలు సుం 
డీ తప్పిన నీ కూరిమి 

మీ తలలనె పుశ్లునోటు మేదిని లేదే! 


ఎవ్వనిగనీ మోహించితి 

శెవ్వడు మీ మానధనములెల్ల వారించెన్‌ 
నివ్వటిలు మీకు గూరిమి 

యెవ్వనిపై బలుకరాదె యే నన్యుడనే !' 


ఆవిధంగా తమ హృదయాలకు చక్కిలిగింతలు పెట్టిన కష్ణ 
య్యకు ఏమని సమాధాన మివ్యాలో గోపికలకు తోచలేదు. వారు 
తమలో తాము నవ్వుకుంటూ తలలు వంచుకుని నిలబడిపోయినారు. 
అది (గహించిన కృష్ణయ్య వారి నుద్దేశించి. . ఈ 


ee త. 
*80 భవత్యో యది మే దాస్యో మయోకక్తం వా కరిష్యథ 


ఆకా గత్య స్వవాసాంసి (పతీచ్శవన్లు కుచిస్మి తాః 


(శ్రీకృష్ణ లీలామృతం 115 


'నా యింటికి చాసులనై. 

నా యాజ్ఞ వహించి మీరు నడశెదశేనిన్‌ 

మీ యంబరంబు లిచ్చెద 

దోయంబులు వెడలిరండు తొయ్యలులారా !' 


అని సమాధానపూర్వకంగా అన్నాడు. అంతేకాదు. *ోమీరు [వత 
దితలో ఉండికూడా వివ్యస్త్రలై నదిలో స్నానం చేయటంవల్ల వరుణ 
దేవునిపట్ల అపచారం చేసినవార్రై నారు. ఆ అపచారానికి పాయ 
శ్చిత్తంగా, రెండు చేతులూ ఎత్తి నెత్తిన పెట్టుకుని, ఒంగి నమస్క 
రించవలసింది, అనికూడా అన్నాడు. అదివిన్న గోపికలు కొందరు 
కృష్ణయ్య సూచించినదొకశు తమ మాన సంరతణకు మార్గమను 
కున్నారు. “మాధవుడు మన మానాపపహారణకునిళ్చయించుకు న్నాడు 
అని మరికొందరు భావించారు. ఏ దేమెనా, వారు, గత్యంతరం 
తోచక, అతడు సూచించిన మార్గాన్నే అనునరించటానికి అంగీక 
రించారు. ఆఅవెంటనే వారు, సర్వశరణ్యుడయిన ఆ కృష్ణునే శరణు 
కోరి, మెల్ల మెల్లగా నీటిలోనుంచి బయటకువచ్చారు. వచ్చి, ఆయనకు 
అంజలించారు. అది చూసిన కృష్ణయ్య *ోమందవహేాసంచేస్తూ, వారి 
వలువలను వారికి ప్రసాదించాడు. అలా ఆయనచద్యారా వలువలు 
తీసుకుని, ధరించి, ఆ గోపికలు తమ |వశాన్ని నిర్విఘ్నంగా కొన 
సాగించుకున్నారు. ఆ తరువాత... 


81 యూయం వివస్తా” యదపో ధృత(వతా 
వ్యగావాతై తత్‌ తదుదేవహేలనం 
బద్ద్వాంజలిం మూర్జ్న్న వపను త్త యేఇ-౦హనః 
కృత్వా నమో౭ధో వననం (పగృవ్యూతాం 


*కెకి ఈ _స్తథావనతా దృష్ట్వా భగవాన్‌ దేవకీసుతః 
వాస్తాంస్తి తాభ్యః (ప్రాయచ్చత్‌ కరుణ _స్టేన తోపిత;. 


116 (శ్రీళ్ళష్ల లీలామృతం 


' దీర అలవవారించి సిగ్గులు విడిపించి 
పరిహాసించి మైన బరగ మనకు 

ఘనుడు నోము కొజతగాకుండ | మొక్కించె 
ననుచు వారి నుతించి రబల లెల్ల. - 


దాస్యయోగంలో పరిణతిపొందినవారు గోపికలు. చారికి 
(శ్రీకృష్ణుడు సర్వశరణ్యుడు. ఆయననే వారు ఆశయించారు. 
ఆయన నర్చించటమే, ఆయనను సంతృప్తి పరచట మే, ఆయనను 
(వనన్నుని చేసుకోవటమే తమ జీవితపరమావధిగా వారు భావించారు. 
అందుకనే, “నీ పాదపచద్య్మ్మాల నా|శయించటం వినా మాకు గత్యంతరం 
లేదు. మా మనసులు మృచ్చిలించిన నీకు మేము మా అభిమానాన్ని 
కూడా అర్పించుకుంటున్నాం. సర్వజ్ఞుడవై న నీపట్ల 'దాపరికంతో 
(వవర్తించటం అజ్ఞానంకాక అన్యంకాదు. నిమ్మల్మషచి త్తంతో, 
అనన్యభావంతో నిన్ను చేరటమే మం అభీష్టం. మా అభీష్టం నెరవేర్చిన 
నీకు మా నమోచాశకాలు” అని, వారు వాదయపూర్వకంగా ఆయనకు 
నివేదించుకోవటం జరిగింది. 


గోపికల వ్యాదయాన్ని ఆవిధంగా (గ్రహించిన కృష్ణయ్య 
ఆ తరువాత వారిని ఉద్దేశించి ఈ33 “భీరు నన్ను చేరటానికే యీ 
వతం ఇలా చేశారని నాకు శతెలును. అది కారణంగానే నేను 
మిమ్మల్ని అను[గహించ దలచాను. నా మీద మనసు నిలుపుకున్న 


జరీలి నంకలో విదితః సాధ్యో్యో భవతీనాం మదర్చనం 
మయాను మోదితః సోఒసౌా సతో భవితు మర్హతి. 
నమయ్యా వేశితధియాం కామః కామాయ కల్పతే 
భర్తితా క్వథిళాధానా (పాయో వీజాయ నేవ్యశే. 
యాశాబలా (వజంనిజ్చా మయేమా రంస్యథ తపాః 
యదుద్దిశ్య (వతమిదం చేరురార్యార్శనం సతీ. 


శ్రీకృష్ణ లీలామృతేరి 17 
వారికి విషయ వాసనలేవీ ఉండవు. వైరాగ్యం సిద్ధిస్తుంది. ఇప్పుడు 
పీరు పొందిన మవాచ్భాగ్యం కూడా అదే. ఇకముందు మీరు 
నాతోనే ఉంటారు. నాతో |కీడిస్తూఉంటారు. నా | ేమకు పాత్ఫుళె 


పరమానంచాన్ననుభవిస్తారు అనిచెప్పి వారిని వారి వారి ఇళ్ళకు 
వంపి వేశాడు. 


46, ఖోకానుగభొం వ 


ఆవిధంగా గోపికలపట్ల (ప్రసన్నుడయిన గోవిందు డొకసారి, 
తన భక్తురాం డయిన కొందరు విిపపత్నుల నను గహించాలను 
కున్నాడు. ఆ వెంటనే ఆయన, ఆ |పాంతంలోశే ఆంగిరస స్మతం 
నిర్వహిస్తున్న వి ప్రులవద్దకు తన సవాచరులను కొందరిని వంపాడు. 


అలా పంపుతూ, **ీ 'వారినడిగి మా కోసం భోజనం తీనుకు రావల 
సింది అని ఆదేశించాడు. 


న్దీ కృస్తుని ఆదేశాన్ని శిరసావహించి గోపచాలురు అక 

లణ లా 
డికి వెళ్లారు. వెళ్ళి, ఆ (పాంతంలో ఆలమందలను మేపుకుంటూఉన్న 
బలరామకృష్ణులు అమితంగా అలసిపోయినారనీ, ఏదైనా ఆహారం 
అడిగి తీసుకురమ్మన్నారనీ వారికి నివేదించుకున్నారు. కాని, 
(శ్రీకృష్ణుని మాహాత్స్యాన్ని తెలిసినవానరై కూడా, .మాయావిష్టులె 
ఉన్న ఆ విప్రులు, గోపజాలుర మాటలను నిర్హత్యంచేశారు. అంతే 
కాదు. “గొల్లల కోసం మేమీ సశాన్ని నిర్వహించటంలేదు అని 
కూడా అన్నారు. వారిని అక గ్రాడీనుంచి తరిమికొట్టారు. 


= ede: (ల్లా 


*ల4 |పయాత చేవయజనం (బావ్మాణా |బవ్మావాదినః 
స్మత్ర మాంగిరసం నామ వ్యాసశే .స్వర్గ కామ్యయా. 
తత గక్వౌదనం. గోపా యాచతాన్మద్వినర్జి తాః 
కీ ర్తయంతో భగవత ఆర్యన్య మమచాభిధాం, ' 


118 (శ్రీకృష్ణ లీలామృతం 


అలావెళ్ళిన గోపబాలురు ఆ విషయాన్ని (శ్రీకృష్ణునకు నివే 
దించుకున్నారు. అది విన్న కృష్ణయ్య మందవోసంచేసి, * "మీరు 
మదొకమారు వెళ్ళండి వెళ్ళి, ఆ విప్రులనుకాకుండా, వారి పత్నులను 
కలునుకోండి. ఆ తల్లులు మీకోరికను తప్పకుండా తీరుస్తారు" అని 
ఆలియపరవాడు. 


అది విన్న గోవచాలురు తిరిగి వెళ్ళారు. వెళ్ళి, (శ్రీకృష్ణుడు 
తెలిపినట్టుగానే ఈమాటు విప్రపత్నులను కలుసుకున్నారు. అలా 
కలుసుకుని వారికి నమస్కరించి... 


"గోవుల మేపుచు నాకొని 

గోవిందుం డన్న మడిగి కొనిరం డని మ 
మీ వేళ ౦ బుతెంచెను 

ధీ విలసితలార రండు తెం డన్న బుల్‌” 


బని విన్న వించుకున్నారు. 


“గోవిందు డన్నమాట చెవుల పడగానే ఆ వి వనతులు అదో 


ఎధమెన అనిర్వచనీయానందంపొంచదారు, ఆ వెంట నే భత్యుభోజ్యాదు 
అన్నీ 'కావళ్ళ కెత్తించి. స్ట 


బిడ్డలు మగలును (థాతలు 
నడ్డముచని వలదనంగ నటు దలడని మా 
రొడ్డుచు జగదీశ్వరునకు 
జడ్డన నన్నంబు గొనుచు జని రా నుదతుల్‌. 
సారా గారం దాదా ముపద పాతాల వ TT 
*లీర్‌ తదుపాకర్ష్య భగవాన్‌ [పవాన్య జగదీళ్వురః 
వ్యాజవోర పున ర్లోపాన్‌ దర్శ్గయ నాకికీం గతిం. 
మాం జ్హావయత పత్నీభ్యః నసంకర్షణ మొగతం 
చాన్యన్లీ కామ మన్నం వః న్నిగ్ధా మయ్యుషి ఇ ధియా 


శ్రీకృష్ణ రీలామృతీర 110 


అలా వెళ్ళిన విప్రసతులు యమునానదితీరాన ఒక అళోక వృతం 
[క్రింద కూర్చునిఉన్న నల్లనయ్యను. హః 


ఒక చెలికాని వె నొకచేయి సాచి వే 
తలొక చేత లీలాబ్ద మూచువాని 
గొప్పున కందని కొన్ని కుంతలములు 
సెక్కు.ల నృత్యంబు సేయు వాని 
గుజుచ చుంగులు వుచ్చి కొమరార గట్టిన 
పసిడి వన్నియ గల పటమువాని 
చాదల దిరిగిరా నలవడ జుట్టిన 
దట్టంపు వించెపు దండవాని 
రాజితోత్సల కర్ణ పూరముల వాని 
మహితపల్లవ పుష్పుదామములవాని 
భువన మోహన నటవేషభూతి వాని 
గనిరి కాంతలు కన్నుల కలవుదీర. 


ఆవిధంగా కృృష్టయ్యను దర్శించుకుని, విపపత్నులు మన 
సాపాన్ని ఉపశమింప చేసుకున్నారు, (కతువులు, మంతతం తాలు, 
ధనథాన్యాదులు, "జేళకాలాలు, దేవతలు, ధర్మం అన్నీకూడా అత జే 
అన్న విశ్వాసంతో, అతడే సర్వేశ్వరుడన్న పరిపూర్ణ భావంతో అతల్జి 
చూసి తన్మయత్వం పొందారు. తమతమ హృదయాలలో అతణ్ణి 
నింపుకుని అదోవిధ మైన పరమానందం అనుభవించారు. 


అఖిలదర్శనుడై న కృష్ణయ్య అది (గహించాడు. వారిదైన 
పరమ భక్తి అతణ్ణి వారిపట్ల (పసన్నునిగా చేసింది. అది కారణంగానే 
అతడు, సంతుష్ట్ర చిత్తంతో వారిని ఉద్దేశించిశో . 
తల 
*86 స్వాగతం వో మవోథాగా ఆస్యతాం కరవామ కిం 
యన్నో దిదృతయా ,పాప్తా ఉపపన్న మిదం హి వః, 


19) శక కే లీలామృతం 


' కాంచారత్నములాక మీ గృవాములం గల్యాణ మే యేమిగా 
వింతున్‌ మీ కిటుకండు మమ్ము నిచటన్‌ వీకింప నేతెంచినా 
"20తో వేడుకతో నెటుంగుదుము ని'క్టేతుస్థితిన్‌ నన్ను ధి 
మంతుల్‌ మ్మీకియ శేరి కందురుగచా మత్సేవలన్‌ సర్వమున్‌” 
అనీ పరామర్శపూర్వకంగా ఉద్భోధించాడు. ఆ తరువాత వారు 
తెచ్చిన భజ్యూదుల నన్నింటినీ అడిగి తీసుకుని తనవారితోసహ 
ఆరగించాడు. అనంతరం వారిని ఉద్దేశించి శే” ఇలా అన్నాడు. 


“మీరు సర్వాశలూ విసర్జించి నన్ను చూడటానికి వచ్చారు. 
అది కారణంగా మీకు తృరలోచే శుభం చేకూరుతుంది. 


నన్ను కీ ర్తించటంవల్ల, దర్శించటంవల్ల, ఛ్యానించటంవల్ల నా 
కథలను ఆకర్షించటంవల్ల మీకు కర్మతయమవుతుంది; బంధవి మో 
చనం కలుగుతుంది. 


పొవేకులయినవారుమా[త మే నన్ను ఆత్మునిగానూ, |పియుని 
గానూ (గగ్రహించగలుగుతారు. అది కారణంగానే, వారు, మనస్సును 
నామీద నిలుపుకుని నిరంతర భక్తిభావంతో నన్ను పాసిస్తాగు; 
తద్వారా కృతార్జులవుతారు. ఆ అదృష్టమే ఇప్పుడు మీకు కలిగింది. 
కాలక్రమాన మీరు నన్ను చేరుకుంటారు; అందుకు సందేహ మేమీ 
లేదు.” 

ఆ విధంగా, తమ్మ స్త్రీలపట్ల (శ్రీకృష్ణుడు (ప్రసన్నుడు కావటం 
వివులకు కనువిప్పు అయింది. సర్వలో కేశ్వరుడయిన (శ్రీకృష్ణుని 
సామాన్యమానవునిగా "తాము అంతవరకు భావించటం జరిగింది. అది 
తమ గర్వానికి మూలమెన అజ్ఞ: నానికి చివ్నామని వా రప్పుడు 
సంపూర్ణంగా |గహించారు. భగవంతునిమీద (లకు కుదిరిన భక్తి 


అవీ” పతయా నాభ్యసూ యేరన్‌ పితృ (ఖాతృ నుతాదయః 
లోకాళ్ళ వోమయోవేతా చేచా అప్యనుమన్వ శే. 


(శ్రీకృష్ణ లీలామృతం ist 


తమకు కుదురకపోవటం తమ దురదృష్టంగా వారు భావించారు, 
అందుకనే... 


“కటకట మోనపోయితిమి కాంతల పాటియు బుద్ది లేదు నే 
డిట వారి గానబోనెజటుగ మేము దురాత్ముల మేము కల్మపో 
దృటులము విమషుదూరగుల _పాజ్టత లేల తపంబు లేల వ 
ర్యటనము లేల శీలములు యాగములున్‌ మణీ యేల కాల్చే!" 


అని తమ్ముతాము దూషించుకున్నారు, ఆవెంటనే... 


'జవ వో మాధ్యయనంబులు 

దపములు [వతములును లేని తరుణులు వారి స 
త్మ్భప బడసి రన్ని గలిగియు 

జపలత బొందితిమి భక్తి నలుపమి నకటా!” 


అని అమితంగా విచార పడ్డారు. అంతేకాదు. 


"నుర గురులగు యోగీం| దుల 

నరుదుగ మోహితుల జేయు హారిమాయ మమున్‌ 
నరగురుల మూఢ విపుల 

నురవడి మోహితుల జేయనోపకయున్నే !” 


అనుకుని ఎంతగానో పశ్చాత్రాపపడ్డారు. ఆ పశ్చాత్తాపంమూలంగా 
వారికి జ్ఞానోదయమయింది. అది కారణంగా నే, వారు... 


“కతువుల్‌ ధర్మము మంత తంత ధనముల్‌ కాలంబు బేశంబు బే 
వతయున్‌ వహ్నులు మేదినీనురులు నెవ్వా డట్టి సర్వేకు డీ 

తతి రతుంప జనించినా డెటుగ మా (శ్రీభర్తకుం గర్హకుం 
గుతలోద్ద రకు మేము (మొక్కెదము రజోనాథ నంనార్హకున్‌' 


అని భక్తిపూర్వకంగా ఆయనకు , అంజలించారు. ఆవెంటనే వారికి 
ఆ ఆదిపురుషుని దర్శించుకోవాలనీ, తమ అపరాధాన్ని తమించ 


ies (శ్రీకృష్ణ లీలామృతం 


వలసిందిగా ఆయన్ని అరించాలనీ అనిపించింది, కాని, కంనునకు 
సమ ఢ 

భయవడి, చా రావని చేయ లేకపోయినారు; తమతమ ఇళ్ళలో నే ఉండి 
ఆ భగవంతుని భజించుకోసాగారు. 
47 బుపాం్యద గర్జంభోంగోం : 

ఒకొసారి నందా గోవవృద్దులు ఇం|[దయాగం చేయాలని 
సంకల్పించుకు న్నారు. అఖిలదర్శనుడయిన కృృప్టయ్య వారి అభి పాయం 
(గ్రహించాడు. |గహించి, నందుని ఉద్దేశించి... శ? 

"నాయనా! ఈ యాగానికి ఈశ్యరుడెవరు? ఆయనను మెప్పించ 
టంవల్ల మనకు కలిగే (పయోజన మేమిటి ? అస లిది ఇలా చెయ్యాలని 


ఎవరు చెప్పారు శ అని ఏమీ ఎరుగనట్టుగా అడిగాడు. ఆది విన్న 
నందుడు అతనికిలా సమాధానమిచ్చాడు. 

“బాబూ ! ఈ యాగానికి మాం! దుడు అధిపతి. అతి 
అర్చించటం చ్వారా అతడు మనపట్ల 1పసన్నుడు కావటం, తన అధీ 
నంలోఉన్న మేఘ బృందాన్ని మననేలమీద వర్షింపచేయటం జరుగు 
తుంది. ఆ మేఘాలు వర్షించటంవల్లనే మన భూమినిండా పచ్చిక 
వెరుగుతుంది. వచ్చికతిని పళువులు జీవి దె. ఆ పశువుల పాడిద్వారా 
మనమూ చేవతలూ కూడా సంతుష్టితో (బతకటం జరుగుతుంది.” 


సర్వజ్జుడయిన గోపాలునకు అది ఆలియనివిషయం కాదు. 
అయినా, ఆ సమయాన మహేందుడు అమిత గర్వంతో వ్యవవారిస్తూ 
ఉండటంవల్ల, అతని గర్వాన్ని వారించటం అవనరమని అప్పుడు ఆయన 
అనుకోవటంవల్ల, నంచాదులను ద్లేశించి ఇలా అన్నాడు, 


“పపంచంలో కర్మకు లోబడని (పాణి అంటూ లేదు. (పతి 
(పాణీ కొర్ళ కారణంగా నే జనించటం, వృద్దిపొందటం, నళించటం జరు 


*58 కథ్య తాం మే పితః కోజయం సంభ మో వ ఉపాగతః 
కిం ఫలం కన్య చోచ్చేశః కేన వా సాధ్యతే మఖః. 


(శ్రీకృష్ణ లీలామృతం {93 


గుతూ ఉంటుంది. ఆ యాప్రాణు లనుభ వించే కష్టసుఖాలూ, ఆనంద 
విషాదాభూ అన్నీకూడా కర్మాధీన మైన వే, 


నిష్మర్ముడయినవాడు ఈశ్వరు డొక్కజడే. ఆయనే కర్మఫల 
[పదాత. ఆయన అయినా కర్మ కారి'కే ఫలాన్నిస్తాడు. వకర్శ్మనూ 
ఆచరించకుండా ఉండేవారికి సర్వేశ్వరుడు కూడా నసహాయంచేయడు. 


నర్యభూతాలూ కర్మానుసారంగా నే వ్యవవారిస్తూఉంశు. పూర్వ 
కర్మలవల్ల కలి గేఫలాన్ని |పతిజీవీ అనుభవించితీరాలి. దాన్ని తప్పించే 
శ క్రి ఎవ్వరికీ లేదు. 


దేహి కర్ణ వాననావళుడై వివిధ దేహాలు. ధరిస్తూ ఉంటాడు; 
విసర్జిస్తూఉంటాడు. అతడు కర్మ్శకుమ్శాతమేకట్టుబడి వ్యవహరిస్తూ 
ఉండటం జరుగుతుంది. అది కారణంగా సర్వులకూ కర్మ (పథానమై 
నదిగా ఉంటుంది. అందుకనే ఎవరి కర్మను వారు భ_క్తిపూర్వకంగా 
ఆచరించి తీరాలి. అప్పుడే వారికి మేలుకలుగుతుంది. 


ఒకొక వరానికి ఒకొ్క్పాక్కాకర్ము అనుపషేయమెజఉంది. 

ధ్ర లు యా 
(తాహ్మణులకు వేదాధ్యయనం; త|[తియులకు శ[తుసంవోరం, వైళ్యు 
లకు వాణిజ్యం, ళూదులకు ద్విజసేవ అనేవి ఉచిత కర్మలు. అలాగే, 
మనకు గో రక్షణ మనేది ఉచితకర్మమయింది. మనం దాన్నే అనుష్టిం 
చాలి, ఆ కర్మను త్యజించటం, మరొక కర్మను (గహించటం మనకు 
సమంజసంగాని, (శేయన్కరంగాని కాదు. 


ఉత్పత్తి స్థితి లయాలకు వరుసగా నత్త్వరజ సమో గుణాలు 
కారణ మవుతై. యజ్ఞయాగాదులు రజోగుణాత్శకమైన కర్భలు, 
అవే మేఘాలు పర్షించటానికి మూలం. ఆ మేఘాలు అన్ని చోట్లా 
వర్షి స్టే. అది కారణంగా (పజానీళానికీ సర్వసమృద్ధి కలుగుతుంది, 


184 లాం 


మన నుందలో ఆ మేఘాలు నర్షించటానికీ మహేందునికీ 
సంబంధం అదు, మనకు ఉవకారికాని ఆ మహేాందదుని అర్చించాలను 
కోవటం అజ్ఞాన మేకాని అన్యంకాదు. అలా అన్నామని... 
పిండం బనిలేదు శ్ళకునికి దా గోపించుగా కేమి నం 
కేసం బయ్యెడి దేమి పట్టణములున్‌ గేవాంబులున్‌ చేశముల్‌ 
వ్యాపారంబులు మీకు బోయెడినె ఛై_లారణ్య భాగంబులన్‌ 


గోపత్వంబున నుండుచున్‌ మనకు సంకోచింపగా నేటికిన్‌” 


అని వారికి ఉద్చోధించాడు. అంతేకాదు. 


“మునకు (పాణా ధార మైనది ఈ పర్వత పాంతం. పూజార్హ్హ 
మైనవి ఈ గోవులు. వీటిపట్ల మనం మన కృతజ్ఞ తనూ భక్తినీ పద 
ర్భించుకోవటం సమంజసం. ఇందయాగార్థం సమకూర్చుకున్న సంభా 
రాలను ఈ గోేవర్దనవర్వత పూజకూ గోపూజకూ వినియోగించటానికి 
నిశ్చయించుకోవటం, ఆ యా పచార్థాలను [బహ్ము వాదులయిన 
(బావ్మాణులద్వారా వోమం చేయించటం, నర్వజీవులకూ సంతృప్తి 
కలఠిగేటట్టుగా మృష్టాన్న సంతర్పణ చేయటం [శేయస్కరం. 


భూత తృప్తికి పూనుకు చే సందర్భంలో పీరు వా రన్న భేదాన్ని 
పాటించటం పాపహాతువవుతుంది. విప్రుల శకేవిధంగా సంతుష్టి కలిగి 
సామో అచబేవిధంగా చండాలురకూ పతితులకూకూడా. ఆ సమయంలో 
సంతుష్టిని కలిగించటం ధర్మం. గోవులను తృ ప్తిపరచినశ్లే కుక్కలు 
మొదలయిన  జంతువులనుకూడా తృ _ప్రిపరచటం ఉచితం. ఆ విధంగా 
సమచి త్తంతో సర్వభూత తృప్తిని కలిగించటమే ఉ_త్తమో _త్తమమయిన 
యాగ మనిపించుకుంటుంది,” అనికూడా తెలియవరచాడు. 


ఆవిధమైన (శ్రీకృష్ణుని అభిప్రాయం అందరికీ నచ్చింది. 
ఆవెంటనే వారు అతను ని-క్రేశించిన విధంగా పర్వతపూజ కువ|క్రమిం 
బారు. అది (శ్రీకృష్ణునకు పరమానందం. కలిగించింది. ఆ ఆనంచాతి 


(శ్రీకృష్ణ లీలామృతం 195 


శయంతో అతను తన శరీరాన్ని అమితంగా పెంచుకున్నాడు. ఒక 
మవోవర్వతం మాదిరి నవిలాసంగానుంచున్నాడు. తనవా రర్చించిన 
బలిని (వేమపూర్వకంగా స్వీకరించాడు. 


అది చూసిన గోవకులు అమి తానందంతో ఆడారు, పాడారు. 
అసద్భృశమయిన భక్తి భావంతో, చిన్నికృష్ణుని ముందుంచుకుని ఆ 
గోవర్డనగిరికి (పదకిణం చేశారు. తాము కృ తార్హులె నట్టుగా భావిం 


బారు, 


మహేందు డదంతా గహించాడు. తన పూజను నివారించిన 
కృష్ణునిపట్టా, అతని ఆదేశానుసారం వ్యనవారించిన యాదవులపట్లా 
అతడు ఆగహించుకున్నాడు. అది కారణంగానే, తన అధీనంలో 
ఉన్న మేఘగణాన్ని పిలిచి... 


'ఉద్యత్సంపదనమ్మి నందతన యోద్యోగంబునన్‌ వెజ్హుల 
మచ్యాగంబు విసర్జనీయ మని రీ మర్యుల్‌ వడిన్‌ మీరు మీ 
విద్యుద్వల్లుల గప్పి గర్భనములన్‌ వేధించి గోవుల్‌ జనుల్‌ 

సద్యో మృత్యువు బొందాల్‌ గురియుడీ శార్యం బ వార్యంబుగన్‌ * 


అని ఆదేశించి, తను, తన ఐరావతంమీద' వారి ననునరించి వెళ్ళాడు, 


మహేందుని ఆబేశాన్ని శిరసావహించి మవోమేభాలు 
నందుని మందదిక్కు.గా బయలుదేరినై . వాటికి వాయు దేవుడుకూడా 
తోడై నాడు. అది కారణంగా ఆవెంటనే బృందావనమంశా |పళయ 
కాల మేఘావృతమయింది. మరుతణంలో నే అతికీకరమయిన ఉలు 
ములతో మెటుపులతో తీ వమైన రాళ్ళ'వాన కురిసింది. 


ఆవిధంగా జలమయమయిన మందలో . ఉన్న వా రందరూ, 
ఆబాలగోపాలం కలవరవడిపోయినారు, వారిలో జ్ఞూనవృద్దులయిన 
వారు, ఆ సమయంలో తమ్ము రఉింపగలవాడు నల్లనయ్య ఒక్కడే 
అన్న అభిప్రాయంతో ఆయన్ని నమీపించారు. నమీపించి, ,, 


128 (శ్రీకృష్ణ లీలామృతం 


“అక్కట వాన దోగి వజ మాకులమయ్యె గదయ్య కృష్ణ నీ 
వెక్క_డనుంటి వింతదడ వేల నహించితి నీ పచాబ్బముల్‌ 
దిక్కుగనున్న గోవకులు దీనతనొంద భయాపవోరివై 
(గక్కున గావ కి ట్లునికి కారుణికో త్తమ నీకు బాడియే ! 


ఈ యుజుములు నీ మెజుములు 

నీ యళని విఘోషణములు నీ జలధారల్‌ 
నీయాన దొల్లి యెటుగము 
కూయాలింపంగదయ్య గుణరత్ననిధీ !” 


అని డీనాతిదీనంగా నిన్నవించుకున్నారు. 


వారి మొ-జాలించిన కృష్ణయ్య పరిస్థితినంతనూ అర్థం చేను 
కున్నాడు. అందుకనే... 


“త న్నొకయింత గై కొనగు తప్పిరి యాగము చేసిరంచు చా 

మిన్నున నుండి గోపకులమీద శిలల్‌ గురియించుచున్న వా 

డున్నత నిర్జరేం[ద విభవోత్ధిత గర్వనగాధిరూఢుడ. 

కన్నుల గాన డిందు డిటు గర్వపరుం డొరు గాననేర్చునే !' 
అనుకున్నాడు. అంతేకాదు. 


“మూఢత్వంవల్ల ఇం|ద్రుడు తనే లోశేశ్వరుడయినట్టు భావిస్తు 
న్నాడు. అది అసాధులకణమని (గహించే జ్ఞానంకూడా అతనికి . 
లేకుండాపోయింది. అచే అతని అకృశత్యా లన్నింటికీ కారణం. అను 
చిత కర్మాచరణకు పూనుకున్న అతణ్ణి వారించటం నా ధర్మం, 
ఆ ధర్మనిర్వవాణకు అతని గర్వాన్ని వారించటం అవసరం,” అని 
కూడా భావించాడు. 

ఆ విధమైన భావంతోనే, భ కృవత్సలుడూ, సకలలోక రతకుడూ 
అయిన (శ్రీకృష్ణుడు వారికి అభయ పచానం చేశాడు. ఆవెైెన వారి 
నుర్దేశించి, ., 


“కలగకుడీ వధూజనులు కంపము నొందకుడీ వ జేశ్వరుల్‌ 
తలగకుడీ కుమారకులు తక్కిన వారలు జాలవానచే 
నలగకుడీ వశు[వజము నక్కడ నక్కడ నిల్వనీకుడీ 
మెలపున మీకు నీశ్వరుడు మే లొనగుం గరుణార్లిచిత్తుడై ' 
అని ఉద్భోధించాడు. ఆవెంటనే. ,.**? 
కిరియె ధర్యె త్తిన వారి 
కరి సర సిజముకుళ మెత్తుగ తి | దిభువన శం 
కరకరుడై గోవర్థన 
గిరి యె_త్తెం జక్క నొక్కశకేలన్‌ లీలన్‌. 
అలా ఎత్తిన గోవర్టన పర్వతాన్ని ఒక గొడుగుమాదిరిగా పట్టుకుని 
తనవారి నుద్దేశించి. _. ౫ 
రా తల్లి రమ్ము తం డీ 
చేతలు గోపకులు రండు విను డీ గర్హ 
ఇ్య్ఞూతలమున నుండుడు గో 
(వాతముతో మీరు మీకు వలసినయొడలన్‌. 
చాలుం డీతడు కొండ దొడ్డది మవోభారంబు నై రింపగా 
జాలండోయని దీన్ని కింద నిలువన్‌ శంకింపగాబోల దీ 
ఛై_లాంభోనిధి జంతుసంయుత ధరాచ కంబు వె పడ్డ నా 
శే లల్లాడదు బంధులార నిలు డీ [క్రిందం (బ మోదంబునన్‌ ” 
అని వారిని ఆహ్వానించాడు. 


*ర9 ఇత్యుకై్వ శేన వాస్టేన కృత్వా గోవర్థ నాచలం 
దధార లీలయా కృష్ణ ళృ(ళాక మివ బాలక 8. 
*40 అథావా భగవాన్‌ గోపాక్‌ పా2౦బ తాత (వజౌకసః 
యథోవజోవం విళత గిరిగ_ర్హం నగోధనాః. 
న (తాన ఇవా వః కారో మద్ధస్తా[దినిపాత నే 
వాతనర భయేనాలం త త్రా/ణం విహితం హి నః 
ఖు అ 


198 (శ్రీకృవ్ల లీలామృతం 


ఆ పలుకులు విన్న గోపాలురు ఆవెంటనే తమతమ పుత్ర 
మిత కళ(తాదులతోనూ, గో సంపదతోనూ నిర్భయంగా ఆ కొండ 
[కింద తల దాచుకున్నారు. ఆకలిదప్పులనుకూడా మరచిపోయి 
ఆనందంతో (శ్రీక్ళత్ల కా భివర్ణ నం చేసుకుంటూ అక్క_జే ఉండి 
పోయినారు. 


ఆవిధంగా పడు రోజులు గడిచినై . ఆ వడురోజులుకూడా 
కృష్ణయ్య ఒక్క అడుగై నా కదల్చలేదు. అది చూసిన మ హేందదుడు 
అమితాళ్ళర్యం పొందాడు. విఫలమనోరథుడయినాడు. అది కారణం 
గానే అతడు మేఘాలను మరలించుకోవటం జరిగింది. అది (గ్రహించిన 
కృష్టయ్య గోపాలుర నుదేళించి... 
దా ఏ 


“ఉడి గను వానయు గాలియు 

వడిసెడె నదు లల్ల బొొలుప విద లిగిర గెం 
డడుగున నుండక వెడలుడు 

కొడుకులు గోడండు నతులు గోవులు మీదన్‌" 


అని హెచ్చరించాడు. ఆవెంటనే *ోోవారు, కొండగొడుగు (కిందినుంచి 
బయటకు రావటం, కృవ్టయ్య, నవిలానంగా, ఆ గిరిని య థాస్థానంలో 
ఉంచటం జరిగింది. 


గోవర్ధనగిరి |దోణాచలానికి పు తుడని (పతీతి. అది తొలుదొల్ర 
భారత దేశానికి పళ్చిమంగాఉన్న శాల్మలీ ద్వీపంలో (పభవించింది. 
అది భూదేవికి (శ్రీనాధుని కానిక కావటంవల్ల, పరమపవిత్రమైనదిగా 
భావింపబడుతూ ఉంది. 


పూర్వం పులస్తుుడనే ఒక ముని ఉండేవాడు. ఆయన నివాసం 
వారణాసి. ఆ ముని ఒకసారి, తీర్ణాట నానికి బయలుదేరి అనేక 


*t1 భగవా నపి తం శై_లం స్వస్థానే పూర్వవత్‌ (వభుః 
వళ్య తాం సర్వభూతానాం స్థాపయామాన లీలయా, 


UN కీభావ్మశు 


క సలకులు విన్న గోపొబరు ఆమెనే శనుకవు వక్ర 
మ్య కళశ్రాదణోనా, గో ఫంవరతోనూ నిర్భయంగా ఆ కొడ 
[కర శల రాశుపున్నారు, ఆకఠిరప్పులను కడా మరచిపోయి 
అనంరంకో శ్రీకృష్ణ కశాిష్ణనం చేసుకుంటూ అక్కడే ఉడి 
పోయినారు, 


ఆవిధంగా వీడు రోజులు గడిచినై. ఆ ఏడురోజటహడా 
కృష్ణయ్య జ అడుగై వా కరల్చలేరు. ఆరి చూస మహేంద్రుడు 
అమిశాశ్ళర్యం ఫొంఠాడు. వీఫలిమనోరథుడయినాడు. ఆరి కారణం 
గానే అడు మేఘాళను మరళించుకోనటం 20100. అరి (గ్రహించిన 
కృష్ణయ్య గోపాల సర్ది, 

కస్టడీ గను వానయు గాలీయు 

వి వేజి నరుళ్వె భొలన వటర 813 గొం 

డడుగున సుండక వెడలుడు 

కొడుపలు గోడలు సతులు గోవలు మీర్‌" 


అని హౌళ్ళరిచాడు, అవెటీనే శారు, కొండగొడుగు |కిండిగుంని 
బయటకు కావటం, కృష్ణయ్య, సవిళాసంగా, ఆ 14 యభాస్థానులో 
ఉం ౫808, 


గోష్టి రోడాచలానికి పృ తుడని పీతి అరి శొలురో 
భారశరేశాన. పగమంగాడిక్న శాల్ళలీ ర్వీషంలో వళ్గనించి0ద 
ఆది భూరి ్రీశాధని కానక కావటం, వరమని క మైరిగా 
భాలింపబడుశూ 400, 


కూర్మం ఫలమే ఓక్‌ మనీ ఉండేవాడు, ఆయన నీవాసు 
వారణాని అ ముని కసత శీర్ణాటనానికి బయలుదేరి, అస 
శ గా మతు శైల సృష్టికే ఫ్రూర్వరక్‌ (కథః 
వ్భకాం సర్యటాశాశాం ఫ్థాకయామాక లీలయా, 


| 


UE రీభామృశీ? (ఖీ 


ఖగ సబ రగిణాదు, ఆయన ఏ రేక మెట్టా అ 
గోవరన మాహాశ్ళాన్ని వివరిస్తూ ఉండటం 2001 
అర కారణంగా కయ పనోష్మకో గోష్యనగిహథా 
ఫురషించాడు, 


అయిరానుడలి బీ క్టృశీ, రెడు ఆమడల ఎహ్హీ ఎనీమిరీ అమ 
థల నీఢినీ ఉన్న గోవర్గనా[ 9 చూడగానే లస్తుగకు అమీశా 
నరు కలిగింది. ఆ వలి. గిర్యదు. విశ్వేష్యరనన్నిధానలో 
డటం సమంజసమని ఆయన భావించాడు, ౪ భామకోనే గోన 


, శాఖ కనతో 518 ఛావలీందిగా (ప్రాడు, 


క్షీ 


4 శే 


గోన్టన గీర డందుకు అంగీకరించాడు, కారీ, అక్కడి 
మంలీ ఛారణానీ!ీ వెళ్ళేమార్గం అయనకు కోచరేరు. అరి (గ్రహించిన 
పలుకు 6 100 రుని ఉస్ధేంలి 'సవ్వు శా అశేశులో హర్మంశే 
మ్ల నిన్ను అనాయాసంగా శారణానీ చేస్తాను అనీ చెప్పాడు, 


ఫలమని మాహోళ్య్యాన్ని గ్రహించిన గీందుడు 'సశే 
నన్నాడు. ఆయన ఆ౮భేిలో ఎక్కి కూర్చున్నాడు. కాని, [యలు 
చేళేషుందు ఆమునిని ఉర్దేకంచి, 'కువ్వునళ్ను త్కడరింికే క్కశే 
ఫడీపోశాను, అక్కడనుంచి 808 కరలటీముంటూ ఉండరు అని 
కళ నిర్ణయాన్ని విశరవరశాడు, 


ఫస్టు డంరుపీ అంగీకరించాడు. బయలరేశాడు. 


కళా ౭యలు చేరిన ఫ్రఠస్త్యడు ఏ ఏగమైన అలసటా శేపండా 
గోటంందాకా మారు, కానీ, అక్కశి! శేరుపశేటస్సటీ! ఆయనకు 
$0 విశ్రాంతి అవసరమనిపించింరి, అ వెంటే శనచేశులోడిన్న 
దని, ఆయన నియమాన్ని ఏర, అక్కడ రింధాడు, 
ఉమునానరిలో స్నానంచేసి బడలిక శీరుకున్నాడు. 8థిమ్ళి 
గీ) కస్టం 'కంయణ ధవళ అన్నాడు, 
| 


189 (శ్రీకృష్ణ లీలామృతం 


పులస్త్యుని పలుకులువిని గోవర్భనుడు  మందవోసంచేశాడు. 
“స్వామీ 1 నా నియమాన్ని మీరు విస్మరించారు; కాని, నేను పాటించ 
దలచాను అన్నాడు, - 


అది విన్న పులస్త్యునకు తన క్రమ అంతా వ్యర్థ మెపోయిందే 
అన్న బాధ కలిగింది. ఆ బాధలో, ఆయన, ఉచిశానుచిశాలనుకూడా 
గణించకుండా, "నువ్వు ఇక్కడనుంచి కదలని పతంలో (క్రమకమంగా. 
కీణించిపోతూ ఉంటావు అని శపించాడు. 


ఆ గోవర్టనగిరినే (శ్రీకృష్ణుడు చిటికెన (వేలిమీద ఎత్తి, వడు 
రోజులపాటు భరించటం, అనంతరం యథాస్థానంలో దింపటం జరిగింది. 


ఆ సమయంలోనే, తన రాజ్యమచాన్నంతనూ తొలగించుకుని, 
గర్వాన్ని పరిత్యజించి, మహేందుడు, కారుణ్య రస ప్రపూర్ధుడయిన 
(శ్రీకృష్ణుని సందర్శనార్థం వఛ్చాడు. అలా వస్తూ, గోలోకంనుంచి' 
కామభేనువై న నురభిని కూడా వెంటతీసుకు వచ్చాడు. వచ్చి, సభకి 
కంగా ఆయన్ని పూజించి, ఆయన చరణాజ్టాలమీద సాగిలబడి ఇలా 
(పార్టించాడు; 

“కృపా! నువ్వు నర్వజ్ఞుడవు. సర్వలో కేశ్వరుడవు. శుద్ద నత్త 
మయ స్వరూపుడవు. 

మాయామయమెనది ఈ సంసారం. దీనితో నీ కేవిధమెన 
సంబంధం లేదు. సంసారంతో నంబంధం లేని వాడవూ, నిరుణుడవూ, 
జ్ఞానమూ ర్తిపీ కావటంవల్ల నే, కామ (కోధాదులకు నువ్వు అతీతు 
డవుగా ఉంటావు, 


దుష్టశితణం శిష్టరతణం అనే ధర్మాలను పాఠలించటానికే నువ్వు 
దండథారి వవుతావు నువ్వు ప్రపంచాని కంతటికీ పతివి నీ అనంత 
శక్తిని (గహించలేనివారు తమకులభించిన అల్నాతి అల్పమయిన పదవు 
లనూ ఐళ్వర్యాన్నీ భోగాలనూ చూసుకుని, మదోన్మత్తులై వ్యవహరిస్తూ 


' 


(శ్రీకృవ్ల ఖీలామృతం 181 


ఉంటారు. వారి మదాన్ని వారించటానికీ, లోకానికి మేలు చేకూర్చ 
టానికీ నువ్వు లీలావతారాలు ధరిస్తూఉంటావు. 

పరమేశ్వరా ! ఐశ్వర్యమదంవల్ల నేనునీ (వభావాన్ని గుర్తించ 
అకపోయినాను. నీపట్ల అపచారంకూడా నలిపాను, అది |గహించి 
నువ్వు నాకు తగినశాగ్తిచేశావు. నావంటివారిని శితించటంవల్ల 
గర్విష్టులయిన ఇతరులు సన్మార్గ గాములు కావటానికి అవకాళం 


లభిస్తుంది. 


తండీ ! మూఢత్వం మూలంగా నేను చేసిన దోషాన్ని 
నువ్విప్పుడు అమితౌదార్యంతో తమించటం జరిగింది, ఇకముందు 
చే నటువంటి దోపూల నాచరించకుండా చూడవలసింది,"” 


ఆవిధంగా విన్న వించుకున్న మహేందుని, (శ్రీకృష్ణుడు ఆదర 
పూర్వకంగా చూశాడు. చూసి... 
“అమరాధీశ్వర లత్మితో దగిలి యి ట్రంధుండవై యున్న నీ 
సమదో। చేకము [దుంచివై చుటకు నీ జన్నంబు దప్పించితిం 
(బమద శ్రీకులు దండ ఛారినగు నన్‌ భావింప శరెవ్వాని ని 
కము రక్షింప దలంతు వాని నధనుం గావింతు జంభాంతకా !' 
అని ఉపదేశయు కంగా మందలించాడు. ఆ వెన... 


"నా యాజ్ఞ చేయుచుండుము 

నీ యధికారంబునందు నిలువు నుశేంద 

శ్రీయుతుడ వై మదింపకు 

(శేయంబులు గల్లు బొమ్ము సితకరిగమనా!” 
అని ఆశీఃపూర్వకంగా ఆదేశించాడు. అదంతా | గహిన్తూఉన్న కామ 
ధేనువు (శ్రీక్ళమ్ణుని నమీపించి.... 


“కృష్టా! నువ్వు మవాయోాగివి. విశ్వాత్ముడను. విశ్వభావనుడవు. 
భూభారాన్ని తెలగించటానిేకే నువ్వు అవతరించావు. మాకు పళఠిపీ 


182 (శ్రీకృష్ణ లీలామృతం 


గతిపీకూడా నువ్వే” అంటూ, _తన దివ్యతీరంతోనూ, ఐరావతం తీసుకు 
వచ్చిన పవి తగంగా జలంతోనూ ఆయన్ని గోవులకూ, గోవకులకూ 
పతిగా అభిేకించింది. ఆ.సందర్భంలో, దివ్యర్డులూ, గంధర్వులూ, 
విచ్యాధరులూ, సిద్ధులూ, చారణులూ అందరూ అక్కడ సమావేశమై, 
సాజాత్తు (శ్రీమన్నా రాయణుడే అయిన శ్రీకృష్ణుని మావో త్మ్మ్యాన్ని 
గానంచేశారు. దేవతలలో |[పముఖులు,దివ్యసుమాలతో, ఆ లీలామానుష 
వ్మిగహుని అర్చించారు. అది కారణంగా ముల్లోకాలూ ఆనందించటం 
జరిగింది. ఆవిధంగా, (శ్రీకృష్ణుని, గోవులకూ, , గోకులానికీ అధిపతిగా, 
గోవిందునిగా, అభిషేకించి, ఆయనవద్ద సెలవు తీసుకుని మ పాందుడు 
చేవశలందరితోనూ తిరిగి అమరావతి చేరుకున్నా డు. 


48, వదణలోక యల్‌: 


ఒకసారి, అరుణోదయానికి - పూర్వమే నందుడు యమునా 
నదిలో స్నానం చేయటం జరిగింది. అది అసురసమయం కావటం వల్ల, 
ఒక రాకను డాయన్ని పట్టుకుని వరుణునికి ఒప్పగించాడు. అది 
(గహించిన (శ్రీకృష్ణుడు. ఆ వెంటనే వరుణలో కానికి వెళ్ళాడు. 


వరుణుడు ఆయన్ని విధ్యు_క్షంగా పూజించాడు. ఆ తరువాత 
ఆయన్ని ఉద్దేశించి, సవినయంగా ఇలా నివేదించుకున్నాడు: 


“ఏ విభు పాదపద్మరతు లెన్నడు నెవ్వరు బొందలేని పెం 
(దోవ జరింతు రట్టి బుధతోషక నీ వరుచెంచుటం బ్రమో 
చావృతమయ్యి జిత్తము గృ తార్థతనొందె మనోరథంబు నీ 
నేవ బవిత్రభావమున జెందె శరీరము నేడు మాధవా! 


భా 


పర మేశ్వరున్‌ జగము లిన్నిటి గప్పిన మాయ గప్పగా 
శ క పారతంత్యమున నుండు మవోత్మక యట్టి నీకు ను 
భ|దమూ ర్తికి నుధీజనరతణ వ_ర్తికిం దనూ 
తాపముచాయ |మొక్కెద నుఛార తపోధన చకవర్తి కిన్‌ . 


టా 


(శ్రీళృష్ణ లీలామృతరి 188 


నాయనా! ఈ మహానుభావుడు నీ తండ్రి అని తెలియక, 
నా భటు డొకడు, ఇక్కడికి తీసుకురావటం జరిగింది. అది అతడు 
చేసిన అపచారమే అయినా, నా అద్భష్టానికి మూలంగా చేను భావి 
స్తున్నాను. అత డాపని చేయనిపకంలో నాకు నీ పాదదర్శనభాగ్యం 
లభించేదికాదు. మవోనుభావా! నా దానుని తప్పిదాన్ని వమించ 
వలసింది. న న్నను[గహించి నీ తం్మడిని తీసుకుపోవలసింది.” 
ఆవిధంగా [పారించిన వరుణునిపట్ల (శ్రీకృష్ణుడు |ప్రసన్ను 
డయినాడు. ఆవెంటనే, ఆయన నందునితోసవా బయలుదేరి (వేపల్లె 
చేరుకున్నాడు. అలా తిరిగి మందచేరిన నందుడు, తాను అంతకు 
పూర్వంచూసిన వరుణలోక విశేషాలనూ, వరుణుడు కృష్టయ్యను 
పూజించి న్తుతించిన వృ త్తాంతాన్నీ, తనవా రందరికీ మహాద్భుతంగా 
వివరించాడు. అది విన్న గోపకు లందరూ, తమ కృష్ణయ్య సాజూ 
త్పర మేశ్వరుడేనని భావించారు. ఆయన్ని అమితంగా [పశంసించారు. 


కాని, వారందరిలోనూ, ఒక విధమెనకొజత, అనుకోకుండానే 
జనించింది. పరమాత్ముడే అయిన తమ కృష్ణయ్య. తమకుకూడా ఆ 
లో కాంతరాలనూ, తన నిజధామమైన వై కుంశాన్నీ, సత్యమూ పరి 
శుద్దమూూ, న్వ(పకాళమూ, అనంతమూ, ఇాళ్వతమూ అయిన తన దివ్య 
స్వరూపాన్నీ చూపి స్తే బాగుండునన్న భావం వారిలో ఏర్పడ్డది. 
కృష్ణయ్య అది |గహించాడు. గ్రహించి, వారి మనోవ్యధను 
తొలగించాలనుకున్నాడు. ఆ ఉద్దేళంతే నేశే “దేవాభిమానరూపంలో 


పవి ఇతి సంచి_న్ల్య భగవాన్‌ మవోశారుణీకో వారిః 
దర్శయామాన లోకం స్వం గోపానాం తమనః పరం. 
సత్యం జ్ఞాన మనంతం యద్‌ (బహ్మజ్యోతిః ననాతనం 
యద్ది పళ్యంతి మునయో గుణాపాయే నమాహిశాః, 
నందోదయన్లు తం దృష్ట్వా పరమానంద నిర్వ తాః 
కృష్ణం చ' తత చృందోభిః న్తూయమాోనం సువిస్కితోః, 


194 (శ్రీకృవ్ల లీలామృతం 


జనించే అజ్ఞానంద్వారా, ఆ అజ్ఞానంనుంచి ఉద్భవించే కోరికలద్వారా, 
ఆ కోరికలు కల్పించే కరలమూూలంగా జీవుడు తన యథార్థ స్వరూ 
పాన్ని [గహించలేకుండా ఉంటాడు. ఉచ్చనీచజన్మల ననుభవిస్తూ 
సంసార చ|క్రంలో పర్శిభమిన్తూ ఉంటాడు. అతనికి జిజ్ఞాస కలిగినప్పుడే 
ఆ ఉత్తమస్థితిని రుచిచూపించటం మంచిది” అని నిర్ణయించుకుని, 
కరుణామూర్తి అయిన ఆ మవోనుథావుడు, వారందరికీ తన దివ్య 
ధామాన్నీ, దివ్యరూపాన్నీ వ్య_క్తపరచాడు. 


అదంతాచూసిన నంచాదులు అది మవోద్భుతమనుకు న్నారు, 
'వై కుంఠధామంలో వేదాలు నాలుగూ ఆపరమాత్ముని స్తో తంచేయటం 
చూశారు. పరమానందంతో పరవళత్వం పొందారు. తిరిగి, కలనుంచి 
మెలకువ వాందినట్టుగా, పూర్వస్థితికి వచ్చి తమ సముఖానజఉన్న 
కృాప్టయ్యను దర్శించి ఆళ్ళర్యచకితు లై నారు, 


49. గోవికలు - కృష్ణ వేయ : 


గ్రీకృష్ణుని సేవించే నిమి త్తం, (శ్రీవారి కరుణాకటాతం చ్వారా 
(శ్రుతులు, [వజంలో గోపికలై జనించటం జరిగింది. 


|శుతుల మాదిరిగానే, మిథిలా పురంధ్రులూ, కోనలచారీ 
మణులూ, అయోఛ్యానగరవాసినులూ, దండకారణ్యంలో ఉండే 
మునులూ, పంచవటి [పాంతంలో నివసించే పుళిందాంగనలూ కూడా 
(వజంలో జన్మించారు. వారలా జనించటానికి, ఏకపత్నీ |వతుడై_న 


(శ్రీరామచందుడు, (తేతాయుగంలో వారికిచ్చిన వరాలే. మూలం. 


వారి మాదిరిగానే, వై కుంళంలో ఉండే విలాసినులూ, శ్వేత 
ద్వీపంలోని సుందరాంగులూ, లజ్మీ దేవి న్నేహితురాండూ, జాలంధర 
పురం ధులూ, సమ్ముదకన్యకలూ కూడా, పూర్వం, (శ్రీవారివై న 
అవతారాలలో ఆయనను కామించి, కాలక్రమాన . గోపికలుగా 


శక కే లీలామృత ౦ 185 


జన్మించటం జరిగింది. అలా జన్మించిన గోపికలు పదపోరు వేలమందికి 
ఎగా ఉన్నారు. 


చల్లని పండువెన్నెల వర్షిస్తున్న సమయంలో, ఒకనాటి 
రాతి, కృష్ణయ్యకు, ఆ గోపికల నానందపరచాలన్న అభి పాయం 
కలిగింది. ఆవెంటనే ఆయన, యమునాతీరంలో ఉన్న ఒక వనంలో 
(ప్రవేశించాడు; మధురాతిమధురమెన తన వేణువు నూదసాగాడు. 
వేణునాదం చెవులబడగానే, మందలోఉన్న గోపికలందరూ 
తమతమ పనులు మానుకుని, మురళీమోవాను డున్నచోటికి పరుగు 
పరుగున వెళ్ళారు. ఆయనను దర్శించుకున్నారు. ఆయన్ని చుటి, 
ల 
పరమానందంతో (కీడించసాగారు. 


(శ్రీవారిని అనన్యభావంతో సేవించే వారికి, ఆయన్ని ప్రసన్నుని 
చేనుకునే మార్గాలు అనేక మునై్నై. వాటి అన్నింటికీకూడా, అనవరత 
స్మరణ మనేది పధానం. ఆ స్మరణకు మూలం డై న్యం కావచ్చు; 
దంభం కావచ్చు. ఆర్తి కావచ్చు; ఆనందం కావచ్చు, బాంధవ్యం 
కావచ్చు; వై_రానుబంధం కావచ్చు. రాగం కావచ్చు; ద్యేవం 
కావచ్చు. ఎవ ేవిధంగాతన్ను తలచుకున్నా, ఆయన వారికి 
మోశజాన్ని (పసాదించి తీరుతాడు. 


గోపికలు, శ్రీకృష్ణుని తమ వాద యేశ్వరునిగా భావించారు, 
ఆయన నన్నిధి నాసించారు. ఆయన అనురాగాన్ని వాంఛధించారు. 
ఆయన్నే అనన్య భావంతో ఆ|శయించారు. అది కారణంగానే, 
ఆ పరమ పురుషుడు వారిపట్ల (పనన్ను డు కావటంజరిగింది. ఆయనదై న 


(పసన్న వదనారవించాన్ని దర్శించి, వారు తన్మయత్వం పొందటం 
సంభవించింది. 


శ్రీకృష్ణుని లీల లన్నిటిలోకీ మవోద్భుత మనిపించేది ఆయన 
బృందావనవివోరలీల.' ఆ లీలా విశేషాలను అర్థం చేసుకోవటం సామా 
న్యులకు సాధ్యం . కాదు, పరిశుద్ధ్దహృదయులూ, పరిణత మనన్ములూ, 


13é (శ్రీకృష్ణ లీలామృతం 


పవి|తజీవనులూ .మాతమే చాన్ని అర్థం చేసుకోవటానికి అర్హ్హులవు 
శారు, (శీకృష్ణుని మధురమూరర్తిని భావించగల వారూ, ఆయన్ని ఆశ్ర 
యించిన వారూ, అనన్య భావంతో ఆయన్నే అర్బించేవారూ, ఆయన 
పట్లజనించిన (సేమతో ఉన్మాదులు కాగలిగిన వారూ, ఆయన వర్షి ంచే 
(చేమామృశాన్ని ఆస్వాదించి అనితర దుర్లభమైన ఆనందాన్ని పొంద 
గలచవారూ మాతమే ఆ లీలలను అర్థంచేసుకోగలుగుశారు. 


గోపికలు [శ్రీకృష్ణుని (వేమించారు. వారిది దివ్యమైన (పేమ. 
ne) చాలా 
ఆ (ప్రేమకు (పతిఫలా వేత అనేద లేదు. అంతేకాదు. ఆ (చేమ 
ముందు, వారికి, (పపంచం తృణ|పాయంగా ఉంచేది. దానివల్ల వారు, 
దేనినీ లత్యుంచే సేవారుకారు. అవధిలేని వరమానంచానుభవమే వారి 
చరమ లత్యుంగా ఉండేది, 


ఆ వపరమానందానుభూతిని వాంఛించేవారు, (ప్మపథమంగా, 
బహికభోగాలమీది అభిరుచిని త్యజించాలి, సిరి సంపదలమీచా, పేరు 
(పతిష్టల మీదా తమకున్న వ్యా మోహాన్ని విసరించుకో వాలి. 

() జ 
ప్రాపంచిక వషయవాసననాదూరులు కావాలి; సర్వసంగ పరిత్యాగు లై 
పోవాలి. 


పరమాత్ముని (పెమించి, సేవించి, ఆయన వాత్సల్యామృ తాన్ని 
ఆస్వాదించిన వారికి, [పపంచంతో ఏవిధమైన సంబంధం ఉండదు. వారు 
(పపంచానికి దూరంగా ఉంటారు. (పపంచంకూడా, వారికి దూరంగా 
ఉండటానికే ప్రయత్నిస్తుంది. వారిని ఉన్మాదులను చూసినట్టు 
చూస్తుంది. 

(శ్రీకృష్ణ ంవ్రేమను మించిన మరొక మత్తుపచార్థం (పపంచంలో 
లేనేలేదు. ఆయన్ని [వేమించినవారికి ఆయనవినా అన్య మేదీ 
కనిపించదు, పపంచమంతా వారికి కృష్టమయంగా ఉంటుంది. 
వారి ముఖంలో (శ్రీకృష్ణుని రూపురేఖలు గోచరి స్తై. వారి చూపులు 
వెన్నదొంగచూపుల ననుకరిస్తై. ఆలాగే వారి పలుకులు, కులుకులు 


(శ్రీకృష్ణ లీలామృతం 187 


నడకలు అన్నీ (శ్రీకృమ్ణునివిగా నే రూపొందుతై. వారి జేవాంకూడా 
నీలమేఘవర్లం ధరినుంది. అంతేకాదు. చివరకు, వారే (శీ ,క,మడుగా 

ప మ్‌ ేలస్సి 
మారిపోతారు, 


అదే, గోపికలు సాధించుకున్న పరిశుద్ధమూ పరిపూర్షమూ 


అయిన పరిణతస్థితి. 


50. గోవికల అనన్యాభక్ని : 


గోపికలు (శ్రీకృష్ణుని మురళీరవం విన్నారు. ఆవెంటనే, తమ 
ఇళ్ళూ వాకిళ్ళూ వదలి, తల్లిదం|డులూ, ఖర్తలూ సోదరులూ, 
మి|తు రిస త౦౧ంచేయకు ష న 
బంధు త్రులూ వారిస్తున్నా లత్యుం ౦డా (శ్రీకృష్ణుని సమీ 
పించారు. అలా సమీపించిన గోపికల నుదేకించి, (శీకృముడు. .. 
ఏ లం 
"వనితలు నన్నుగోరి యిట వచ్చితి రంత గొఅంత లేదు మే 
లొనరె సమ_న్ల జంతువులు నోరి (బియంబులు గావెనాకు నై 
నను నిలువంగబోలదు సనాతన ధర్మము లాడువారికిం 
జెనిమిటులన్‌ భజించుటలు పెద్దలు సెప్పుచునుందు కెల్లెడన్‌' 
అని, పరామర్శపూర్వకంగా హితోపదేశం చేశాడు. అంతేకాదు. 
“ధ్యానాకర్ణ న దర్శన 
గానంబుల నా తలంపు గలిగిన జాలుం 
బూనెదరు కృ తార్థత్వము 
మానవతుల్‌ చనుడు మరలి మందిరములకున్‌ * 
అని కూడా ఆదేశించాడు. 


(శ్రీక్ళష్ణునిపలుకులు గోపికలను ములుకులమాదిరి బాధించినై_. 
అతని సేవాభాగ్యాన్ని పొందేనిమి త్తం, బా రప్పటిశే ఎన్నో త్యాగాలు 
చేశారు. కుత్పిపాసలనుకూడా లెక్కచేయకుండా, 'వారు ఎన్నో 
దినాలు, అహోరా తాలు, ఆయన ఛ్యానంలోనే గడిపారు. మన 
స్సునూ వాక్కునూ కాయాన్నీ ఆయనకే అంకింతం చేసుకున్నారు, 


196 (శ్రీకృష్ణ లీలామృతం 


తమతమ వాదయాలలో ఆయన మధురమూర్తినే నిలుపుకుని, కామ 
[కోఢాదులకు తమలో తావులేకుండా చేసుకున్నారు. ఆయననే 
పరమపురుషునిగా (గ్రహించి, ఆయనమీద నే మననును లగ్నం చేను 
కున్నారు. అన్నిటికీ మించి, ఆయన్ని తమ (పాణానికి |పాణంగా 
భావించారు. ఆ పరిస్థితిలో, ఆయన ఆదేశించిన (పకారం, ఆయన్ని 
వదలిపోవటం వారికి అసాధ్యమనిపించింది. అందుకనే, దీనాతిదీనంగా 
ఆయన వంకచూస్తూ... 


“ని పాదకమలంబు నెమ్మి డగ్గజగాని 
తరలిపోవంగ జాదములు రావు 

న్స్‌ కరాబ్దంబులు నెజినంటితివగాని 
తక్కినపనికి వాస్తములు సొరవు 

నీ వాగమృతధార నిండ [గోలగ గాని 
చెవు లన్యభావలు సేరి వినవు 

నీ సుందరాకృతి నియతి జూడగగాని 
చూడ వన్యంబుల జూడ్కి. కనులు 


నిన్ను కాని వలుకనేరవు మా జిహ్వూ 
లొల్లి ననుచు బలుకనోడ వీవు 

మా మనంబు లెల్ల మరపి దొంగిలితివి 
యుమిసేయువార మింక కృష!" 


అని, తమ పరిస్థితిని ఆయనకు నివేదించుకున్నారు. అంతేకాదు. 


“క్ళష్లా! నిన్ను మించిన (ప్రియుడు దేహులకు లేనే లేడు. 
అందుకనే, మేము ని న్నాశయించటం జరిగింది. నిన్ను (యేమించి, 
నిన్నా[శయించ్చి, నీ దాస్యాన్ని మాత్రమే ఆశించే మా పట్ల, నువ్వు 
(పసన్నుడవు కావాలి. అలా నువ్వు (పనన్నుడవయేవరకూ మేము 
నిన్ను వదిలేదిలేదు. అంతేకాదు. ఇకవైన మేము, నిన్ను వినా అన్యు 


(శ్రీకృష్ణ లీలామృతం 189 

లను చేశేదిలేదు. నీను కానిచానిని చేనినీ చూసేదిలేదు; తలచేడి 

కూడా లేదు” అని తమ హృదయాన్ని విళదపరచుకున్నారు. 
అమాయకురాం డైన ఆ గోపికలనుచూసి §్‌ శ్రీకృష్ణుడు మంద 


హాసంచేశాడు. ఆ rad sad ఎంతో సేపు అక్కడ సవిలాసంగా 
కీడించాడు. ఆ సమయంలో. ..*ే 


మక్కువ వికసిత వదనలు ॥ జ ట్‌ న్నా 
చక్కగ దను గొల్వ వోనచందికతోడన్‌ _ న. గ్‌ గా 
మిక్కిలి మెఆజ నెను కృష్ణుడు శ § వ 
చుక్కలగమి నడిమి పూర్ణసోముని భంగిన్‌. ష్ష్‌ గ్‌ 
అంతేకాదు. ఎన "మా ట్ర 
సతులు దన్ను బాడ సం పీతి నాడుచు . | (| మ 


న ౫" 
7 
అర్రే 


నజణుత నున్న వె జయంతితోడ 

వనజలోచనుండు వనభూషణుండ య్యె వ. 

యువతిజనళతంబు లోలి గొలువ, 

అనుపమ సౌభాగ్యం ఏదై నా, అమితానంచాన్నీ, అవాంభా 
వాన్నీ, గర్వాన్నీ కలిగిస్తుంది. అది కారణంగా, చాలామంది పతనం 
పొందుతారు. ఆ విధమయిన పతనం తనవారికి సంభ వించరాదన్న 
ఉద్దేశంతో, (శ్రీకృష్ణుడు, వారికి, సౌ భాగ్యహీనుల అవస్థనుకూడా రుచి 
'చూపించాలనుకు న్నాడు. ఆ అభి పాయంతోనే*ో వారితో (కీడిస్తూ 
ఉన్న వాడు కాస్తా, అమాంతంగా అద్భశ్యుడయినాడు. 


*8 బాహు ప్రసార పరిరంభకరాలకోరు 
వ్‌ ననాలథన నర్మనఖా[గపాతై 8 
ఊ్వేల్యావలోక వాసిత్రై (ర్వజ నుందరీణా 
ముత్తంభయన్‌ రతివతిం రమయాంచ కార, 
*44 తాసాం తత్‌ సొభగమదం వీత్యుమానం చ కేశవః 
వళశమాయ (పసాదాయ క వా న్న రధీయత 


140 (శ్రీకృష్ణ ఫీలోమృతం 
51. గోదికల (చమాన్యాదం ; 


ఆ మధురమాహనమూర్తి అలా అంతర్జై తుడు కావటం 
గోపికలకు అమితబాధాకరమయింది. వా రతనికోనం, కాళిందీ 
పీరంలోఉన్న వనాంతరాలన్ని వెదికారు. కంటికి కనిపించిన 
చెట్టునూ పుట్టనూకూడా, వా రతణ్ణిగురించి (పశ్నించారు. కాని, ఆ 
నల్లనయ్య జాడమ్మాతం వారికి తెలియలేదు. 


అంతలో వారి కొక మళ్లెపొద కనిపించింది. బా రానుమ 
సుందరులను సమీపించి... 


"నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారనంబు చె 
జరల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా 
జిల్లెడు మోము చా డొకడు చెల్వల మానధనంబు చెచ్చె నో 
మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ చెప్పే |" 


అని, తమ |పియునిగుర్తులు తెలుపుకుంటూ, అతడు చేసిన తుంటరి పనిని 
వివరిస్తూ [బతిమాలుకున్నారు. వారి వేదన |గహించిన మల్లియలు, 
అతడు తమ పొదలమాటున "లేడు లే" డన్నట్టు తలలూవినై. 


ఇ... 


అక్కడినుంచి బయలుదేరి ఆ గోపికలు, తమ కదురయిన 
సుమనుందరుల నెందరినో నందనందనునిగురించి (ప్రశ్నించారు. కాని, 
వారికి శాంతి లభించలేదు. అంతలో వారికి తులసి ఎదురయింది. వా 
రామె నుద్దేశించి .... 


“వారి చరణములకు [బియవై 


హరి నిను మన్నింప భద్రమందెడు తులసీ 
వారి నీచెస రాడు గదా 


వారి చొ "వ్పెరిగించి శుభము లందీయగ చే !' 


అనీ వేడుకు న్నారు. || 


(శ్రీకృష్ణ లీలామృత ౦ 141 


తులసి వారి పలుకులు విన్నది. వారికి (శ్రీహారిమీద గల భక్తిని 
[గ్రహించి ముగ్గురాలయింది. అది కారణంగానే, వారిదయిన పరమ 
భక్తికి తలవంచి [పణామంచేసింది. 


తులసికూడా తమ [పియతముని జాడ తెలుప లేకపోవటంవల, 

య 

గోపికలు వివ్వూలచిత్తలయినారు. ఆ వివ్వాలత్వంతో చారు ఉన్నా 
దినులుగా మారిపోవటం జరిగింది. 


అలా (వేమోన్నాదినులయిన గోపికలు, ఆ తరువాత, అతి 
విచిత్రంగా వ్యవహరించటం జరిగింది. ఆ అవస్థలో, వారందరూ 
(శ్రీకృష్ణుని లీలల ననుకరించటం (పారంభించారు. వారిలో కొందరు 
(శ్రీకృష్ణునీ, మరికొందరు పూతనాది రాతనులనూ అనుకరించారు. 
కృష్ణుల మనుకున్న వారు, పూర్వం, ఆ నల్లనయ్య ఆయా దుష్ట్రులతో 
ఎలా వ్యవవారించాడో అలా వ్యవహరించటం మొదలు పెట్టారు. 
కొందరు గోపికలు రామ కృష్ణు లయినప్పుడు, మిగిలినవారు గోవులు 
గానూ గోవత్సలుగానూ చరించారు. ఒక నుందరి "నేను మాధవుణ్ణి. 
నాలో ముల్లోకాలూ ఉన్నై; అని మరొకర్తుకు తన నోరుతెరచి 
చూపింది. ఒకతె వెన్న దొంగిలుతున్న కృష్ణయ్య కాగా, మరొక 
యళోదగా అతణ్ణి బంధించటానికి | పయత్నిం చింది. పడుచులు కొందరు 
రాళ్ళ వానకు జడిసినట్టు నటిస్తూఉండగా, ఒకవడుచు వారికి అభయ 
మిచ్చి ( శ్రీకృష్ణుడు మందరగిరి నె_త్తినట్టు తన చేలాంచలాన్ని గొడుగు 
మాదిరి ఎత్తటం జరిగింది. నల్లనయ్య దవానలాన్ని |మింగినట్టు, ఒకకన్య 
ఉట్టి బయలును కబళించటం సంభవించింది. అలాగే కొందరు కాళి 
యుని పత్నుల ననుకరించారు. అంతలో ఒకర్తు కృష్ణుడి వారి 
(మొక్క లందుకుంది. 


ఆ విధంగా చాలాసేపు (శృీకృషమ్లని లీలావిశేషాల ననుకరించి, 
గోపికలు, సంధ్యానమయానికి యమునాతీరం చేరుకున్నారు. అలా 
శేరుకుని తమ (పియుఢయిన (శ్రీకృష్ణుని తలచుకుంటూ, అక్కే 


149 (శ్రీకృష్ణ లీలామృతం 


కూర్చానిషోయిణారు. ఆ సమయంలో, వారికి, (శ్రీకృష్ణుని తన 
వృదయపీథంమీడ నర్వదా న్నర్ధింపచేసుకునే భూదేవి గుర్తుకు 
వచ్చింది. అప్పుడు, వారికి ఆమెదయిన అద్భష్ట మే అదృష్టమని 
పించింది. అందుకనే వా రామె నుద్దేశించి. అ = 

"కిటియె కౌగిట జేర్చెను 

 వటుడై. వర్టిల్లి కొలిచె వడి గృష్షుండై 

యిట పద చిహ్నము లిజె (గిం 

దటి చామున నేమి నోచి తమ్మ ధరి(తీ |) 
అని ఆమెను (పళంనించారు. 


52, గోవికల తావ నిబ్బ త్రి ట్‌ 
అంతలో కృష్ణయ్య అత్తివిచిత్రంగా వారిమధ్యకువచ్చి వాలాడు. 
*ో ఆ జగన్నోవాను డలా వచ్చి దర్శన మీయటంతో, వారు, 
పోయిన పాణాలు [పా_ప్రించినంతగా పొంగిపోయి నారు... ఆ వెంటనే 
ఆయన చుట్టూచేరి... 
“ఎలయించి (పాణేళ యిందు బోయితివని 
తోరంవుటలుకతో దూణ నొక్క, 
“జలజాత నను జాసి చనగ నీ పాదంబు 
లెట్టాడె' నని వగనెయిదె నొకతె 
"నాధ! నీ వరిగిన నా (పాణ మున్నది 
కూర్మియే యిది యని కుంచె నొక 
"ఈశ్వర ! నను నిన్ను నించాక చబావెనే 
పావపు విధి యని వలి? నొక్కే, 
తలగిపోవునట్టి త ప్పేమిచేసితి 
నధివ పలుకు ధర్భ' మనియె నొక తె, 
 *4ళ ఆసా మావిరభూ చ్భౌారి న్మయమాన ముఖాంబఖుజ। 
సీతాం బరధరః (సగ్వీ సాణాన్సన్మథ మన్మథః, 


UE లీలామృత ౦ 148 


“ఏమి నోము ఫలమొ హృద యేళ నీ మోము 
మురలగంటి ననుచు మనల నొక. 


అలా తమ హృదయాన్ని విశదవరచుకున్న గోపికలను చూసి 
శ్రీకృష్ణుడు మందహాసం చేశాడు. |పనన్న తాచివ్నామయిన ఆ 
నుందహాసం | గహించి, గోపికలు పరిపూర్ణ మనోరథలయినారు. ఆ తరు 
వాత, వారుతమ వైటచెంగులు పరచి, అతనికి అక్కడే ఒక ఆననం 
ఏర్పరచారు. అప్పుడు. షక 


పరమయోగి వాదయ భ|దపీఠంబుల 
నుండు మేటి |వజవధూ త్రరీయ 
పీఠమున వసించి పెంపారె (దెభువన 
దేవి లక్మి మేన దేజరిల్ల. 


ఆ సమయంలోనే, శ్రీకృష్ణుడు, వారికి శాపోపళశమనం కలి 
గించే నిమిత్తం వారి నుర్దేశించి ఇలా అన్నాడు: 


“మీకు నామీద నిత్యధ్యానం కలగటానికే నేను మీకు కనపడ 
కుండా పోవటం జరిగింది. [ద వ్యాన్ని కోల్పోయిన వాడు, ఇతరచింత 
లేకుండా, నష్టదవ్యంమీద నే మనను నిలువుకుని చరిసాడు. అదే 
విధంగా, నన్ను మీ నర్వన్వంగా భజించే మీరు, నేను కనపడకపోవటం 
వల్ల, నన్నే ధ్యానిస్తూ నాకై తపించిపోయినారు. ఆ సమయంలో 
మీరు ధర్మాధర్శ్మచింతనుగాని, స్వజన సంబం'ధాలనుగాని పాటించ 
లేదు. ఆ స్థితిని పీకు లభింపచేయటాని కే నే నలా వ్యవవారించాను. 


మీరు నామీద అత్యంతమయిన అనురకి ని కలిగించుకుని, 
నాకోసం న్వజనాన్నీ లోకాన్నీ ధర్మాన్నీకూడా త్యజించారు.అదే 
బీ అనన్యభకి_కి తార్కాణం. అది నాకు అమితానందం కలిగించింది. 
ఇక మీకు ఏవిధమైన కొరతా ఉండదు?” 


144 (శ్రీకృవ్ల లీలామృతం 


అలా పలుకుతూ, (శ్రీకృష్ణుడు వారితో రాసకీడ కుష్మక 
మించాడు.* ఆ సమయంలో గోపికలందరూ వలయాకారంగా 
నిలబడ్డారు, అలా నిలుచున్న (పతి ఒక్క గోపిక (పక్కనా 
(శ్రీకృష్ణుడు నుంచున్నాడు. అది (గ్రహించలేక, ఆ గోపికలు, ఎవరికి 
వారు, (శ్రీకృష్ణుడు తమకు మాత్రమే సన్నిహితుడుగా ఉన్నాడని 
భావించటం జరిగింది. కృహ్వయ్యకూడా, అప్పుడు, ఒకరికి కనిపించిన 
రూపంలో మరొకరికి కనిపించలేదు. ఒకరిని పలుకరించిన విధంగా 
మరొకరిని పలుకరించలేదు. ఒకరితో |కీడించినట్టుగా మరొకరితో 
(కీడించలేదు. ఆ వేడుకచూసే నిమిత్తం భేచరులు, తమ (సీజనంతో 
సవా, విమానాలమీదవచ్చి ఆకసంలో నిలబడ్డారు. వారికే అది మహో 
ద్భుత మనిపించింది. అప్పుడు చేవదుందుభులు |మోనసినై. పుష్ప 
వర్షం కురిసింది. గంధర్వులు ఆ లీలామానుష వి[గహానని కీర్తిని గానం 
చేశారు. 


ప్రాణులను అనుగగహించేనిమి_త్తం, మాధవుడు అప్పుడప్పుడు 
మానవాక్ళతి ధరించి రాన కీడాదికాలు జరుపుతూ ఉంటాడు. *ీ” 
తన సావాచర్యం ద్వారా, స్పర్శాదికాల చ్వారా వారిని పునీతు 
లను చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయన సలిపే చర్యలను స్మరిం 


*ఓ46 రాసోత్చవః సం _పవృతో గోపీమండల మండితః 
యో గేళ్వ లేణ కృష్టేన తాసాం మభథ్యే ద్వయోార్ద్వ యాః 
(పవిచ్హేన గృహీ తానాం కంకే న్యనికటం (ప్రియః. 
పవం పరిష్వంగ కరాభిమర్శ న్ని గ్లేకణోద్దామ విలానవోనై 8 
రేమే రమేళో (వజసుందరీభి ర్య థార్భకః స్వ(వతిబింబ విభమః. 
కృ త్వా తావంత మాత్మానం యావతీ గోవ యోషితః 
శమన భగవాంస్తాభి రాత్మారా మోపి లీలయా. 

*47  అన్ముగవోయ భూతానాం మానుషం కేవా మాస్థిళః 
భజే తాద్భశీః (కీడా యాః (శుత్వా తత్నరో భ వేక్‌, 


ఢీకక్లీ లీలామృత 6 145 


శటంకూడా భక్తి భావాన్ని “ెంపొందించుకోవటానికీ, పవిత్రతను 
పొందటానికి దోవాదమిచ్చి తీరుతుంది, అదే యీ రాన క్రీడ వల్లకూడా 
సిద్ధించింది, 


గోపికలు కృష్ణ య్యతో కొన్ని రాత్రులు గడిపారు. కానిజీ 
ఆయనదైన మాయచద్వారా (వజవాసులకు అదొక రాతిగా మాత్రమె 
తోచింది. అంతేకాదు. ననాంతరాల్లో కృష్టయ్యతోఉన్న గోపిక 
లందరూ, ఆ సమయంలో, ఎవరి ఇళ్లలో వారు, ఎవరి పనులలో చారు 
ఉండటం, తమ వారికి (శ్రీకృష్ణునిపట్ట యే విధమైన అనూయనూ కలి 
గంచకపోవటంకూడా జరిగింది. అచే అందులోఉన్న నె శిస్ట్యం. 
యాట 


గోపజనములందు గోపిక లందును 
నకల జంతులందు సంచరించు 

నా మహాత్మునకు బరాంగన లెవ్వరు 
సర్వమయుడు లీల నలిపెగాక,. 


ర్‌ి, వాలయళి క నయ్యం : 


ఒకసారి, గోపికలు కొందరు, బృందావన రాజ్ఞి అయిన బృందా 
దేవిని ఆరాధిస్తూ ఉండగా (క్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. అది 
అర్భరాత్రి నమయం. ఆ సమయంలో అతడలా దర్శన మివ్వటం ఆ 
_ వడుచులకు ఆశ్చర్యం కలిగించింది. 


అది (గహించిన కృష్ణయ్య తను అంతకు పూర్వమే వారిని 
కలునుకో దలచినట్టూ, కాని, తగగురుడై న దుర్వానునికి కు ళూష 
చేయటంలో ఆలస్య మైనట్టూ తెలియబర చాడు. 


he se lc le a a Te 
*46 నా నసూయన్‌ ఖలు కృష్ణాయ మోాహితాన్న న్యమాయయా 
మన్యమానా; స్యపార్శ్వస్థాన్‌ స్వాన్‌ స్వాన్‌ దారాన్‌ (వజౌకనః, 
(10) 


140 (శ్రీకృష్ణ థీలామృతం 


అది విన్న గోపికలు అమిాశ్చర్యం పొంచారు. కృష్ణ య్యకు 
క 
కూడా గురువు ఉన్నాడా అనుకున్నారు, అనుకుని మాకు నీ గురు 
వును చూడాలనిఉందిొ అన్నారు, 


ఆ మీద కృవ్టయ్య, తనగురువు యమున కావలిగట్టున భాండీర 
వనంలో ఉన్నాడనీ, అక్కడికి పోయి చూడవచ్చుననీ చెప్పాడు. 
కాని, వారికి, అప్పు డది అసంభవమలిపించింది. ఛాండీరవనానికీ 
బృంచదావనానికీ మధ్య కాళింది |పవహిన్తూ ఉండటమే దానికి 
కారణం, అదే వారు కృష్టయ్యకు విన్నవించుకున్నారు. 


గోపికల సందేహాన్ని |గహించిన కృష్ణయ్య, మందవోసం చేస్తూ, 

మీరు కాళిందిని సమీపించి _ గోపికాలోలుడై న (శ్రీకృష్ణుడు యథార్థ 

బాలయతి అయిన పక్షంలో, మేము ఆయన్ని హృదయ పూర్వ 

కంగా నమ్మ్‌నవార మే అయిన పక్షంలో మాకు (తోవనివ్వవలసింది 
అని అడగండి. ఆమె చారినిచ్చి తీరుతుంది; అని నలహో ఇచ్చాడు, 


ఆయన మాటను శిరసావహించిన గోపికలు, శెల్ల వారు 
జాముననే బయలుబేరి  యమునానదిని చేరుకున్నారు. వెడుతూ 
"వెడుతూ, గురు సందర్భ వాని కి రిక వాస్తాలతో వెళ్లటం ఉచితం కాదని 


యాళై_ ఆరు పాతలలో భజ్య్యూదులు నింపుకుని ఆయనకు కానికగా 
తీసుకు వెళ్లారు, 


అలా కాళిందిని సమీపించిన గోపికలు కృష్ణయ్య నూచించినశ్లే 
ఆమెను ఉర్ధేశించి అన్నారు. ఆ వెంటనే కాళింది వారికి నొ 
నిచ్చింది. ar నం|భమాళ్చర్యాలతో భాండీరవనం చేరుకున్నారు. 


భాండీరవనం చేరుకున్న గోపికలు దుర్వాసుని సందర్శించారు; 
ఆయన్ని సేవించుకున్నారు, 


UE లీలామృతం 147 


గోపికల సేవకు దుర్వాసుడు సంతుష్టుడై నాడు. వారు తెచ్చిన 
భజ్యూది కాలను స్వీకరించాడు. కుధాతురుని మాదిరి వాటి నన్నింటినీ 
భతించాడు. వారిని ఆశీర్వదించాడు. 


ఆ తరువాత, గోపికలు ఆయనవద్ద సెలవు తీసుకుని వెళ్ళబోతూ, 
స్వామీ | (శ్రీకృష్ణుని దయవల్ల మేము యమునానదిని చాటి వచ్చాము. 
తిరిగి బృందావనానికి చేరుకునే దారి తమరు చూపవలసి ఉంది 
అన్నారు, 


ఆ మాటలు విన్న దుర్వాసుడు చిరునవ్వు నవ్వి, "యమునా 
నదిని సమీపించగానే _ నిత్యోప వాసీ, దోషరహితుడూ అయిన దుర్వా 
సుని నమ్మిన మాకు చారినివ్వవలసింది - అనిఅడగండి. ఆవైనమీ శే 
విధమైన అడ్డంకీ ఉండదు అని చెప్పాడు. 


గోపికలకు దుర్వానుని మాటలు అమితాశళ్చర్యం కలిగించినై. 
'మన కళముందు మనం చ్చిన భణ్యూదులన్నీ భతశించిన మవారి 

య రల. 
నిత్యోపవాసి ఎలా అవుతాడు అనుకున్నారు. అయినా, ఆయన 
మాట మీది విశ్వానంతో, యమునను సమీపించి ఆయన అనమన్న 
విధంగా అన్నారు. 


ఆ వెంటనే, యమున దారి నిచ్చింది. గోపికలు బృందావనం 
చేరుకున్నారు. చేరుకుని, కృష్ణయ్యను సమీపించి, తమ నందేవోన్ని 
ల 
ఆయనకు తెలుపుకున్నారు. అది విన్న క్భహ్యయ్య మందవోనం 
చేశాడు. 'మీరుకూడా అలా ఉండటమే నేర్చుకోవాలి” అన్నాడు. 


యథార్జంకూడా అంతే. (శీ కృష్ణుడు గోపికలను కలునుకునే 
వాడు. "వారు వెట్టిన పాలు, పెరుగు, వెన్న మొదలై నవన్నీ స్వీకరించే 
వాడు. వారితో కీడించే వాడు. అంత నూ|తంచేత ఆయనకు వారి 
మీద మమశారం ఉందనుకోవటం (భమ అవుతుంది. ఆయన, పతి 
పనినీ ఆయన్యటభైన పరమానంద భావాన్ని ఇతరులకు అనుభవనీయం 


143 (శ్రీకృష్ణ లీలామృతం 


చేయటానికే చేసేవాడు," ఆయనకు అవాంకార మమకారాలులేవు. 
రాగ ద్వేషాలు బీవు. నుఖదుఃఖాలు లేవు. ఆయన నిరాకారుడు. నిర్లు 
ణుడు. నిరంజనుడు. ఆయనది పద్మ పతాంభస్థ్రితి. అంకు, తామరాకు 
మీద నీటిబొట్టువంటిస్థి తి అన్నమాట. అందుకనే, ఆయన, మాయా 
'మోహితులకు వీలోలుడుగా కనిపించినా, be కాళిందిచేశ బాల 
యతిగానే భావింవబడటం జరిగింది. 


దుర్వాసుని విషయంకూడా అంతే. ఆయన మవోజ్జాని. ఆయన 
ప కర్మ హైనా (బవ్మార్పణ బుద్ధితో చేస్తాడు. ఏ కర్మ ఫలాన్నీ 
ఆయన అఆనసించడు. అది కారణంగా ఆయనకు చ్రైమ్మర్మ్యం సిద్ధించింది. 
ఆయన దై నజ్జూనాగ్నిలో ఆయన చేసే సర్వకర్శలూ దహించుకు 
పోవటం జరుగుతోంది. లోక నసంగవోర్డం కొన్ని కర్మలు చేసినా, 
వాటినీ ఆయన చేయవిఎవాజే అవుతున్నాడు. అది కారణంగానే, 
ఆయన ఎంతగా వది భుజించినా నిత్యోప వాసిగా నే పరిగణింవబడ 
తాడు. మనం [గహించ వలసిన మవా[ దవాన్యమే అది, 


54. ౨. నుదర్భనుతు ; 


ఒకసారి నందాదులు అంబికావనంలో ఉండగా, ఒక మహో 
నాగం, నందుని కలచి అత్డ [మింగ బోయింది, అదిచూసిన గోపికలు 
హాహాకారం చేశారు. పరర కా కృష్ణా! కృష్ణా!!' అని అమిత 
వేదనతో ఆ(కందించాడు. 


ఆ వావోకారాలూ ఆకందనా విన్న గోపకులు, ఆవెంటనే, 
వివిధాయుధాలతోనూ అక్కడికి వచ్చి ఆ మవోనాగాన్ని అమి 
తంగా వీడించారు కాని, అది నందుని వదలలేదు, 


అది కృష్షయ్య (గ్రహించాడు. (గహించి, ఆ మహోనాగంమీద 
అమీతంగా ఆ(గహించుకున్నాడు. చరచరా చాన్ని సమీపించి తన 
వామపాదంతో ఒక్కతన్ను తన్నాడు, 


(శ్రీకృళ్ణ లీలామృతం 149 


(శ్రీకృష్ణుని వాదస్పర్శమూలంగా, ఆ సర్చుం తనరూపాన్ని 
త్యజించటం, గంధర్వరూపం ధరించటం, (శ్రీకృష్ణునకు సాష్టాంగ 
[పణామం చేయటం జరిగింది. అదిచూసిన [వజవానులందరూ అమి 
శాళ్చర్యం పొందారు. అంతలో, శ్రీకృష్ణుడు, ఆ గంధర్వుని 
ఉద్దేశించి... 


'మండితమూంర్తితో గనకమాలికతో శుభ లకణుండ వె 

యుండెడి నీకు గష్ట్రవు మహోరగచేహూ మిదేల వచ్చె నె 
వ్వండవు నామ మెయ్యది భవంబున కెద్ది మిషంబు నాకు నొం 
డొండ యెజటుంగ జెప్పుము బుధోత్తను నీవని చోద్యమయ్యుడిన్‌ ' 


అని సాదరభావంతో వలుకరించాడు. ఆయనకు నమాభధానంగా ఆ 
గంధర్వు డిలా తెలియపరచుకున్నాడు, 

“స్వామీ ! నేను సుదర్శను డనే ఒక విద్యాధరుళ్లి. విద్యాధర 
వంశంలో జనించినా నాకు వినయ మనేది లేకపో .౨ు3దడి నా ఐశ్వర్యం, 
నా రూపం, నా భోగాలూ నాకు అమితమయిన గర్వాన్ని కలిగిం 
చినై. ఆ గర్వం, కాల్బకమాన నా కళ్ళను కప్పేసింది. 


ఆనమయంలో, నే నొకసారి విమానంమీద పోతూ, ఒకచోట, 
ఆంగిరనులయిన బుములను చూశాను. విక్భ తా కారులయిన వారిపట్ల 
సానుభూతిని వహించటానికిమారు నేను వారిని అనహ్యించు కున్నాను. 
వారిని చూసి విరగబడి నవ్వాను. 


నా అనుచిత (పవర్తన బుషులకు ఆ గవాకారణమయింది. 
ఆవెంటనే, వారు న న్నుద్దేశించి, 'వ రూపమూ సంపదా కారణంగా 
నువ్వు మమ్మల్ని నిర్ణత్యుం చేశావో అవన్నీ నశించిపోయి, నువ్వొక 
పామువు కావటం జరుగుతుంది” అని శపించారు. 


మహార్షుల శాపానికి మారులేదనీ నాకు “కేలును. అందుకనే 
నేను, నా అనుచితచర్యకు అమితంగా పశ్చాత్తాపపడ్లాను. వారి 
— గ 


150 (శ్రీకృష్ణ లీలామృతం 
పాదాలమీద పడి నాకు శాపవిమోచన మెప్పుడో తెలుపవలసిందిగా 
(పార్థించాను, 

నా పశ్చాత్తాపం (గహించిన మహార్షులు నామీద జాలి వహిం 


బారు. అది కారణంగా స, బారు... 


“'యదుకులమందు భక్తుల భయంబు వారించుటకున్‌ జనార్దనుం 

డుదయమునొంది యీ యడవి కొక్కదినంబున రాగలండు త 

తృడమున నీవు దన్నబడి పన్నగ దేవాము తోడబానసి నీ 

'మొదలిటి మేను గాంచెదవు మూఢుడ పొమ్మని రో దయానిరీ !, 
అబే నా సర్పరూపఛారణకూ శాపవిమోచనకూ కారణం. 


తండడీ ! నువ్వు దురితవోరివి. నిన్ను న్మరించుకున్నంతలోశే, 
నీ నామాన్ని ఉచ్చరించినంతలో నే పాపాలు వారించిపోవటం సంభవ 
మయినప్పుడు, నీ చరణారవిందస్సర్శ్భ లభించిన నాకు శాపవిమో 
చనం కలగటంలో ఆశ్చర్య మేముంది !” 


అలా విన్నవించుకున్న సుదర్శనుడు ఆ తరువాత శ్రీకృష్ణునకు 
(పదతీణం చేశాడు. పునఃపునః (పణామా లాచరించాడు. ఆయన 
సెలవు తీసుకుని, తన నిజావాసానికి వెళ్ళిపోయినాడు. అనంతరం, 
సర్పము క్షి పొందిన నందునితోనవా గోపకులు, శీకృన్ల సంకీర్తనం 
చేసుకుంటూ అమితానందంతో మంద చేరుకున్నారు. 


రర, గోవీకల బిరవోత్కాంళత : 


(శ్రీకృష్ణుడు సాధారణంగా పవలంతా వనాంతరాల్లో వివా 
రిస్తూ ఉండేవాడు. ఆవిధంగా అతడు తమకు దూరగుడై ఉండటం 
గోపికలు నహించలేకపోయే చారు. అహోరాతాలూ తాము అతని 
సన్నిధిలో ఉండాలని వాంఛించే గోపికలకు అతనితోటి వియోగం 
భరింపరానిదిగా ఉంచేది. అది కారణంగానే వా రొకరితో ఒకరు, ,, 


శ్రీకృష్ణ లీలామృతం {51 
“ఇలియా కృష్ణుడు నన్ను వాసి వనముం జేరంగ నయ్యి కణం 
బులు నా కన్నియు నుండ నుండ గడు నాపూర్ణంబులై సాగి లో 
పల దోచుం |బ్రహరంబులై దినములై సకస్వరూపంబులై_ 
నెలలై. యబ్దములై_ నముహాయుగములై నిండారు కల్చంబులై ' 


అని తమతమ వాదయాలను వ్యక్షపరచుకునే చారు; వాధ 
పడేవారు. అంతేకాదు. ఎప్పుడు సాయంతం అవుతుందాఅనీ, తమ 
[పియుడయిన ఆ కృష్ణయ్య తమకు తిరిగి ఎస్పుడు కనబడ ఈాడా అనీ 
ఆలోచిస్తూ, వారు, పగలంతా వేగించే వారు. నం ధ్యాసమయాన, 
కృష్ణయ్య తోలుకువచ్చే గోవుల పాదపరాగం దూరాన గోచరించ 
గానే, అటుగా పరుగశ్తేవారు. ఆయన్ని సమీపించి, గోధూళి ధూస 
రితమైన ఆయన దివ్యకోమల మూర్తిని దర్శించుకుని, పరమానందభరిత 
లయేవారు. ఆయన మృదు మందహాసాన్ని గ్రహించి తన్మయత్వం 
పొందేవారు. 


56... కొంఖినూడుడు : 


(శ్రీకృష్ణుడు గోపీజనంతో యభేచ్ళగా వివారిస్తూ ఉన్న 
సమయంలో ఒకసారి, కుజేరభటుడై న శంఖచూడుడు చూశాడు. 
చూసి, (శ్రీకృష్ణుని చుట్టిఉన్న గోపికలను అపవారించుకుపో వా లను 
కున్నాడు; వారిని సమీపించాడు. 


శంఖచూడుడు "పెద్దపులివంటి ముఖం కలవాడు, కాటి చెట్టంత 
పొడగరి. అతి భయంకరుడు. 


అతణ్ణి చూడగానే, గోపిక లెక్కడివా రక్కడినుంచే ఫీతితో 
పారిపోవటం మొదలు వెట్టారు. అలా పారిపోతున్న గోపికలను అతడు 
వెంటాడసాగాడు. లన 


am ( Mr 


15ల్లీ (శ్రీకృష్ణ లీలామృతం 


గోపికల ఆర్తనాదం (శ్రీకృష్ణుని చెవుల బడ్డది. ఆ వెంటనే 
ఆయన అతణి ఆగవలనసిందిగా గర్జించాడు. అతనిమీదికి ఉరికాడు, 

రం 

(శ్రీక్ళృ్ణు డలా ఉరికివనూ ఉండటం ళంఖచూడుడు చూశొడు. 

£3 లాలో 
చూసి, (పాణఖీతితో, గోపికలను వదఠి పారిపోసాగాడు. కాని, 
(శ్రీకృష్ణుడు అతి వదలలేదు. 

ఆ తరువాత (శ్రీకృష్ణ శంఖచూడులమధ్య ఘోరమైన ద్వంద్వ 
యుద్ధం జరిగింది. ఆ పోరులో, శంఖచూడుడు, (శ్రీకృష్ణుని అనేకసార్లు 
పట్టుకుని వేలకువేసి మోదాడు. కాని, చివరకు (శ్రీక్ళమ్లు డత్ది పిడి 
గుద్దులతో సంవారించటం జరిగింది. 


అలా మృతుడై న శంఖచూడునిలోనుంచి ఒక దివ్యజ్యోతి 
జాహిరిల్లి (శ్రీకృష్ణుని మిత్రుడైన (క్రీదామునిలో లీనమయింది. 


శంఖచూడుని నంవారించిన అనంతరం, (శ్రీకృష్ణుడు, అతని 
శిరోజాలతో ఉద్భవించిన మణిని (గ్రహించి, చాన్ని బలరామునకు 
కానికగా సమర్చించుకు న్నాడు, 


BT ws వృవథానుడరుడు : 


(శ్రీకృష్ణుడు ఆనందరనన్వరూవుడై ఆవిధంగా మందలో 
వ్యవవారిస్తూ ఉన్న సమయంలో, ఒకసారి... 
ఎవ్వని మూవుర మీతించి మేఘంబు 
ల(ది శృంగం బని యా శయించు 
నవ్వని అంకక న్రే్యదియంబులు సోక 
గర్భపాతంబగు గర్భిణులకు 
నెవ్వని వదవాతి నెగయు పరాగంబు 
లంధ కారారాతి నావదించు 
నెవ్వడు కొమ్ముల నెదిరించి చిమ్మిన 
బృధ్విధరంబులు చెల్ల గిల్టు 


శక కే థ్రీ లామృతీ ° 158 


నట్టి వృష.భాను రేంద్రు డహాంకరించి 
వాలలత యొ త్తి వెనుజంకె వై చి చేల 
గాలు (దువ్వుచు నిశిత శృంగములు సాచి 
మంద జెగడంద గవిసె నమందుడగుచు. 


అతణ్ణి చూసి, (వజ వాను అందరూ ఇళ్ళూ వాకిళ్ళూ వదలి 
(పాణభీతితో పరుగెత్తారు. ఆపన్నశరణ్యుడయిన శీకృష్ణుని ఉద్దే 

క లం ఏ 
ించి, కృష్ణా! కష్ణా 1] మమ్ము రతించవలసింది" అని ఆ(కందించ 
సాగారు. 


ఆ పరిసితినంతనూ కృపష్టయ్య అరం చేసుకున్నాడు. తమ 
థఖ (a) మి 
మందలో (పవేశించి, తన వారిని అలా కలవరపరుస్తున్నది వృషభం 
కానేకాదనీ, అరిష్టుడ నే రాతనుడు ఆ రూపంలో అక్కడికి రావటం 
జరిగిందనీ [గహించాడు. ఆవెంటనే, తనవారి నుద్దేశించి, భయపడ 
వద్దని 'పాచ్చరించాడు; వృషభాసురుని దిక్కుగా ఉరికాడు. అలా 
ఉరుకుతూ నే... 


“బాలుర నింతులం బనుల బాఆఅగదోలుట బంటుపంత మే 
చాలు వృషాసు లేద బలనంపద జూపగ చెల్లబోటి గో 
పాలుర మందగాదు చన బై వడితేని బచండ కృష్ణ శా 
ర్లూలము నేడు నీ గళము (ద్రుంపక చంపక పోవనిచ్చునే !' 


అని భీకరంగా గర్జి ంచాడు. 


అలా గర్జిన్తూ తనమీదికి ఉరికివచ్చిన కృష్ణ య్యనుచూసి, వృషభా 
సురుడు ఉగుడయినాడు. ఆవెంటనే అతడు, శన ముందు పాదాలతో 
నేలను గీటించాడు. మింటఉన్న మేఘాలుకూడా చిందరవందర అయే 
విధంగా, తన 'వాలాన్ని వలయాకారంగా తిప్పాడు. కళ్ళతో 
నిప్పులు [కక్కుతూ కృష్ణయ్యతో తలపడ్డాడు. 


154 (శ్రీకృష్ణ లీలామృతం 


అప్పు డా వృషభాసురునికీ కృవ్ణయ్యకూ మధ్య ఘోరమైన 
పోరు జరిగింది. ఆ పోరులో కృష్ణయ్య ఫి వృషభాసురుని కొమ్ము 
నొకచాన్ని పెకలించి, చాంతోనే అతణ్ణి తీవంగా గాయవరచాడు; 
కూ లృఖాడు. 

అలా కూలిపోయిన వృషభానురుడు, ఆ వెంటనే తన రూపాన్ని 
త్యజించి, భూమీనురరూపం ధరించి కృష్ణయ్యను సమీపించాడు; 
ఆయనకు అంజలించి, ఇలా విన్న వించుకున్నా డు. 

“స్వామీ! నేను పూర్వం వరతంత్వుడచే ఒక | బావ్మాణుణ్ణి. నాకు 
విద్యాగురువు బృవాస్పతి, నే నాయన వద్ద విద్యాభ్యానంచేసే 
రోజుల్లో, ఒకసారి, అజ్ఞానవళంచేత ఆయన్ని తిరన్మరించటం జరిగింది. 


అది ఆచార్యునకు ఆ|గవాం కలిగించింది. ఆ వెంటనే ఆయన 
నన్ను, 'ఎద్దువు కావలసింది” అని శపించాడు. ఆ శాపంవల్ల 
నేను వృషభ రూపం ధరించి, వంగ దేశంలో చరించసాగాను. ఆ 
కాలంలో, నాకు అనుకులతో స్నేవాం ఏర్పడ్డది. అది కారణంగా 
నేను అనుగుడనై నాను. నీ దయవల్ల ఈ నాడు నాకు శాపవిముక్తి 
కలిగింది; ధన్యత్వం చేకూరింది.” 


ఆవిధంగా తన పూర్వ చరితను వివరించి, ఆయనవద్ద నెలవు 
తీసుకుని, ఆ భూసురకుమారుడు ఒక దివ్య విమానాన్నధిరోహించి 
దివ్యకేజంతో దేవలోకానికి వెళ్లి పోయినాడు. 


*ఓ9. గృహీత్వా శృంగయో స్తం వా అష్టాదశ వదాని సః 
(పత్యపో వావా భగవాన్‌ గజః (పతిగజం యథా. 
త మావపతంతం న నిగ్భవ్యా శృంగయోః 
వదా సమా[క్రమ్య నిపాత్య భూతలే 
నిష్పీడ యామాన యథార్డ9 మంబరం 
కృత్వా విషూణేన జఘాన సోవతత్‌. 


(శ్రీకృళ్త లీలామృతర6 1 
58. తొంగుని నిర్భయం : 


బృందావనంలో బలరామ కృష్ణు రీ విధంగా (కీడిస్తున్న సమ 
యంలో, ఒకసారి. నారదమనార్షి మధురాపురానికి వెళ్ళి, కంసుని 
కలుసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో, ఆయన, (శ్రీకృష్ణుడు దేవకీ 
చేవికి జనించిన వాడనీ, మాయను కన్నది యళోద అనీ, బలరాముడు 
మొదట దేవకీ గర్భస్థ్ముడె, ఆ తరువాత రోహిణీ సుతుడయినాడనీ 
విశదసరచాడు. అంతేకాదు. 


'కంసా ! (వన్తుశం మందలోఉన్న బలరామ కృృమ్లులు మాన 
౯ 
వులు కారు; చాన వాంతకులు. వారే ఇంతకుముందు పూతననూ (వలం 
భాదులనూ వధించారు” అనికూడా తెలియపర చాడు. 


నారదుని వచనాలు కంనుని ఉ (దేకపరచినై. . వసుదేవుడు 
శనకుమారులను మందలోఉంచి, తన్ను మోసం చేశాడని అతను 
భావించాడు. అది కారణంగానే, వనుదేవుని సంహారించటానికి 
ఉద్యుక్తు డయినాడు. శాని, నారదుడే తిరిగి కల్పించుకుని, వను బేవుని 
వధించటం [ప యోజనళూన్యమయిన కార్యమనీ, చానివల్ల పాపం 
సంభవిన్తుందనీ తెలియపరచి, కంనుని కొంతవరకు ఇుతిరపర శాడు, 


ఆ తరువాత, కంసుడు తన |కోధాన్ని ఉపశమింప చేసుకునే 
ఉద్ధేశంతో, దేవకీ వసుదేవులకు సంకెలలు వేయించాడు. శేశి అనే తన 
అనుచరుల్లో పిలిచి, మందకుపోయి అక్కడ ఉన్న బలరామ క్ళష్ణు 
లను సంహరించి రావలసింది” అని ఆదేశించాడు. తన మంతులనూ, 
తనవద్దఉన్న మల్లులనూ, తదితర (ప్రముఖులనూ సమావేశపరచి, వారి 
నుద్దేశించి ఇలా అన్నాడు: 


“వసుదేవుని పుత్రులయిన రామ కృష్ణులు రాతసొంతకులనీ 
ఇలీయవస్తోంది. చేవకీచేవి అస్టమగర్భం, ఇంతవరకూ మన మనుకుం 


156 (శ్రీకృష్ణ లీలామృతం 
టున్నట్టు (స్త్రీమూర్తి కాదనీ, ఆమె |పనవించిన నల్లనయ్య నందుని 
ఇంట "పరుగుతున్నాడనీకూడా తేలిపోయింది. అంతేకాదు. దేవేం 
[చా దులుసయితం ఎవరితో పోరాడటానికి భయపడళారో అటువంటి 
న న్నెదిరించటానికికూడా ఆ అర్భకుడు ఉబలాట పడుతున్నాడట. మేన 
మామనుగచా అన్న అభిమానం ఆవంతఅయినా లేకుండా "నేను 
కంసుని వధించికీరుతాను అని అతడు |పగల్భాలు పలుకుతు న్నా డట. 
ఈ పరిస్థితిలో శే నా రామ కృృష్ణులను నహించటం ఉచితం కాదు; 
నంవారించటం అనుచితం కాదు, 


ఆ రామ కృష్ణుల అంతు కనుక్కోవటానికికూడా నే నొక 
ఉపాయ మాలోచించాను. వచ్చే చతుర్దశినాడు, మన మధురానగ 
రంలో ధనుర్యాగం చేయటానికి నేను నిళ్చయించుకున్నాను. ఆ 
యాగ సందర్శనానికి నా వారి నందరినీ ఆహ్మానించాలనికూడా నేను 
నిర్ణయించుకున్నాను, ఆ సందర్భంలో, యాదవ (పముఖులతోపాటు 
రామ కృష్ణులుకూడా ఇక్కడికి వస్తారు. వారిని తీసుకువచ్చే బాధ్యత 
అ|కూరునిమీద ఉంచుతున్నాను. 


రామ కృష్ణులు రాజ పాసాదాన్ని సమీపించే సమయానికి, 
అక్కడ, కాలాంతకతుల్యమైన మన కువలయోపీడం వారి నెదు 
రొ్కాంటుంది; నంవారిస్తుంది. చానికి బలికాకుండా, వారు, (పాసా 
దంలో (పవేశించట మే జరిగిన వతంలో, వారిని, మనభటులు, మన 
మేర్చరచే మల్లరంగస్థలానికి తీసుకుపోతారు. అక్కడ, మన మేటి 
మల్లులు, చాణూర ముష్టికు లుంటారు. వారు వారిని తమతో పోరాడ 
వలసిందిగా ఆహ్వానిస్తారు. అతిమానుషచర్యలు చేయటంలో అందె 
వేసిన చేతు అనిపించుకున్న ఆ అన్నదమ్ములు ఆ అవ్వోనాన్ని నిరాక 
రించ లేరు; తప్పకుండా వారితో తలపడ తారు, అప్పుడు జరిగే పోరా 


టంలో, మహావీర్య |పతాపాది సంపన్నులయిన మన చాణూర ముష్షి 
నో 
కులు వారిని మర్దించి తీరుతారు. 


ఆ రామ కృష్ణులను అలా అంతరింవచేసి, వారివారైన వను 
చేవాది యాదవులను, వృష్టిభోజ దళార్హ (| పభృతులనూ, ముదుకడై. 
కూడా రాజ్యకాంతను వదలని ఉగసేనునీ, అతని తమ్ముడయిన 
శేవకునీ, తదితర వై రులనూ అనాయానంగా సంవారించి, నేను భూత 
లాన్ని నిష్యంటకం చేనుకోదలచాను. ఆ తరువాత, నా మామ 
అయిన జరాసంధునకూ, నా స్నేహితులయిన నరక శంబర జాణాది 
[పముఖులకూ ఆనందాన్ని కల్పించే విధంగా రాజ్యాన్ని పాలించ 
దలచాను; మీ అందరికీ మేలు చేయటానికే సంకల్పించాను.” 


ఆవిధంగా తన సవాచరవగ్గానికి తన వృాదయాన్ని విశద 
పరచుకుని, కంసుడు, ఆృవెన, ఎవ శే కార్యనిర్వహాణకు సమక్థులో 
వారి నాయా పనులలో నియమించాడు. ఆ తగువాత, అ|కూరునకు 
కూడా తన మనోఖీష్టాన్ని వ్య_కపరచుకున్నాడు. ఎలాగా నా బలరామ 
కృష్ణులను తనవద్దకు తీసుకురావలసిందిగా అతణ్ణి _పార్టించాడు. 


అ|క్రూరుడు అతను చెప్పిన దంతా సావధానంగా విన్నాడు. 
విని అమితంగా వాధపడ్డాడు. కాని, చేయగల దేమీ లేకపోవటంవల్ల, 
అతణి ఉదేళించి. .,. 
౮9 అ 


"పంపిన బోనివాడనే నృపాలక మానవు లెన్న దమ్ము నూ 
హింపరు దై వయోగముల నించుక గానరు తోచినట్లు ని 
ష్కంపగతిం జరింతు రది కాదనవచ్చునె యీళ్వనశేచ్చ ద 
ప్పింపగరాదు నీ వగతు బిడ్డల చెచ్చెద బోయి వచ్చెదన్‌” 


అని సవినయంగా తెలుపుకున్నాడు. ఆ వెంటనే, రథ మెక్కి బృందా 
వనం దిక్కుగా బయలుదేరాడు. 


15§ (శ్రీకృష్ణ లీలామృతం 


590. ... వాయానురుడు ౩ 


అదే సమయానికి, (శ్రీకృష్ణుని సంవారించే ఉ దేళంతో కంసుడు 
పంపిన "కేశి అశ్వరూపం ధరించి నంద|వజం చేరుకోవటం జరిగింది. 
అలా చేరుకున్న అతడు తన _ఖీకరమయిన పాదఘట్టనలతోనూ, 
హపారవంతోనూ, ఊర్పులతోనూ మందనుకంపింపచేస్తూ, (శ్రీకృష్ణుని 
కోనం వెదుకసాగాడు. అది (గ్రహించిన కృష్ణయ్య, తనకు తానై ఆ 
వాయానురుని సమీపించి, భీకరసింవానాదం చేశాడు. 


ఆ గర్జనవిన్న వాయానురుడు, అవెంటనే, ఆకసాన్ని కబ 
భించటానికా అన్నట్టు నోరుతెరచి కృష్ణయ్య మీదికి ఉరికాడు. ఒక్క 
సారిగా వెనుదిరిగి ఆయన్ని వెనుక కాళ్ళతో తన్నాలనిచూశాడు. 
కాని, కృష్ణయ్య ** ఆ కాళ్ళు కెండూ పట్టుకుని, దాన్ని ఒక్క 
సారిగా వై కెత్తి, గిరగిరాతిప్పి దూరంగా నిసరివేశాడు, దాంతో 
ఆ వాయాసురుడు మూర్చితుడు కావటం జరిగింది. అయినా, అత 
డావెంటనే లేచి, కృష్ణయ్యను [మింగటానికి నోరుతెరచి, తిరిగి అతని 
మీదికి ఉరికాడు. అలా ఉకుకుతున్న హాయానురుని వ_క్షగిగవ్వారం 
లోకి, కృష్ణయ్య, తన ఎడమచేతిని జొనిపాడు. ఆ వెంటనే, తన శరీ 
రాన్ని పెంచుకున్నాడు అతనికి ఊపిరాడకుండా చేశాడు. అది కార 
ఇంగా, వాయాసురుసికి ఒళ్ళంతా చెమటలుపోసినై. అతడు గిలగిలా 
తన్నుకుంటూ ఒరిగిపోయినాడు. అంతలో ఊపిరి బయటకువచ్చే 
మార్గం లేక, అతని తల, దోనపండు మాదిరి (బద్దలై పోయింది. ఆ 
వెంటనే అతని శరీరంలోనుంచి ఒక దివ్యపురుషుడు బయటకు వచ్చి 
|శీకృష్ణునకు-పణామంచేసి, దివ్యకేజంతో వినువీధిని వెళ్లి పోయినాడు. 


*ర0 తద్వంచయిత్వా త మధోకజో రుషా 
(పగ్భవ్యా దో ర్భ్యాం పరివిధ్య పాదయోః 
సావజ్ఞ ముత్స్ఫుజ్య ధను కళృతాంత రే 
యథోరగం తా రనుతో వ్యవస్థితః 
థు థి 


(శ్రీకృష్ణ లీలామృతం 159 


అలా వెళ్ళిన కేసి రాతసుడు, పూర్వం కుముదుడనే దివ్యుడు, 
అతడు మహేందుని అనుచరుడుగా ఉంజేవాడు, ఆయనకు గొడుగు 
పట్టి తిరుగుతూ ఉండేవాడు. 


వృతాసురవధ మూలంగా తనకు సంకమించిన (బహ్మ్‌వాత్యా 
పాతకాన్ని తొలగించుకునే నిమిత్తం, దేవేం్యదుడు అశ్యమేధం తల 
చెట్టాడు. ఆ యాగం కోనం నిర్ణయించిన అశ్వాన్ని కుముదుడు 
వారించుకు పోవటం జరిగింది. అది (గహించిన ను హేందుడు ఆతల్లి 
వెదకి పట్టుకుని, బంధించి తెచ్చి 'అశ్వంమీది వ్యామోహంతో నువ్వీ 
రాతసక్ళ త్యానికి పాల్పడ్డావు కాబట్టి, నువ్వు అళ్వరూప రాతనుడవు 
శావలసింది' అని శపించాడు. 


ఆ శాపం మూలంగా, అశ్వరూపి అయిన కుముదుడు, 
(శ్రీకృష్ణుని దయవల్ల శాపవిముక్తి పొందటం, తిరిగి అమరావతికి 
వెళ్లటం జరిగింది. 


60. నారొదుని వినుతి : 


ఆవిధంగా, పహూయానురుడు వాతుడు కావటం (గహించిన 
దేవతలు, కృష్టయ్యమీద కుసుమవర్గం కురిపించారు. |వజ వాసులు 
ణ్‌ యే 
అదంతా మవోద్భుతంగా భావించారు; తమకు సర్వరతకుడయిన నల్ల 
నయ్యను అమితంగా ప్రస్తుతించారు. ఆ సమయంలోనే నారద 
మహర్షి కూడా అక్కడికి రావటం జరిగింది. అలావచ్చిన నారదుడు, 
(శ్రీకృష్ణుని, ఏకాంత (వ బేళంలో సందర్శించి... 


“జగదీశ యోగీళ సర్వభూ తాధార 
సకల సంపూర్ణ యీళ్వర మహాత్మ 

కాష్ట్రగతజ్యోతి_కై వడి నిఖల భూ 
+ శములందు నొకడవై తనరు దివ్లు 


160 (శ్రీకృష్ణ లీలామృతం 


నద్దూఢుడవు గువోశయుడవు సాటివి 
నీయంత వాడ వై నీవు మాయ 
గూడి కల్పింతువు గుణముల వానిచే 
బుట్టించి కతించి పొలియజేయు 
దీ (పపంచ మెల్ల నిట్టి నీ విప్పుడు 
రాజమూర్తులయిన రాతనులను 
సంవారించి భూమి చ కంబు రక్షింప 
నవతరించినాడవయ్య క ఎప్పు!” 


అని వినుతించాడు. ఆ వెన సాధుజన పోషణార్థం ఆయన చేయ 
నున్న కొన్ని పనులనుకూడా వివరించాడు. ఆయనకు (మొక్కి, ఆయన 
చసిలవుతీనుకుని మవాచానందంతో వెళ్ళిపోయి నాడు, 


6}. ... వ్కమానుడుడు 3 


ఆ మరునాడు, (గ్రీకృష్ణుడూ కొందరు గోవకుమారులూ 
పశువులను మేపుకునే నిమి త్తం ఒకకొండ (పక్కకు వెళ్ళటం జరిగింది, 
అలావెళ్ళి. ..*ి' 


కొందరు గొజియల మంచును 

గొండరు పాలకుల మంచు కుటిలత్వమునం 
గొందరు దొంగల మనుచును 

జెంది కుమారకులు [కీడసేసిరి తమలోన్‌. 


. అంతలో, మయానురుని కుమారుడూ, మవోమాయాావీ 
ఆయిన వ్యోముడు, గోపకుమారుని రూవం ధరించి వారితో చేరాడు. 
అలా చేరి, వారిలో చాలామందిని కవటోపాయంతో ఒకకొండ గువా 


*ర్‌1 త తానన్‌ కతిచి చ్చోరాః పాలా శ్చ కతిచి న్నప 
మేపాయితా శ్చ త్ర్రై9 కే విజ హు రకృ్ళతేో భయాః. 


(శ్రీకృొత్త తీలామృతం 161 


వరకు తీసుకుపోయి, చారి నందులో వ వేశింప చేశాడు; వారు తిరిగి 
టి 

బయటకు రాకుండా, ఒక పెద్ద బామాణాన్ని ఆ గుహాముఖాన 
ఉంచాడు, 


అది (శ్రీకృష్ణుడు (గహించాడు. (గహించి, %2 అ (పాంతం 
లోనే తక్కుతూ తారాడుతూఉన్న వ్యోముని ఒడిసి పట్టుకున్నాడు; 
తన మాయాబలంచ్యారా ఒక మవోపర్వతంమాదిరి శరీరాన్ని పెంచు 
కున్న వ్యోమునితో తలపడ్డాడు. 


అప్పుడు జరిగిన పోరులో కృష్ణ య్యళో అతణ్ణి చేతులోచిక్కించు 

కుని, (కిందపడేసి, అతనిమీద కూర్చుని, అతడు వోహాకారాలు చేస్తున్నా 

జాలి వహించకుండా చిత్రవధ చేశాడు. ఆ విధంగా వాతుడై న 
చి 

వ్య|ోమునిలోనుంచి ఒక దివ్యతేజం బయటకు వచ్చి ,శ్రీకృష్ణునిలో 
లీనమె పోయింది, 


ఆ తరువాత  శీకృన్లుడు శోగువాముఖాన ఉన్న పాపాణాన్ని 
తొలగించి, లోపలఉన్న గోపకుమారులందరినీ తీనుకుని అమితానం 
దంతో గొల్ల పల్లె చేరుకున్నాడు. 

వి ౧ 


(శ్రీకృష్ణుని వల్ల ఆ విధంగా సంవారింపబడ్డ వ్యోముడు పూర్వం 
ఫీమరథుడనే రాజు అతడు మంచి మేధావి. వారిభక్తుడు. 


వారణాసిలో నివసిస్తూ ఉండేవాడు, 


*ర2 తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణః శరణదః సతాం 
గోపాన్‌ నయంతం జ్మగావా వృకం వారి రివెజసా. 

*5లి తం నిగృువ్యోచ్యుతో దోర్భా్యం పాతయితాష మహీతలే 
పశ్యతాం దివి దేవానాం వశుమార మూరయత్‌. 

జరీ గృవాోపిఛానం నిర్మిధ్య గోపాన్‌ నిస్సార్య కృచ్చతః 
నూయమానః సుర ర్గ్‌వెః (పవి వేళ స్యగోకులం. 

(11) 


162 కలా 


ఫీమరథుడు చాలాకాలం | పజారంజకు డై రాజ్యపాలనం చేశాడు, 
ఆ తరువాత కుమారునికి . పట్టం కట్టి, నులయాచలానికి వెళ్లి తపస్సు 
చేనుకోసాగాడు, 


ఆ సమయంలో, పులస్త్యుడు, తన శిష్యవర్షంతో ఒకసారి అక్క 
డికి వెళ్లటం సంభవించింది. అది ఆలిసికూడా వీమరథుడు ఆయన్ని 
సందర్భించ లేదు. నన్మానించ లేదు, 


అది పులస్త్యునకు ఆగవాకారణ మయింది. ఆ వెంటనే ఆయన 
కీమరథుని ఉద్దేశించి 'రాతసనుడవు కావలసింది అని శపించాడు. 


అలా శావం పొందిన భీమరధుడు, ఆ మవార్తి పాదాలమీద పడి, 
తన తప్పిదాన్ని తమించవలనీందిగా (వార్జించాడు. మవార్షి అతని 
పశ్చాశ్రాపాన్ని (గహించి, అతనికి, ద్వాపరాంతాన | వజసీమలో 
జనించే శ్రీవారి ద్వారా శాపవిముక్తి కలిగేటట్టు అను గహించాడు. 


శాపమోతణమార్గం (గ్రహించిన ఖీమరథుడు, కాలక్రమాన 
మయపుతుడై న వాయానురుడు కావటం, ,(శ్రీకృష్ణునిచేత నంవారింప 
బడి, శాపవిముక్తి పొంది ఆయనలో లీనమైపోవటం జరిగింది. 


62, అగకారుని ఆగమనం : 


మథురనుంచి బయలు జేరిన అ|కూరుని రథం, మాధవుని విహార 
స్టలమయిన మందలో (ప వేశించబోతూఉండగా, అ|కూరుని వాదయం 
ఆనందతాండవం చేయసాగింది. (శ్రీవారి నన్నిధానానికి తన్ను తీసుకు 
పోతున్న తన అదృష్టాన్ని, అప్పు, డత డెంతగానో అభినందించుకో 
సాగాడు. ఆ సందర్భంలోనే... . 


“ఎట్టి తవంబు సేయబడె నెట్టి చరితము లబ్ద మయ్యెనో 
ఎట్టి ధనంబు అర్హులకు నీబడెనో తొలిబజామునందు న్నా 


యట్టి వివేకహీనునకు నాది మునీం|దులు యోగద్భష్టులం 
బట్టగలేని యీశ్వరుని [బహ్మూామయున్‌ వారి జూడ గళ్లెడిన్‌ 


అని తనలో తా, నెంతగానో మురిసిపోయినాడు, 


" అంతలో, తనదయిన అదృష్టానికి, మహోారాజైన కంనునితో 
తనకున్న స్నేవామే కారణమన్న భావం అతనికి ' కలిగింది, అందు 
కనే ౯ ' 


'సూరులు తొల్లి యే విభుని శోభితపాదనఖ। పభావళిం 

జేరి కర కరముల జిక్కుక దాటుదు రట్టి దేవరన్‌ 
వె రముతోడనై న బిలువన్‌ ననుబంచి జభంబు చడ వ్ర 
పారణ మైన (చేమ నిచె కంసునిబోలు సఖుండు గల్గునే!” 


అని, కంసుని కూణా (బళంసించాడు. 


అంతలో అతని కొక సంజేవాం కలిగింది. తాను కంనుని అరి 
నంలో ఉన్నవాడు. అదికాక, కంసునిపజాన, కంసుని సందేశాన్ని 
తీసుకు వెడుతున్నాడు. ఆ సంచదేశమయినా కాపట్యంతో " కూడు 
కున్నదిగాని అన్యమైనది కాదు; అయినా, తనలో . కల్మషం లేదు. 
శ్రీకృష్ణుడు తన ప్రాణానికి [పాణమైనవాడు. ఆయనకు నర్వ వేళలా 
జయం కలగాలనే తను కోరుకుంటూఉంటాడు. ఆరోజున, .ఆయనను 
దర్శించుకునే అవకాశం లభించ్చబోతున్నందుకు , తా ' నెంతగానో 
సంతోషిన్తున్నాడుకూడా. కాని, గత్యంతరంలేక, మహోరాజై న 
కంసుని కుటిలనందేశాన్ని ఆయన కందచేయబోతున్నాడు. అందుకనే, 
తన స్వామిఅయిన (శ్రీకృష్ణుడు తన్ను ఏమని న. 
ఆందోళన అతనిలో ఉత్పన్న మయింది. అది కారణంగానే. . 


“ఇత డా కంసునిచేత బంపువడి నన్‌ హింసింప చేశెంచినా'. 
డతి చుష్టుండని చూచ్చునో సకల భూ తాంతర్హ్నహిర్భ ధ్యసం 


164 (శ్రీకృష్ణ లీలామృతం 


గతుడెటం దలపోని నన్ను సుజనుంగా జూచునో యెట్టి యు 
న్నతి గావించునొ యే[కియం బలుకునో నాథాగ్య మెట్లున్న దో ! 


అని, తనలోశాను వితర్కించుకోసాగాడు. అంతలో అతనికి, భ క్ష 
వత్సలుడయిన | శ్రీకృష్ణుడు, తనకు అభయమిచ్చి తీరుతాడన్న విశ్వాసం 
కలిగింధి, ఆ విశ్వాసంతో నే అతడు ముందుకుపోసాగాడు, 


అలా పోయిపోయి, అకూరుడు, సాయంసమయానికి బృందా 
వనం సమీపించాడు. సమీపించగానే, అతనిలో అదోవిధమైన అనిర్వచనీ 
యానందం జనించింది. అక గాడఉన్న చెట్లూ, పుట్టలూ, గుట్టలూ, 
నదీనదాలూ అన్నీకూడా, ఎప్పుడో ఒకప్పుడు, శ్రీకృమ్లుని నన్ని ధినంది 
పవి|తతను పొందినవే ననీ, బృంచారణ్యసీమలోఉన్న జీవరాశి అంతా 
ఆ లీలామానువ విగవాుని అపాంగవీతణల నందుకుని ధన్యత 
పొందినకేననీకూడా అత డప్పుడు భావించాడు. అది కారణంగానే 
అతడు, తనకు లేని అదృష్టం వాటికి ఉన్నదని నిర్ణయించుకున్నాడు. 

లు ళం 

వాటితో పోల్చుకుని తన అల్పజ్ఞ త్వాన్ని. గుర్తించుకున్నాడు; 
ఆవంట నే రథంనుంచి దిగాడు. 


అలా రథంనుంచి దిగిన అ|కూరునకు, (శీకృష్ణుని చరణాచ్చాలను 
శిరాన ధరించి తరించిన వచ్చికవీళ్లు కనిపించినై . వాటిని చూడగానే 
ఆయన ఒళ్ళు పులకరించింది, ఆయన కంటివెంట ఆనంచా (శులు రాలినె. 
ఆవెంటనే, ఆయన, వాటిమీదవడి పొర్గాడాడు. వాటిని కన్న ధరితిని 
చుంబించాడు. ఆవిధంగా కొంతసేపు తన్మయుడై. చరించి, ఆ తరువాత 
బలరామ కృష్ణు లున్న గోదోవాన స్థానం చేరుకున్నాడు; చేరుకుని... 


కనె నకూరుడు పద్మ న్నేతులను రంగ వాత్రులన్‌ ధేను దో 
వాన చాటీ గతుల న్నలంకృతుల నుద్యద్భానులం వీత నీ 
ల నవీనోజ్వల వాసులం గుసుమమాలాభారులం దీరులన్‌ 
వనిశాకాముల గ్భష్ట రాముల జగద్య్వంద్య క మోర్దాములన్‌ : 


అలా తమ్ము సమీపించిన అ[కూరుని, బలరామ కృష్ణులు 
చూశారు; చూసి, మందహోనంతో పలుకరించారు. అతని అభివాదనను 
స్వీకరించారు. 


ఆ వెంటనే, శ్రీకృష్ణుడు, అ|కూరుని, (వేమపురన్సరంగా కౌగి 
లించుకున్నాడు. కుళలప్రళ్నలు వేశాడు; 


బలరామ సహితుడై. 
అతణ్ణి ఇంటికి తీసుకు వెళ్ళాడు. 


అక్కడ నందుడు అ కూరుని బహువిధాల సత్కరించాడు. 
అతణ్ణి ఒక పర్యంకంమీద సుఖో పవిష్టుణ్ణి చేసి, కుళల వ్రళ్నలు వేశాడు. 
య్‌ ఆద్య ల 55 
ఆ సమయంలోనే (శ్రీకృష్ణుడు అకూరుని ఉద్దేశించి. ..* 


శుభమే నీకు బమోదమే నఖులకుం జుట్టాలకున్‌ సేమమే 
యభయం బే [వజకెల్ల గోతజుల కా ఆశ్చానంద మే మామ ము 
కభయుండే వనుదేవ బేవకులు త త్కా రాగ్భహాంబందు మ 
[(త్పభవ వ్యాజ నిబద్దులె (బిదికిరే (పాణానిలో వేతులై . 

నెజి నే డిక్కడ నీవు రాగ వగతో నీతోడ నేమెన నా 

క౩ెజటుగం జెప్పుమటంచు జెప్పరుగదా యేమందు రావార్త యే 
శెజిగున్‌ లేదని డస్సిరో వగచిరో దీనత్వముం జెందిరో 

వెజతో నా తలిదండు లెట్లు వడిరో విన్పింపు మకూరకా 1" 


*రీర్‌ తాత సౌమ్యాగతః కచ్చిత్‌ స్వాగతం భ[ద మస్తు వః 
అపి న్వ జ్ఞాతి బంధూనా మన మీన మనామయం. 
కిం ను నః కుశలం పృచ్చే పధమా'నే కులామయే 
కంసే మాతుల నామ్న సంగ స్వానాం న_స్హ[త్పజాను చ. 
అహో అస్మదభూ ద్భూరి పితోః వృజిన మార్యయో।ః 
యద్దేతోః పు[త మరణం యర్దేతో రృంధనం తయోః. 
దిష్ట్యాధ్వ దర్శనం స్వానాం మవ్యాం వ సౌమ్య కాండకీతం 
సంజాతం వర్ణ ్యకాం తాత తవాగమన కారణం, 


166 (శ్రీకృష్ణ లీలొమృశం 


అని పరామర్శపూర్వక ౦గా అడిగాడు. ఆ తరువాత, అతని రాకకు 
గల కారణం తెలువవలనసిందనికూడా కోరాడు. 


(శ్రీకృష్ణునకు సమాధానంగా, అకూరుడు, తన ఆగమనానికి 
సంబంధించిన సర్వవిషయాలనూ విశదపరచుకున్నాాడు. ఆ సందర్భం 
లోనే... 


“కృపా! ఇటీవల నారదమవార్తి మథురకువచ్చి, మా మహో 
రాజును కలునుకున్నాడు. ఆ సమయంలో, ఆయన, నువ్వు రాతసాం 
తకుడవనీ, దుష్టసంవోరాని కే ఉద్భవించావనీ కూడా తెలియపరచాడు, 
అది కారణంగానే, కంసుడు, ఈ ధనుర్యాగం పేరుపెట్టి ని న్నక్కడికి 
రప్పించుకో వాలనీ, అక్కడ ఏది" ఒకవిధంగా నిన్ను నసంవారించాలనీ 
నిశయించుకున్నాడు,” అని కూడా విశదవరచాడు. 


అకూరుని పలుకులు విన్న బలరామ కృష్ణులు కడుపుబ్బేటట్టు 
నవ్వుకున్నారు. ఆ తరువాత కృష్ణయ్య గోపకుల నుద్దేశించి... 


"భూనాధుండు మఖంబుజూడ విలువం బు తెంచినా డవ్విభుం 
గానం బోవళె జాలు నెయ్యి చెరుగుల్‌ గట్నంబులుం గానికల్‌ 
మీ నే ర్పొవ్పగ గూడ బెట్టుడు తగన్‌ మీ మీ నివాసంబులన్‌ 
యానంబుల్‌ గొనిరండు పొండు మథురాయా (తాభిముఖ్యంబుగన్‌ ' 


అని నియమించాడు. (శ్రీకృష్ణుని మన" అభిిపాయాన్ని [గహించి, 


నందుడు, ఆ వెంటనే, ఆవిషయాన్ని గొల్లపల్లైెలో నలుమూలలా 
బాటించవలసిందిగా తనవారికి ఆ దేఠించాడు. 


68 . .. గోవికల అవేదన : 

అది విన్న గోపికలు, శ్రీకృష్ణుడు మథురానగశానికి వెళ్ళటం 
తథ్యమని శేల్చుకున్నారు, తమ ప్రియుడైన అతణ్ణి వదలిఉండటం 
దుర్భరమనుకున్నారు. అతడు తమ్ము విడిచి పోకుండా ఉండాలని 


శీక్ఫోకీ కీలామృతేం 167 
కోరుతూ, ముక్కోటి దేవతలకూ (మొక్కుకున్నారు. తమ | పాణానికి 
(ప్రాణమైన (శీకృష్ణుని,' తమకు దూరం చేయదలచిన |బ్రవ్మాచేవుని 
వరిపరివిధాల దూషించారు. అ|కూరుడ నే పీరు వెట్టుకునికూడ్యా 
కూరుడైశీశీ తమకు |పియవియోగదుః ఖాన్ని కల్పిస్తున్న అ|కూరుని 
తూలనాడారు. అంతేకాదు. అంతవరకూ తమతోటిదే లోకమన్నట్టు 
వ్యవవారించి, అలా అమాంతంగా తమ్ము వదలిపోవటానికి నిశ్న్వయించు 
కున్న కృష్ణ య్యను కూడా నిశితంగా విమర్శించారు. ఆ రాత్రంతా, 
కన్నీటి కాలువలై ,. వివశత్వంతో, తమ కృష్టయ్యనే తలచుకుంటూ 
వేగించారు. 


ఆ మరునాడు ఉదయాన, నందాది గోవవముఖులందరూ 
శవుతమ శక టాలమీద మథురాభిముఖులై బయలుదేరారు. బలరామ 
కృష్ణులు మాత్రం, అ[కూర చోదితమయిన రథ మధిరోహించి వారికి 
ముందుగా కదిలారు. న 


బలరామ కృష్ణుల రథం బయలు చేరబోతూఉండగా, గోపికలు 
ఒక్కసారిగా దాన్ని చును శారు. ఆవెంటనే, శ్రీకృష్ణుని ఉద్దేశించి, 
'నువ్వు లేని మందలో మేము ఉండలేము. మమ్మల్నికూడా నీతో 
కీసుకుపోవలసింది' అని దీ నాతిదీనంగా అతణ్ణి |బతిమాలుకు న్నారు. 


ఆవిధంగా బతిమాలుకుంటున్న న్‌ు కృష్ణయ్య (పేమ 
పూర్వకంగా చూశాడు. మందవోసం చేశాడు. ఆమెన వారి నుద్దేశించి 
“వెంటనే తిరిగివసాను' అని మాటయిచ్చి, వారికి కొంత 
ఉపశమనం కలిగించాడు. 


G4. అ(వారుని అద్భృష్టం : 


అలా (పయాణంసాగించిన రాను కృష్ణులు మధ్యాావ్నా సమయా 
నికి కాళిందిని చేరుకున్నారు. అక్కడ, వారు రథాన్ని ఆపి. అందులో 
(పవేశించి చావహాం 'తీర్చుకున్నారు; తిరిగి రథ మధిరోహించారు. 


రామ కృష్ణులు తిరిగి రథ మధికోహించిన తరువాత, అకూ 
రుడు, వారివద్ద నెలవుతీనుకుని 'స్నానార్థం అచటి '. అనధతతీర్థానికీ 


166 (శ్రీకృష్ణ లీలామృతం 


వెళ్లాడు. అలావెళ్ళీ, అందులో ప్రవేశించి, విధిపూర్వకంగా వేద 
మం తాలు పఠిస్తూఉండగా, అతనికి, నదీగర్భంలో రామ కృష్ణులు 
కనిపించారు. అంతకుపూర్వం రథంలో ఉండి తనకు సెలవిచ్చిన 
"వారు తన ఎదుట అలా (పత్యతం కావటం అతనికి ఆశ్చర్యంగా 
తోచింది. అందుకనే అతడు, అదేమిటో తెలునుకుందామని, చరచరా 
ఒడ్డుకు వచ్చి, రథంజఉన్న చిక్కుగా వెళ్ళాడు. అలా వెళ్ళిన అతనికి 
రథంలో యశాపూగ్యకంగా ఆసీనులై ఉన్న ఆ అన్నదమ్ములు కనిపిం 
చారు. అప్పు డత డది మవోద్భుత౦గా భావించాడు. కాని, తన విస 
యాన్ని పమాతంగానూ వారికి తెలియపరచకుండానే, అతడు తిరిగి 
నదివేపుగా నడకసాగించాడు; అలా వెడుతూ, ఆ కళ్యాణ చారి తుల 
మావోత్సా శ్రనిష గురించే ఆలోచించసాగాడు. 


65... అ(శ్రారుని వ్యాదయం వ్‌ 


తిరిగి కాళిందిని చేరుకున్న అ[కూరునికి, వేయి పడగలతో వెలు 
గులు చిమ్ముకూఉన్న అనంతుడూ, అతడు తల్పంగా పడుకునిజన్న 
(శీమవోవిష్ణువూ గోచరించఛచారు. తిర శీ మహోవిమ్ణువు నీలమేఘంవంటి 


*55 తసోోత్సంగే ఘనశ్యామం పీతకాసేయవానసం 
పురుషం చతుర్భుజం శాంతం పద్ముప తారుణేతణం 
చారు [పనన్న వదనం చారువోస నిరీక్షణం 
ను[భూన్ననం చారుకర్ల ౦ నుకపోలారుణాధరం 
[పలంబపీవరభుజం తుంగా ంసోరస్థ్ర ల| శ్రియం 
కంబుకంఠం నిమ్న నాఖిం వలిమత్పల్ల వోదరం 
బృహాత్క-టిశట |శోణి కరభోరుద్వయాన్వితం 
చారుజానుయుగం చారు జంఘూయుగల నంయుతం 
తుంగ గుల్ఫారుణ నఖ (వాత దీధితిభిర్వ తం 
నచాంగుల్యంగుష్ట దృలె ర్విలసనళ్వాదవంకజం 
సుమవోర్హ్యమణి[వాత కిరిట కటాంగ _దైః 
కొటి సూత్ర (అవ్మానూ త్ర వోర నూపుర కుండ లై: 
(థాజమానం పద్భ్మకరం శంఖ చ [కగదాధరం 
(శ్రీవత్సవతసం (శాం మ వనమాలినం, 


(శ్రీకృళ్స లీలామృతం 1686 


శరీర చ్భాయతో (పకాళిస్తున్నాడు. పట్టుపీశాంబరం ధరించి ఉన్నాడు. 
నాలుగు చేతులతోనూ, కలువశేకుల వంటి కళ్లతోనూ, (పముఖమైన 
నాసికతోనూ, తీర్చి దిద్దినట్టున్న కనుబొమలతోనూ చూడటానికి 
ముచ్చటగా ఉండే బుగ్గలతోనూ, దొండపండువంటి ెదిమతోనూ, 
పొడుగుపాటి చేశులతోనూ, ఉబికిఉంజే వతసలంతోనూ, 
శంఖంవంటి మడతోనూ, అలాగే సర్వాంగ సుందరమైన రూపంలో 
ఆయన పొడగట్టాడు. ఆయన ధరించిన భూషలు దివ్యమైనవిగా ఉనై. 
ఆయన రొమ్ముమీద [శీవత్సం థాసిస్తోంది. మెడలో శకౌస్తుభమణి 
(పకాళిస్తోంది. ఆయన తులసీదామ భూషితుడై ఉన్నాడు. 


ఆ మహానుభావుని [పక్కగా నిలబడిశో నంద సునందులు 
స్తోతం చేస్తున్నారు. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు 
ఆయన వెనుక నిలబడి ఉన్నారు. (బహ్మృరు[ చాదులు ఆయన దతిణ 
పార్మాాన నుంచున్నారు. మరీచి మొదలైన నవవిప్రులు ఆయన 
వామభాగాన ఉన్నారు. (పవ్లోదుడు, నారదుడు, ఉపరిచర వనువుడు 
మున్నగువారు ఆయన ఎదుట నిలబడి ఉన్నారు. శ, పుష్టి, వాణి, 
శాంతి, కీర్తి, తుష్టి, ఇల, ఊర్ష, విద్య, అవిద్య, శక్తి, మాయ మున్నగు 
వారు ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. సిద్దులు, చారణులుు గంధర్వులు, 
అసురులు ఆ మహానుభావుని స్తుతిస్తూ ఉన్నారు. వారందరినీ చూడ 
గానే అతని కళ్ళవెంట అనందాశ్రులు రాలినై . అతని శరీరం పులకిం 
చింది. ఆ వెంటనే అతనికి, (శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువే అన్న స్ఫురణ 


ఇర? సునంద నంద (వపముఖి ః పార్హ్హదెః సనకాదిఖిః 
నుశేశ్లై(రృవ్మారుదా డై క ర్నవభిళ్చ ద్విజో త్తమైః 
(పవ్లోద నారద వను [పముఖైై రాగవతో త్తమైః 
సూయమానం పృథగ్భావై_ర్వచోభథి రమలాత్మలఖిః. 
శ్రీయా పుష్ట్యా గిరా కాంత్య్యా కీర్త్యా తుస్ట్యేల యోర్జ్టయాో 
విద్యయా విద్యయా శక్తాక మాయయా చ నిషేవితం, 


170 (శ్రీకృష్ణ లీలొన్చుతం 


కలిగింది. అది కారణంగానే అతను, ఆ భగవంతునికి సాష్టాంగ 
(ప్రణామం చేశాడు; తిరిగి లేచి గద్గదన్వరంతో ఆయన నిలా 


(వస్తుతించాడు. 


“కృష్ణా! నువ్వు సాతాత్తు (శ్రీమన్నా రాయణుడవు, సృష్టిలో 
ఉన్న జీవరాశికంతటికీ నువ్వే మూలకారణుడవు. కాని, మాయా 
మోహితుడయిన జీవుడు సామాన్యంగా నిన్నుగు_ర్తించ లేడు. 


మహాయోగులు నిన్ను మవోపురుషునిగా కొలుసారు. కర్మి 
ములు నిన్ను యజ్ఞ యాగాదులద్యారా ఆరాధిస్తారు. జ్ఞానులు 
తాము చేసే సర్వకర్మలనూ నీయందే సన్యసించి, జ్ఞానన్వరూపుడవై న 
నిన్ను జ్ఞానమార్గాన ధ్యానిస్తారు. ఎవరు ఏవిధంగా ఏరూపాన్ని 
ఆరాధించినా అది నర్వదేవతామయుడవై న నీకే చెందుతుంది. 


నాయనా! నీ మాయకు వళంకాని దేదీ లోకంలో లేదు. 
జీవులకు, “నేను” “నాది అనే అభిమానం కలగటానికి మూలం నీ 
మాయ తప్ప మరొకటి కాదు. ఆ మాయ కారణంగానే నర్వజీవులూ 
కర్మమార్గాన పరి భమించటం జరుగుతోంది. నామటుకు నేను 


కలలం బోలెడి పుత్రమి|త వనితాగారాది సంయోగముల్‌ 
జలవాంఛారతి నెండమావులకు నాసల్‌ సేయు చందంబునం 
దలతున్‌ సత్యములంచు మూఢుడ వృథా త_త్త్వజ్ఞుడన్‌ నాకు నీ 
విలసళత్వ్చాదయుగంబు సూపి కరుణన్‌ వీకింపు లత్మీపతీ (ng 


అలా వినుతించిన అక్రూరునికి అభయ మిచ్చి, (శీమన్నారా 
యణుడు తిరోహితుడయినాడు. ఆ వెంటనే, అ|కూరుడు, తిరిగి రామ 
కృష్ణులను చేరుకున్నాడు. అతణ్ణి చూడగానే. శ్రీకృష్ణుడు మంద 
హోనం చేస్తూ... నే జు - నన స 


శ్రీకృష్ణ లీలామృతం ify 
“జలములు చేరువ నున్నవి 
తలపోయగ నీవుపోయి తడవయ్యె నదీ 


జలముల నభమున ధరణిం 
గలుగని చోద్యములు నీకు కానంబడెనే !' 


అని (పశ్నించాడు. ఆ (పళ్నకు సమాధానంగా, అ(కూరుడు. ,. 


“నీలోన లేని చోద్యము 

లే లోకములందు జెప్ప రీశ్వర నీటన్‌ 
నేలన్‌ నింగిని నున్నవె 

నీలో జోద్యంబు లెల్ల నెగడు మవోళ్మా !' 


అని నివేదించుకున్నాడు. అది విన్న బలరామ కృష్ణులు ఒకరివంక 
ఒకరు చూసుకున్నారు. చిరునవ్వు నవ్వుకున్నారు. ఆ తరువాత 
అక్కడినుంచి బయలుబేరి, వారు, సాయంకాలానికి మథురానగరం 


చేరుకున్నారు. 


మథురానగరం చేరుకోగానే, బలరామ కృష్ణులు, పురోపవనం 

వద్ద తమ రథాన్ని ఆపించి, అక్రూరుని, ముందుగా నగరంలో పవే 

కించవలసిందని ఆదేశించారు. కాని, అ|కూరుడు, (శ్రీకృష్ణుని ఉదే 

చి దం చి 
భించిం*ం. 


'నా యింటికి విచ్చేయుము 
నీ యం|ఘి సరోజ రేణు నికరము సోకన్‌ 


నా యిల్లు పవి|తంబగు 
శీయుత నీ భటుని జెదసేయం దగడే !' 
(©) ది 

అనీ |పార్థించాడు. 


ఆవిధంగా (పార్టీంచీన అ కూరునీకి సమాధానంగా, 
శీక్ళషుడు. =. 
LO 


|. | Ur ins 


hie DigimB 

SAA కీయ ob hod (1 

$\isom బొడ S20 

AH 405) Fh బమన కహా! 


ప్రీ పీకాడు. 6 ఫటపటి ఖీ న. కహ, గ్ర 
son 1. Curt [షు శాప కృష్ణం 

(0 
గారను Mod అయన గాడు, 


శీకృక లీలామృత 6 17 


cr 


66, నగర (వీవోళం : 


మథురాపురం, పూర్ణం, మధువన మనే పేరుతో ఉండేది, 
అప్పుడు దానికి, రావణాసురుని మేనట్లుడు అవణాసురుడు అధిపతిగా 
ఉండేవాడు, 


లవణాసురుడు అమిత పరాక్రమ శాలి, అతని ముందు రావణా 
సురుడు కూడా తలజగ్గి ఉండేవాడు. 


ఆ లవణానురుడు, మునులను అమితంగా కాధించేవాడు. 
అది (గహించి, (శీ రామచం దుడు, కళ తుఘ్నునిచ్వారా అతణ్ణి సంపా 
రింప చేసి, మధువనాన్ని అసురనిర్ముక్తం చేయటం జరిగింది. అది 
కారణంగా, ఆ వనంలో వెలసిన మథురానగరానికి, (శ్రీవారి అధిపతి 
అయినాడు. 


మథురానగరాన్ని ళ్యతుఘ్నుని కుమారులై న పుమ్మ్కరుడూ 
అతుడూ అనేవారు కొంతకాలం పాలించారు. వారి తరువాత దాన్ని 
యాదవులు స్వాధీనపరచుకున్నారు. 


మథురాధిపతి అయిన కూరసేనుడు యయాతికుమారుడు. 
అతడు మవోబలవంతుడు, (పతాపవంతుడు. కాని అతని పాలన అంత 
స్మకమంగా ఉండేదికాదు. అది కారణంగా మాధవవంశానికి చెందిన 
ఉగ సేనుడు ఆ పరిపాలనను నిర్వహించటం జరిగింది. 


మథురానగరంలో ఆరాధ్య దేవత చండి. ఆమెనే మధురాంబ 
అనికూడా అంటారు. ఆమె తన్ను కొలిచే. (పజానీకానికి ఆయు 
రావై్యైశ్వర్యాలను చేకూరుస్తూ ఉంటుంది; అక్కడ మరణించిన వారికి 
పరమపదాన్ని 'పసాదిస్తూ ఉంటుంది, ' 


స్వయంభువు అక్కడ నూలేస్లు తపస్సుచేసి, స్వాయంభువ 
నునువు అనే కుమారుని పొందాడు, 


176 (శ్రీక్ళవ్ల లీలామృతం 


భూతేశ్వరుడైన శంకరుడు, ఆ విధంగానే తపస్సుచేసి, 
(శ్రీవారి దయవల్ల, ఆ నగరచ్వారపాలకతం౦ పొందటం జరిగింది, 


ఇంద్రుడు, ఇనుడు, ధనదుడు, యముడు, (ధ్రువుడు నియమ 
(పకారం ఆ వనంలోనే తపస్సు చేశారు. దాని ఫలితంగా, వారు 
[కమంగా, మహేందపదవినీ, (పాజావత్యాన్నీ, నిత్యనిధినీ, పాశాన్నీ 
(ధువపచాన్నీ పొందారు. 


మధువనంలో తపస్సు చేయటంచద్వారానే, రావణానురుడు 
బర్జిర్ముఖులను ఓడించగలిగాడు; లంకానగరాన్ని నిర్మించుకోగలిగాడు, 


శంతను డా వనంలో తపసన్సుచేసిన తరువాతనే ఆయనకు 
ఫీష్ముడు జన్మించాడు. 


మథురను న్మరిస్టే మాధవుని స్మరించినట్టవుతుంది. మధథురా 
వాసులను భజిస్తే మాధవభక్తులను భజించినట్టవుతుంది. మథురను 
గురించి వింకే మాధవుని గాథను విన్నట్టవుతుంది. మథురను చూస్తే 
మాధవుని చూసిన ఫలం లభిస్తుంది. 


మథురాపతి మాధవుడు. మథురానగరం యాదవులకు తొలి 
నివాసం. 


నంచాది గోపకులతోనూ,_ బలరామునితోనూ ఒక రోజంతా 
పురోపవనంలో గడిపి, (శ్రీకృష్ణుడు, ఆ మరునాడు, మథురానగరంలో 
(పవేశించటం జరిగింది. అలా నగర్మ్యపవేశం చేసిన రామక్ళష్టులను 
సందర్శించుకో చాలనే ఉద్దేశం పౌరనుందరులలో జనించింది. అడి 


కారణంగానే చారు... 


“నందతపః ఫలంబు సుగుణంబుల పుంజము గోపకామినీ 
బృందము నోముపంట సికివెంట దయాంబుధి యోగి బృందముల్‌ 
'జెందములందు గోగెడు కడింది నిధానము సేరవచ్చి నో 
నుందరులార రండు చని చూతము కన్ను లకోర్కి తీరగన్‌, 


(శ్రీకృష్ణ లీలామృతం 177 


అని పరస్పరం ఆవ్మోనించుకుంటూ, ముందుకు సాగిపోయినారు., 
వారిలో కొందరు వార్మ్యా(గభాగాలలో నిలబడి, అత్యుత్సాహాంతో, 
ఆ యదుకుల (ైేష్టులను దర్శించుకోసాగారు. 


అంతకు పూర్వం, మథురాన గర వాసులు, బల రామక్ళష్లుల 
లీలా శిశు| కీడలనుగురించి మవోాద్భుతవిషయాలు విన్నారు. అవి విన్న 
ప్పటినుంచీ, ఆ దివ్యనుందరమూర్చుల చెప్పుడు దర్శిస్తామా అన్న 
ఆతురత వారిలో |పబలమయింది. అది కారణంగానే, ఆ అన్న దమ్ము 
లను చూసేభాగ్యం కలిగినందుకు వారెంతగానో సంతోషించారు. ఆ 
సమయంలో వారు పొందిన ఆనంచానికి అవధి అనేది కనిపించలేదు, 
అందుకనే వా రా నందకిశోరుని చూసి... 


'వీడశు రక్కసి విగతజీవగ జన్ను 


ణాలు (దావిన మేటి బాలకుండు 
ఫిడెకు నందుని వెలడికి జగమెల్ల 


ముఖమందు జూపిన ముద్దులాడు 
వీడశు మందలో వెన్నలు దొంగిలి 

దర్పించి మెక్కిన చాపరీడు 
వీడశు యెలయించి (చేతల మానంబు 

సూఅలాడిన లోక నుందరుండు 


వీడు లేకున్న పుర మటపీస్థలంబు 

ఫిని బొందని జన్మంబు విగత ఫలము 

పీని బలుకని వచనంబు విహ గరుతము 

వీని చూడని చూడ్కులు వృథలు వృథలు.” 


అని, అతనిమీద తమకున్న అభిమానాన్నీ (పేమనూ గౌరవాన్నీ 


పరస్పరం విశదపరచుకున్నారు. ఆ అనందమయమూర్తి మీద కునును 
(12) 


1/6 (శ్రీకృష్ణ లీలామృతం 


వర్షంకురిపించారు. ఆయన కూడా *్‌* తన |పసన్న వదనంతోనూ 
మందవోనంతోనూ ఓరచూపులతోనూ వారందరి హృద యౌాలనూ 
ఆక ర్థించుకున్నాడు., వారందరికీ ప (ప్రసాదించాడు, 


67. కొంగ భృత్యుడు-రజుతుడు 


ఆవిధంగా పురవురం[ధుల నధిగమించి, రామ క ఎప్పు మరి 
కొంతదూరం వెళ్ళారు. అంతలో, వారికి, కంనుని పరిచారకుడై న రజకు 
a £59 
డొకడు ఎదురయినాడు. (శ్రీకృమ్ణు డతణ్ణి చూసి, .. 


'విందులమై నశేశ్యరుని వీటికి వచ్చితి మేము మాకు మా 

మందలలోన గట్టికొన మంచి పటంబులు లేవు నీ ముడిన్‌ 

సుందర ధౌతచేలములు ళోభిలుచున్నవి తెమ్ము నిన్ను మే 

అంబెడు నిమ్ము రాజుడెన నల్లుర మూ రజ కాన్వయా[గణీ క్‌ 
అని పరియాచకంగా పలుకరించాడు. 

ఆ పలుకులు, రజకునికి కోపం కలిగించివై . అది కారణంగా నే, 

అతడు (శ్రీకృష్ణుని ఉద్దేశించి... 

ఖం శె ట్రా మను జేందు చేలములు మీ కీ బాడియే మీరలుం 

గట్టం బోలుదుకే పయో ఘృత దధి |గాసంబులన్‌ మత్తులై 

యిట్రాడంజ నెగాక గొల్తలకు ఫి కెబ్బంగి నోరాడెడిం 

గట్టా |పాణము గోలుపోయుదునుమీ కంసోద్దతిన్‌ బాలకా |!’ 


a 


*క్‌ర మనాంనీ తాసా మరవిందలోచనః 
(వగల్భ లీలాహసితావలోక నై: 
జవోర మత్త ద్విరదేందవికమో 
దృశాం దద|చ్చీరమణాత్మనోత్సవం. 
*59 చేవ్యో వయోః నముచితా న్యంగవాసాంసి చార్చతోః 
భవిష్యతి వరం (శయో దాతు స్తే చాత నసంశయః, 


అనీ హుంకరించాడు, అంతేకాదు. “మీరు మందబుద్దులూ ఆసన్న 
మరణులూ కావటంవల్లనే మా రాజుగారి (దవ్యానికి ఆసపడు 
తున్నారు. మీ దురుద్యోగం మా రాజభటులకు శతెలిసినపతంలో, వారు 
మిమ్మల్నిబంధించి, హింసించితీరుతారు. మీ గది గ్రహించి, అకక 
బయట పడటం సమంజసం” అనికూడా (శేలాడు. 


రజకుని పలుకులు (శ్రీకృష్ణునకు కోవం కలిగించినై . అది 
కారణంగా ఆయన +*ీ * అతజ్ఞి ఒక్క చటిపు చటీచాడు. చాంతో, ఆ 
రజకుడు నేలకొరిగి (పాణం ప్‌. జరిగింది. ఆ వెంటనే, అతనిలో 
నుంచి బాహిరిల్లీన ఒక జ్యోతి, (శ్రీక్ళష్ణునిలో తీనమయిరది. 


రజకు డలా కూలటంచూసి, అతని అనుచరు అందరూ, ' తమ 
శమ మూటల నక్కడే వదలి, (పాణఖీకితో పారిపోయినారు. అది 
గ్రహించిన బలరామ కృష్ణులు పకపకలాడారు. ఆ వెంటనే శర. జ్ర 
వస్త్ర రాసులలో తమకు నచ్చినవాటిని ఏరి తీసుకుని, కొన్నిటిని 
తాము ధరించారు; మరికొన్ని టిని తమ్మ పక్కనేఉన్న గోపజాలురకు 
సంచి వెట్టారు. 


రావణసంహోరానంతరం, (శ్రీ రామచంద్రుడు అ యోధ్యకుపోయి 
రాజ్యపాలనం చేస్తున్న సమయంలో, ఒకచాకలి వాడు, తన భార్య 
నుద్దేశించి, 'పరుని ఇంట్లోఉరడివచ్చిన నిన్ను పర్మిగహించటానికి నేను 
వెల్టిరాముడ ననుకున్నా వా!” అని నించాపూర్వకంగా అనటం జరిగింది 
ఆ మాట చారులద్యారావిని, రామచందుడు చాలా బాధపడ్డాడు. 
ఆ అపకీర్తిని తొలగించుకునే నిమిత్తమే, దోపరహిొత అయిన సీతా 
మవో దేవిని మాయోపాయంచ్యారా అడవికి వంపి వేశాడు. | 


*60 ఏవం వికత్సమానన్య కుపితో చేవకీనుతః - సైనా. 


రజకస్య కరా|గణ శిరః కాయా దపాతయత్‌. AE జ 
*61 వసిశ్వా౭త్శ్మ।|పి యే వ స్తే కృష్ణః నంకర్షణ న్తథా శ z 
సూ క త గో వేభ్యో విసృజ్య. భువి  శానిచిక్‌, థో 


180 (శ్రీకృష్ణ లీలామృతం 


ఆ విధంగా, ఏ పాపం ఎరుగని సీళతామవోదేవికి అరణ్య వాసం 
కల్పించిన ఆ రజకుడు, పాపఫలాన్ని అనుభవించే నిమి_త్తం చ్వాప 
రాంకాన తిరిగి రజకుడుగానే జన్మించాడు. ఆ రజకుని సంహారించ్చి 
(శ్రీకృష్ణుడు, అతనికి పాపవిముక్తి కలిగించాడు; పరమపచాన్ని 
(వసాదించాడు, 


68. ... నాయకుణు : 


రజకుని మూటలోనుంచి తీనుకున్న పట్టుపుట్టాలను రామ 
కృష్ణులు అ_న్తవ్య_స్తంగా ధరించటం జరిగింది... అదిచూసిన వాయకు 
డొకడు వారిని సమీపించి, వారి దుస్తులను సవరించి, నూత్న వస్త్రాలలో 
ఉన్నవారి సౌందర్యాన్ని చూసి మురిసిపోయినాడు. అది (గ్రహించిన 


(శ్రీకృష్ణుడు. ** అతనికి మేలు చేకూర్చేవరాల నెన్నింటినో (వసా 
దించాడు, 


ఆ వాయకుడు ఆదిజన్మలో మిథిలాపురనివాసి. జానకీజేవి 
వివాహాసమయంలో, జనకుని ఆదేశంపిద, రామ లక్మణులకు వలసిన 
పీళతాంబరాలను, అతడు స్వయంగా నేసి ఇచ్చాడు. ఆ వస్తాలను జనక 
మహారాజు అల్లుర కివ్వటం, వారు పరమానందంతో వాటిని ధరించటం 
జరిగింది. అది చూసిన వాయకుడు, ఆ దుకూలాలతో తాను స్వయంగా 
ఆ దివ్యమూర్తులను అలంకరించలేదే అని ఎంతగానో ఆవేదన పడ్డాడు. 


(శ్రీరామచం చుడు అతని ఆవేదనను (గ్రహించాడు. (గహించి, 
అతనికోరిక చ్యాపరాంశాన తీరేటట్టు వరం (పసాదించాడు; 
(శ్రీకృష్ణుడై జన్మించి ఆ వరాన్ని సఫలం చేశాడు. 


*62 తన్య (పనన్నో భగవాన్‌ (పాదాత్‌ సారూప్య మొత్మనః 
శ్రియం చ వరమాం లోశే బర్రైళ్వర్యన్మృత్‌ం(దియం. 


68... నుదొౌముడు ; 


ఆవిధంగా అతనిపట్ల (పసన్నుడయిన శ్రీకృష్ణుడు, రామునితో 
సవా, నుదాముడనే ఒక మాలాశకారునిఇంటికి వెళ్ళాడు. అలా, తమకు 
తామై కోరి దర్శన మిచ్చిన రామ కృష్ణులకు సుదాముడు, ఉత్త 
మాసనం సమర్పించుకున్నాడు. ఆ తరువాత, అమితభక్తితో వారి 
పాదాలు కడిగాడు. వారి శరీరమంతటా చల్ల నిసుగంధం పూశాడు, 
వారిని వివిధపుప్పాలతో అలంకరించి పూజించాడు. అనంతరం వారిని 
ఉద్దేశించి. .. 


'పావనమయ్యె నా కులము పండె దపంబు గృవాంబు లక్మీకిన్‌ 
సేవితమయ్యు నిష్టములు నేకుజె విశ్వనిదాన మూర్తులై 
భూవలయంబుగావ నిటుపుట్టిన మీరలు రాకజేసి నే 
నే విధ మాచరింతు బను లెయ్యవి బంట నెరుంగ జెప్పే |) 
అని వినయపూర్వకంగా నివేదించుకున్నాడు; (పార్గించాడు, 
తమపట్ల నుదామునకున్న భక్తిని (గహించి రామ కృష్ణులు 
సంతుమ్టులయినారు. అది కారణంగానే, “ఏదై నా ఒకవరం కోరుకో 
వలసింది అని వా రతనితో అన్నారు. అవెంటనే, సుదాముడు 
(శ్రీకృష్ణుని ఉద్దేశించి... 
“సీ పాదకమలసేవయు 
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం 
తాపార భూతదయయును 
చాపసమంచార నాకు దయసేయగటే !' 
అనీ అర్థించాడు. 
ఆవిధంగా అనన్యభ కిని (పదర్శించుకున్న సుదామునకు, 
(శ్రీకృమ్లుడు*ే అతడు కోరిన వరాలతోపాటు, అతని వంశాభివృద్దికి 


*6లీ. ఇతి తస్మై వరం దత్వా శ్రియం చాన్వయవర్టినీం 
బల మాయు ర్ణశః కాంతిం నిర్జగామ సవో[గజః- 


169 (శ్రీకృష్ణ అీలామృతం 


అవనరమైన ఐశ్వ ర్యాన్నీ, బలాన్నీ, ఆయువునూ, యశాన్నీ, తెజాన్నీ 
కూడా [పసాడించాడు. 


నుదాముడు. పూర్వం, కుబేరుని చై |తరథవనంలో పూలు 
ఏళలేవాడుగా ఉండేవాడు. అప్పు డతని చేరు పామమాలి. 


చామమాలి న్యాయబుద్దిగలవాడు. పెద్దలకు విధేయుడు, 


దానశీలుడు. పారిసేవావరాయణుడు. 
అతడు (శ్రీవారిని సాజాత్కరింపచేసుకునే ఉన్టేళంతో, ఐదువేల 
అరవించాలను పరి కోరి సమకూర్చుకుని, ను హేశ్వరునిన్వయంగా 


అర్చించాడు, 


మహేశ్వరుడు అతని భక్తికి ఆనందించి, (పత్యతమై, "వర 
మేదై నా కోరుకోవలసింది అన్నాడు. అది విన్న ఊమమాలి, 
ఆయన్ని అమితంగా స్తుతించి, “స్వామీ ! జగన్నాథుడై న (శ్రీమన్నా 
రాయణుడు నా ఆతిథ్యాన్ని న్వీకరించేటట్టు అను[గహించవలసింది” 
అన్నాడు. 


పామమాలి కోరికను మ హేళ్వరుడు మన్నించాడు' మపౌళ్వరు 
డిచ్చిన ఆ వరాన్నే, (శ్రీకృష్ణుడు ద్వాపరాంశాన చెల్లి ంచటం జరిగింది, 


70. కంన దానీ కుబ్బి : 


నుదామునకు ఆవిధంగా వరాలు (పసాదించి, నగరసౌభా 
గ్యాన్ని తిలకించే ఉర్దేశంతో, బలరామ కృష్ణులు అక్కడినుంచి బయలు 
చేరి వెళ్ళారు. పన 1 వెడుతూఉండగా, మైపూతలతో నిండిన బంగరు 
పాత్రలు . తీనుకునిపోతున్న కంసదాసి, కుబ్ద, వారికి కనిపించింది. 
(శ్రీకృష్ణుడు, ఆమె వీకృ తాక్ళతీని చూసి "ee జాలిపడ్డాడు. 
అదికారణంగానే, ఆమె నాపి... i 


onan rr 


(శ్రీకృష్ణ లీలామృతం 188 
“ఎవ్వరిచానవు లేపము 
లెవ్వరికిం గోరి కొనుచు నేగెదు నీ “వీ 
శెవ్వతె మా కి మ్మిన్నియు 
నివ్వటిలెదు చక్కనగుచు నీరజనేతా !' 


అని పలుకరించాడు. 


ఆ పలుకులు విన్న కుబ్జ, రామ కృష్ణుల రూప లావణ్య సౌంద 
ర్యాదులు చూసి ముగ్దురాలయింది. వాది మధుర మందవోసనంచూాసి 
మురిసిపోయింది. అది కారణంగానే, ఆమె, తన్ను పలుకరించిన 
కృష్టయ్య నుద్దేశించి. .. 

'చక్కనివాడ వౌెదు సరసంబుల నొంపకు మెల్ల వారికిం 
జక్కదనంబు లెక్కడివి చారు శరీర [తివకయండు నే 
నిక్కము కంనుదాసిని వినిర్మల లేపన విద్యదాన నన్‌ 
మిక్కిలి రాజు మెచ్చు దగ మీరు విలేపనముల్‌ ధరింపశే !* 


అని సమాధాన పూర్వకంగా _పార్టించింది, వారికి స్వయంగా మెపూ 
తలు పూసింది. మనసారా వారిని సేవించింది. 


అలా తమ్ము చేవించిన కుబపట రామ కృృస్తులు (పసన్ను 

జ 6 ల లూ 

లయినారు. ఆవంటనే శీకృష్ణుడుకో ఆమె పాదంమీద తనపాదం 

మోపి, ఆమె గడ్డం] కింద చెయ్యి పెట్టి చెకి ఎత్తాడు. అలా ఎ_త్తటం 

వల ఆమెకు నడుంవదా, వతసలంవదా, కంఠంవదా అంతవరకూ 
ఠం ద థి ద ది 


ఉన్న వంకరలు తొలగిపోయినై ; ఆమె సౌందర్యరాశిగా తయా 
రయింది, 


464 పద్భ్యా మా[కమ్య |ప్రవచే ద్వ్యంగుల్యుత్తానపాణినా 
(వగృవ్యా చుబుకే౭ ధ్యాత్మ ముదనీనమ దచ్యుతః, 
సొ త దర్జు నమానాం గీ బృవా(చోణీ పయాధరా 
ముకుందస్పర్శనాత్‌ సద్యో్యో బభూవ (ప్రమదో తమా. 


184 (శ్రీకృష్ణ లీలామృతం 


సీతా రామ లశ్మణులు జనస్థానంలో ఉన్న సమయంలో, లంకే 
శ్వరుని సోదరి అయిన శూర్పణఖ వారిని సమీపించటం, రామచందుని 
మోహించి, తన్ను వెండ్లిచేసుకోవలసిందిగా ఆయన్ని కోరటం 
జరిగింది. రాముడు వకవత్నీ[వతుడు కావటంవల్ల, ఆమె కోరికను 
తిరస్కరించాడు. ఆ యశథార్థాన్ని (గ్రహించలేక, శూర్పణఖ, సీతా 
మవో'చేవి ఉండటంవల్ల రాముడు తన్ను తిరన్కరించాడనుకుని, సీతను 
(మింగటానికి ఉద్యమిం చింది. అది |గహించిన సౌమిత్రి చాని 


ముక్కునూ చెవులనూ కోసివేశాడు. 


ఆవిధంగా అవమానింపబడ్డ శూర్పణఖ, ఆ తరువాత, పుష్కర 
తీర్థానికి పోయి, శంకరుని గురించి త్మీవమైన తపస్సు చేసింది. శంకరు 
డామెకు |పత్యతమై 'నీ కోరిక ఏమిటి? అని అడిగాడు. ఆయనకు 
సమాధానంగా, శూర్పణఖ, “(క్రీరాముడు నా పట్ల [పనన్నుడయే 
టట్టు వర మివ్వవలసింది అని కోరింది. శంకరుడు “సక నన్నాడు, 
కాని, ఆ కోరిక ద్వావరయుగాంశాన తీరుతుందని చెప్పాడు. 


కూర్చణఖకు ళంకరు డిచ్చిన వరాన్ని గు ర్తుంచుకుని, శ్రీకృష్ణుడు, 
కుబ్బగా వెలసిన ఆమెను అను గహించటం జరిగింది, 


1], రాచవిలు; 
acd 


ఆవిధంగా, కుబ్బ కు ఉన్న వక[తయాన్ని తొలగించి, ఆమెకు 
"సెలవిచ్చి, బలరామ కృష్ణులు విపణిమాగ్గా-న నడకసాగించారు. ఆ 
నమయంలో, పుర(ప్రముఖులూ వణిజులూ వారిని అమితంగా సత్మ 
రించటం జరిగింది. చందన తాొంబూలాలనూ, వూలమాలలనూ బహు 
విధాలయిన  కానికలనూ చారు బలరామ క ఎములకు సమర్పించు 
కున్నారు. అలా నన్మానితులవుతూ, వారు, పోయిపోయి, కంనుని 
ధనుశ్శాలలో [పవేశించారు; అక్కడ ఇందచాపంమాదిరి మవోద్భు 
తంగా ఉన్న ఉద్దండ కోదండాన్ని చూశారు, 


(శ్రీకృష్ణ తీలామృతీం 155 


ఆవెంటనే, (శ్రీకృ్ళమ్తుడు చాన్ని సమీపించి కోకావలిచారు వారి 
స్తున్నా లత్యుం చేయకుండా, దాన్ని ఎక్కు పెట్టాడు; మరుతణంలో నే, 
ఏనుగు చెటకుగడను విరిచినట్టుగా విరిచేశాడు. 


అది చూసిన నంచాదులు అమి తాశ్చర్యం పాంచారు. అది 
కల్పించిన ధ్వనికి కంసాదులు భయవిహ్యాలు ల నారు. 


రాచవిల్లు నా విధంగా అశగారవపరచిన గోపకుమారులను 
కితించితీరాలని కోదండరతకులు _ నిశ్చయించుకున్నారు.కో అది 
(గ్రహించిన రామ కృష్ణులు, చెరొక కార్ముకఖండాన్నీ తీసుకుని, 
వివిధాయుధాలతోనూ, పరివారంతోనూ, తమతో తలపడ్డ వా రందరినీ 
సంవారించటం జరిగింది. 


ఆ రోజుకు ఆవిధంగా మధథురాపురీ విహారం ముగించుకుని 
రామకృష్ణులు విడిదల చేరుకున్నారు. ఆ మర్నాడు కంనుని కలును 
కునే ఉద్దేశంతో, ఆరాత్రి సుఖంగా ని|దపోయినారు. 


బలరామ కృష్ణులు, రాచవిల్లు విరిచారని విన్న కంనునకు 
అపరిమితమైన ఆందోళన కలిగింది. ఆ రాత్రి అతనికి నిద పట్టలేదు. 
ఆ అశాంతికి తోడుగా, అతని కప్పుడు తన మరణాన్ని నూచించే 
ఉత్చాశతాలుకూడా అనేకం గోచరించినై . అది కారణంగానే, అతనికి 
(పాణభీతి కలిగింది; అది అతని అశాంతిని అధికం చేసింది. 


రక్‌ కరేణ వామేన సఫీల ముద్ద ఖతం 
సజ్యుం చ కృత్వా నిమిషేణ పశ్యతాం 
నృణాం వికృమ్య [వబభజ్టు మధ్యతో 
యథేతముదండం మదకర్యురు[ కమః. 

*66. అథ తాన్‌ దురథి పాయాన్‌ విలోక్య బల కేశ వే 
(క్రుద్ధా ధన్వన ఆదాయ శక లే శాంశ్చ జఘ్మతుః. 


188 (శ్రీకృష్ణ లీలామృతం 
72. .. . తవలయావీడోం . 


అంతలో తెల్లవారింది. రామ కృష్ణులు, తమవారితోపాటు 
కేచి, స్నానాదికాలు పూర్తిచేనుకున్నారు. ఆ వెంటనే, కంసరాజేం 
[దుడు నిర్వహిరిచబోతున్న మల్ల కీడా మహోత్సవాన్ని దర్శించే 
కుతూవాలంతో అటుగా బయలు బేరారు. 


రామ కృష్ణులు మల్లరంగచ్వారం చేరుకునే సమయానికి, 
థీకరంగా ఘీంకరిన్తూ, తమకు అడ్డుగాఉన్న మం_త్తగజం, కువలయా 
పీడం, వారికి కనిపించింది దాన్ని చూసి, వా రక్కడ ఆగారు. ఆవెంటనే 
(శ్రీకృష్ణుడు. పోరుకు సిద్దమవుతున్నట్టుగా కా నెబిగించి కట్టుకున్నాడు. 
ముఖంమీద పడుతున్న చిరుకేశాలను ముడి వేసుకున్నాడు. ఆ వెన 
మేఘగంభీర స్వరంతో, చాని మావటి వాణ్ణి ఉద్దేశించి*్‌” జప 
చారిలోనుంచి తొలగించవలసింది' అని గర్జించాడు. కాని, ఆ మావటి 
వాడు, అతని మాటలను అత్యం చేయలేదు. లత్యుం చేయకపోవట మే 
కాదు; ఆ మ_త్తగజాన్ని, ఆ అన్న దమ్ములమీదకు ఉసికొల్పటంకూడా 
జరిగింది. అది | గహించిన శ్రీకృష్ణుడు అతి ఉద్దేశించి. .. 


"ఓరీ, కుంజరపాల మా చెనకు నీ యుద్యన్మ దే భేంద్రముం 
(బేశేపం బని-లేదు- (తిప్పు మరలం (బే రేచినన్‌ నిన్ను గం 
ఫీరో |గౌశనితుల్య' ముష్టి వాతులన్‌ భేదించి నే డంతకుం 
జేరం బుత్తు మవా త్రర ద్విపముతో సిద్ధంబు యుద్దంబునన్‌ * 


అని -పాచ్చరించాడు. అలా హెచ్చరించి ఊరుకో లేదు, 


*ర67. బధ్వా పరికరం శౌరిః.నమువ్యా కుటిలాలకాన్‌ 
ఉవాచ వాన్తివం వాచా మేఘనాదగఖీరయా. 
అంబస్టాంబష్ట్ర మార్గం శా 'దేవ్యూపకొమ మాచిరం 
నో చేత్‌ -వకుంజరం .'ఈ్వాద్య నయామి-యమసాదనం. . 


(శ్రీకృష్ణ లీలామృతం 187 


మించుగ గొప్పు జక్కనిడి మెల్లన పచ్చని చీర గాసే బం 
ధించి లలాటకుంతలతతిన్‌ మరలించుచు సంగర| కియా 
చుంచుత బేర్చి బాలకుడు చూచు జనంబులు దన్ను “జాపుశేి 
యంచు నుతింవ డగ్గరియె వా_స్టజితాగము గంధనాగమున్‌, 


శ్రికృ్ళష్ణు డలా ముందుకురావటం చూసి, మావటివాడు మండి 
పడ్డాడు. ఆవెంటనే, అతడు, తన మ శేఛాన్ని ఉ చేకపరచాడు; 
కృవ్వయ్యతో డీ కొలిపాడు. 
దా ష్య 
అధ అధ రి 
అప్పుడు క్చృప్వయ్యకూ కువలయాపీడానికీ మధ్య విచ్శితమైన 
పోరు జరిగింది. ** కువలయావీడం కృష్టయ్యను తన తొండంతో 
పట్టుకుంది. కృష్ణయ్య చానిపట్టు తప్పించుకుని, దాని కాళ్ళ కిందకు 
లు రం రు 
దూరాడు. అది [గహించలేక, ఆ ఏనుగు, అతజణ్జ్ణి వెతుక్కుంటూ వల 
యాకారంగా కొంతసేపు తిరిగింది. కాని, చివరకు వాననపట్టి, 
అతణి పట్టుకునే ఉదేశంతో, తన తొండాన్ని చాచింది. వెన్నదొంగ, 
౯ రు (a) 
దానికి అందకుండా, మెల్ల మెల్లగా వెనక్కుపోయినాడు,. అలా పోయి 
పోయి, దాని తోకపట్టుకుని లాగి, అటూ ఇటూ (తిప్పి, దాన్ని అమి 
తంగా పీడించాడు. అది కారణంగా, దానికి రోవం కరిగింది. వెంటనే 
అది అతనిమీదకు కాలు విసరింది. ఆ దెబ్బను తప్పించుకునే నిమిత్తం, 
నల్లనయ్య నేలకు (వాలాడు. అది చూసిన ఆమ త్తగ"జేం|దం 
a) pou. 


*68 వుచ్చే (పగృవ్యాతి బలం ధనువః వంచవింశతిం 
విచకర్ష యథా నాగం సువర్ణ యివ లీలయా. 
న వర్యావర్తమా నేన సవ్యద ఊణతో ౬ఒచ్యుత 8 
బామ (థామ్యమా ణోన గోవ క్సేనేవ చాలకః 
తతో2.. భిముఖ మళభ్యేత్య పాణినా౭౭వాత్య వారణర 
(పాషదవన్‌ పాతయామాస న్యృళ్యమానః పదే వచే. 
న ధావన్‌ |కీడయా భూమౌ పతిశ్వా సవా సోత్టితః 
తం మత్వాపతితం |క్రుద్ధో దంతాభ్యాం సోజవానత్‌ ఉతిం, 


i by | న. 


[సయ్య కూళిలోయిలాడనే యమ నకి యిట్రోధణో, 
అర్జీ క రశాణో (12) oid estos టిడి లి 
గ్రహం boy (పీ శప్పుకున్నాడు, ల్‌ డ్రలా శ్చ 
కోటు గానీ గాలు భూమిలో (సళ్ళుప ఫోయినై, టి 
అమికంగా కాగ్థపేఢరి, 


అలా శాగ్గఫడుతూకిన్న రాన్ని, కూనటీవాడు న క్యంగా 
డేకవరభాకు, గారో, క గక్ష్యరం కక్కసాగా కస్య 
hss టట తటి అ గ్రా య్య శీ బ్ర 
మెటనే రాని మెరు రశాణూ సట్టుకీరి, వాటిని కళగా 
పెకలితాడు, ఛాటికోనే, కాన్ని హెడీ గాయమళాడు, 6 శార్గను 
$6042క, 6 గంశానళం గలగిలకన పి ప్రాణ శగలిందీ, ఆ 
వటవే గాన₹8ం [bpd ఫీకమయిందీ, 

(x) 


హారం, ఇరీకమాపడు, మంరగతి అనేవా డొకరుండే వాడు, 
అతడు మయుడు, స్యగ్య్ర మగుడు. 


అశ డోకసారి booms వియలు రేరాడు, 6౯ యేలు 
చేరినవారు, రారీలో, కనిపించినా ౮068) మళ్ల కూటి ఢీ 
కొంటూ వడ కోసం? గమించసాగాడు, 


క dom అని 49 wrod, (తడ 1 
మనకా కన్నాడు, ఆన కర్ణుడు, లిలహీఘుకు, ఆయన “ల 
సీర పడిపోయి, అమిశంగా గాయసట్టొపు, అదీ కారణంగా యక 
తగ ఖీ వెటనే అయన, ఏంరగలీని 420d, న్య 


40 శ హణ హో థగభోన్‌ మధుహూరః 
ay ఫాడీనావా నం పళయాహాన టక, 
వ్య సరా ష్య షే క్ర dew 
రక ముళ్ళాట్యకేష[ం goon) (11 


lg best ్లీ 


69 చర మసవై భో 
రసగహటి శరస్తున్నాశ్వకాజ్లి మసనై లతో టి శ 
ఫాడ్డు, 


Ti పొటమీరట, Sod} తరోసశన్ళిరి ఆ 

వెంటే, అభరు, ఆయన ఫా్రాలమీదవడి కమంశవలీంిగా ఫ్ర 

థి 

భార, కాని, అహో, కగశాషు కం కారీ, hyping 
హాశీపే అకనికి మీ లస్తురనీ కలయా, 


ఈ తరువాత, మంగి, పనలయాకీడకునే సతో 1 
shee అరటి జయ కాన్ని మగఫ్యేపరైన am 
గుడు ఆ క్టమీర ఫ్యాన్‌ Wh. Tekin, 
ఛాన్నీ, 600 రామేట్రనకు కాగా కమన్నియకున్నాడు, 

౪ ముక్త గమేగ్రాస్నే Uy సునాయాసంగా వొ 
రిచటం, శర్యారా, మరగ ము టి imdodho 8006, 


1, dodo (sao | 
( 


శినీగ్గంగ్యా  పరళయానీకు అనే ముక్త మాళగాన్ని 
వర్గింలీక్‌ గోవిందుడు, రానీ రశాన్ని బక వటట, 29 
రఘూ, 466 iyo (గులో (i 
వారు, అ (వవ fat శ! పల్లిలథ వీడగహాథిగా, 
కులకు మా ్రీకాల్యిన కౌరుషంగా, యునకీవణులికు నవ 


11) మృశకం By మ్య boda Aid 
అకేక్ళ స 252 స్మర ఓమ 
విలాఢ చ్యేర (కా వరనాంబురుకో 27. 


111 పళ్ధాశామి mo S050! స్త్రీగా సోమా హ్‌ 
గోపొనాం స్యజనోఒనళాం శీశీఫీజా౦ ఫా నో; Ty 
వృష్యగోవశే కార వికుషాం కట్టు 360 anh 
కలాం SOAs శే 0లో Yolo ౧4 ayer 


(శ్రీకృష్ణ లీలామృతం 189 


పనుగుమాదిరి చరిస్తున్నా వు కాబట్టి ఏనుగువై పోవలసింది' అని శపిం 
చాడు, 


శాపం పొందినమీదట, మందగతికి తనదోషంతెలిసివచ్చింది. ఆ 
"వంట నే, అతడు, ఆయన పాచాలమీదవడి తమించవలసిందిగా (పార్టిం 
చాడు. కాని, ఆమవార్షి, తన శాపం వ్యర్థం కాదనీ, (శ్రీకృష్ణునిద్వారా 
మాత మే అతనికి ముక్తి లభిస్తుందనీ తెలియచేశాడు. 


ఆ తరువాత, మందగతి, కువలయాపీడమనే పేరుతో వింధ్య 
పర్వతాలలో జనించటం జరిగింది, దాన్ని, మగభేశ్వరుడైన జరా 
సంధుడు అతి కష్టంమీద స్వాధీన పరచుకున్నాడు. కాలమాన, 
దాన్ని, కంన రాజేం|దునకు కానికగా సమర్పించుకున్నాడు, 

ఆ మత్త గజేం[దాన్నే, (శృికృష్ణుడు, నునాయానంగా నంవా 
రించటం, తద్వారా, మందగ తికి ము _క్తిని (పసాదించటం జరిగింది, 


783. రొంగనల (వేవోళం ; 
థి 


ఆవిధంగా, కువలయోాపీడం అనే మత్త మాతంగాన్ని 
వధించిణ” గోవిందుడు, దాని దంతాన్ని బుజాన పెట్టుకుని, బల 
రామునితోనూ, తదితర  యాదవులతోనూ రంగస్థలంలో (పవేశిం 
చాడు. అలా (పవేశించిన కృష్టయ్య *71 మల్లులకు పిడుగుమాదిరిగా, 
పురుషులకు మూ ర్రిదాల్చిన పౌరుషంగా, యువతీమణులకు నవ 
*70 మృతకం ద్విప ముత్సృజ్య దంతపాణిః నమావిశత్‌ 
అంసన్య స్త విషాణో౭ను న్మద బిందుభిరంకితః 
విరూఢ స్వేద కణికా వదనాంబురుహో బభౌ. 


*71 మల్లానామళని నృణాం నరవరః (ప్ర్రీణాం న్మరోమూ_ర్తిమాన్‌ 
గోపానాం స్వజనో౭ సతాం &తిథుజాం శాస్తా స్వపితోః శిళుః 
మృత్యుర్భ(ోజప తే ర్విరాడవిదుషాం త_త్వ్వం వరం యోగినాం 
వృష్ణీనాం పరచేవతేతి విదితో రంగం గతః సాగ్రజః 


190 (శ్రీకృష్ణ లీలామృతం 


మన్మథుడుగా, గోవజాలురకు తమ పాణస్నే హితుడుగా, దుర్మార్లు 
లకు శాసకుడ్డుగా, తల్లిదండ్రులకు తమ ముదు బిడడ్డుగా, కంస 
రాజేందునకు మృత్యుదేవతగా, అజ్ఞానులకు అల్పుడుగా, 'యోగీళశ్వరు 
లకు త_త్త్వ్వస్వరూపుడుగా, యాదవులకు సాజాత్తు [శీ మన్నారాయ 
ణుడుగా గోచరించటం జరిగింది. అలా దర్శనీయుడైన |శ్రీకృష్లునీ, 
అతనీ [పక్కనే ఉన్న జలరామునీ చూసి, అక్కడివారు, .. 


"వనుడదేవు నివానంబున | 
వసుధన్‌ రథి౦ప వీరు వై సవ తేజో 
ల ననమున బుటి నారట 

యా డు 

పసి విడ్డలనంగ జనదు పర బేవతలన్‌ ” 


అని తమకు వారివె కుదిరిన భక్తిభావాన్ని పరస్పరం వ్య_క్తపరచు 
కున్నారు. అంళేకాదు,., 


“చంెవి రక్కసిబట్టి చ|కవాకుని గూల్ఫె 
బడ" దో సె మద్దుల బకుని జీచె 
నఘదై_త్యు భొరిగానె నడరి వత్సకు (డుంచె 

గిరియె త్తి చేవేందు |గిందు పజిచె 
గాళియు మర్చించె గవానానలము (దావె 
గేశి నంతకుపురి (కేవ కనిచె 
మయు' ప్కుతుబరిమార్చె మజియును దానవ - 
భటుల హరించి గోపకుల గాచి - 
గోవకాంతల మనముల కోర్కి_ దీర్చి . 
నీ సరోరుహాలోచనుం డీ శుభాంగు 
డీ మవోమహాు డీ దిగ్గజేందనిభుడు 
మనుజమా తుడె తలపోయ మాధవుండు” 


న 


అని, (శ్రీకృష్ణుని అీలావిశేపూలను తలచుకుంటూ అబ్బురపడసాగారు. 


న. 
ww 


కుత్త లీలామృతం £91 
74. నథురాబ్మోరనం ల్‌ 
ఆవిధంగా, పొరజనుల (పళంసలు "పొందుతూ, రంగస్థలంలో 
ప్రవేశిస్తున్న రామ కృష్ణులను, "వాణూరుడు చూశాడు. చూసి.., 
“వనమార్షంబున గోసబాలకులతో వత్సంబులన్‌ మేవుచున్‌ 
బెనగన్‌ మిక్కిలి చేర్చినా గనుచు నీ పృథ్వీజనుల్‌ నెప్ప మా 
మను జేందుం డిట మిమ్ము జీరబనిఇన్‌ “ముల్లావావ క్రీడకుం 
జనదే కొంత పరా|క్రమింప మనకున్‌ సభ్యుల్‌ విలోకింపగన్‌” 


అని పలుకరించా డు. అంతేకాదు. 


“జనములు నేర్చిన విద్యలు 

జననాథుని కొజకుకాచె జననాధుడు నీ 
జనములు మెచ్చగ యుద్దం 

బున మనముం గొంత ప్రొద్దు పు పు-త్తమె క్భష్టా i 


అనికూడా అన్నాడు. అతనికి సమాధానంగా (శ్రీకృష్ణుడు... ఈల 


"సాములు లేవు పిన్నలము న _త్త్వము గల్బ్లన రాదు మల్లసం 
(గామ విశారదుల్‌ కులిశకర్కళ జేవులు మీరు మీకడ 
న్నేము చరించు కొట్టు ధరణీపతి వేడ్మ_లు సీయువారముం 
గాము వినోదముల్‌ 'సలుపగాదనవచ్చునె 'యొక్కమాటికన్‌' 


అని అతని ఆవ్మోనానికి తన అంగీకారాన్ని తెలీయవరచాడు. అది 
విన్న చాణూరుడు, "కృష్ణా! నువ్వుగాని బలుడుగాని "నీ వన్నట్లు పిన్నలు 
గారు. వేయి యేనుగుల బలంగల కువలయాపీడాన్ని అనాయాసంగా 
'ఇమై' కూల్చి వేసిన మీరు జాలు రనుకోవటంగాని, మల్ల యుద్ధ వీశార 
దులు. కారన,కోవటం గాని |భమశకాకపోదు. మీరు. మాతో పోట్లాడ 


అ లూ ప త 7 


. *72 బాలా వయం తుల్యబలై 8 | క్రీడిప్యా మో యథోచితం 
భవే న్నియ్ముద్ధం మా ధర్మః" స్ప గళోన్మల్లి న భాసద॥: - 


£098. (శ్రీకృష్ణ లీలామృతం 


టంలో అధర్మ మేమీ ఉండదు. ఇక మీమీ ళ _క్రిసామర్థ్యాలను మా పట్ల 
చూవవలసింది. మహారాజుకు వినోదం కలిగించవలసింది అన్నాడు, 
ఆ వెంటనే, కృష్ణయ్య అతణి ఉదేశించి... 

£౯3 ళా 6౬ 


'నీ తోడుత నే బన గద 

(బీతిన్‌ ముష్టికునితోడ జెన7ెడి బలుడు 
(గాతత మల్లావావమున 

భూతలనాథునికి మెచ్చు పుట్టింతు నభన్‌” 


అని అతడితో పోరాడటానికి తనకున్న ఉత్సావోన్ని వ్య_క్షపరచాడు. 


శ్రీకృష్ణుని పలుకులు చాణూరునకు రోషం కలిగించినై , అది 
కారణంగానే, అతడు కృష్ణయ్య నుదేశించి. .. 
స్వ ద 


"నాతో బోరగ నెంతవాడ విసిరో నాపాటియే నీవు వి 
ఖ్యాతుండం గులజుండ నద్గుణుడ సత్కర్భు స్వభావుండ నీ 
శకేతాద గిషభవంబులెల గలవే యీవీట బోరాడుటల్‌ 

లవ స్‌ 
(వేతల్‌ చూడగ గుప్పిగంతు లిడుశు వీకింపు గోపార్భ కా |) 


అని, తన్ను తాను పొగడుకున్నాడు; ఆయన్ని హూళనచే శాడు, అపు 
టికీ ఆగకుండా .... 

“వల్లద మేటికి గోపక 

బల్లి దుడను లోకమందు (బఖ్యాతుడ నా 

చల్లడము కింద దూణని 

మల్లురు లే శెందు ధరణి మండలమందున్‌” 


అనీ తన అద్వితీయ (పతాపాన్ని వెలడిచేసుకున్నాడుకూడా. 
(ap) 
అంతలో, ముష్టికుడు ముందుకువచ్చి అతీభీకరంగా గర్జించాడు, 
జబ్బలు చరచాడు. ఆ ధ్వనీకి జెదరిపోయిన వానిమాదిరి, కృవ్టయ్య, 


గబగబా బలరాముని వెనుకకు వెళ్ళాడు. అది చూసిన చాణూరుడు 
సగలబడి నవ్యాడు. అలా నవ్వుతూనే, అతణి ఉదేళించి... 
౯౪ (౧ 


శక క్ల లీలామృతం 188 


"మహిమతో నుండంగ మథురాపుఠరము గాని 


పాలుపారు వై కుంఠపురము గాదు 
గర్వంబుతో నుండ గంనుని సభ గాని 


సంసార రహితుల నభయు గాదు 
(పకటించి వినగ నా జాహునాదము గాని 

నారదు వీణాన్వనంబు గాదు 
చదురు లాడగ మల్లజన వి|గహాము గాని 

రమతోడి (పణయ విగవాము గాదు 


వెలసి తిరుగంగ వేదాంత వీధి కాదు 
మొజఅగిపోవంగ ముని మనోమూల కాదు 
సాగి నడవంగ భక్తుల జాడ కాదు 

శారి నా మోల నీ వందు జనియె దింక !* 


అని పేళనపూర్వకంగా అన్నాడు; అంటూనే ఆతని దిక్కుగా 
ఉరికాడు. 


ఆ తరువాత, (శ్రీకృష్ణ చాణూరులకూ బలరామ ముప్టికు 
లకూ మధ్య భీకరమైన మల్లయుద్దం జరిగింది. వారు చేతులు చఅచి 
నప్పుడు, తొడ _లప్పళించినప్పుడు, తలలతోను మోచేతులతోను 
డీకొన్నప్పుడు, అడచుకొన్నప్పుడు, క్రిందపడ్డప్పుడు కలిగిన శశ్చాలకు 
రోదోంతరాళం మారుమోగింది. ఆ సమయంలో, ఆ నలుగురూ 
(పళయాగ్నుల మాదిరి (పజ్వలించారు. ఒకరికొకరు ఏవిధంగానూ 
తీసిపోకుండా, తమతమ సామర్ధ్యాలను పపదర్శించుకున్నారు. 

థి 


75. (పజాభి[వాయం : 


అదిచూసిన పౌరకాంతలు, బలరామ కృష్ణులమీద తమకు కలి 

గిన (పేమాతిశయంవల్ల , వారికి వ ఆపద సంభవిస్తుందో అని భయపడ 

సాగారు. గుంపులుగుంపులుగా చేరి వేడి నిట్టూరులువిడుస్తూ,. , 
(13) 


జ ఇ 


$104 శ్రీకృష్ణ లీలామృతం 


“మంచి కొమారులం గునుమమంజు శరీరుల దెచ్చి చెల్లనే - 
యంచిత వజసారులు మవోధి కఠోరులు నైన మల్లురం 
[గించుల బెట్ట రాజు చెనగించుచు చూచుచు నున్నవాడు "మే 
లించుక లేదు మానుమన డిట్టి దురాత్కుని మున్ను వింటిమే. 


చూచెదరు గాని నభికులు 
నీ చిన్ని కుమారకులకు నీ మల్లురకున్‌ 

ఓ చెల్ల యీడుగాదసి 
నసూచింవరు వతికి దమకు శోకము గాదే! 


అని, రా జేందునీ, సభికులనూ తమలోళతాము త్మీవంగా విమర్శించు 
కున్నారు. వారిలో కొందరు, | క్రీకృష్ణునిపట్ల తమకు జనించినవేమను 
(ప్రదర్శించుకుంటూ. ప 


“వరు నాళములమై వెలసిన మాధవుం 
డధరామృతములిచ్చి యూాదరించు 
వింఛదామములమై పెరిగిన వెన్నుడు 
మ_స్తకంబున దాల్చి మైతి నెజపు 
వీళాంబరములమై జెరసిన గోవిందు 
డంనభాగమున జబాయక ధరించు 
వై జయంతికలమె వాలిన గమలాతు 
డతి కుతూవాలమున నరుత నునుచు 


దనరు బృంచదావనంబున దరుల మైన 

గృ్షు డానందమున జేరి (కీడసల్పు 

నటి నోములనయిన ము న్నిట్లి విధము 
A) a) 

లేల కామెతి మోయమ్మ యింక నెట్టు” 


అని పరస్పరం అనుకుని తమదైన దురదృష్టానికి వాపోవసాగారు, 
అంతలో,*,. -- _- వ. rE 


pe 


శ్రీకృక్ల లీలామృతం 185 


ధృతిసెడి లోబడె మల్లుం 

డతులిత భవజలధితరికి పాతరిపు పురికిన్‌ 
జితకరికిన్‌ ధృతగిరికిన్‌ 

తతవారిరవ భరిత శిఖరి దరికిన్‌ హారికిన్‌. 


ఆ వెంటనే (శ్రీకృష్ణుడు అతణ్ణి పట్టుకుని గిరగిర తిప్పి నేలకు 
వేసికొట్టాడు. అది కారణంగా, చాణూరుడు, "నెత్తురు కక్కుకుని 
(పాణం వదిలాడు, _ | 


అదే సమయంలో, బలరాముడు, ముష్టికుని పడదోసి, పాదంతో 

(తొక్కి (పాణాలుతీయటం జరిగింది. 'అదిచూసిన ఇతర మల్లురు 

ఆ వంటనే, ఒక్కుమ్మడిగా బల రామక్ళష్షులతో తలపడారు. వారందరినీ 

౯ a గ్‌ 

కూడా ఆ అన్నదమ్ములు అవలీలగానే వధించేశారు. ఆ పరిస్థితి 
నంతనూ అర్థం చేసుకున్న ఇతరవీరులు చెల్లాచెద కై పోయినారు. 


ఆవిధంగా మల్లు రందరినీ వధించిన బలరామ కృష్ణులనుచూని, 
కంసుడు తస్ప మిగిలినవా రందరూ అమిశాళ్చర్యం పొందారు ; 
ఆ చిరంజీవులను విశేషంగా (పస్తుతించారు. - 


పూర్వం, అమరావతీపురంలో, ఉతధ్యుడనే ఒక మహర్షి ఉండే 
వాడు. ఆయనకు అమితసౌందర్యమూర్తులై న అయిదుగురు కుమారు 
లుంజేవారు. వారు పెరిగి చెద్దవాశై కూడా, విద్యాబుద్దులు వృద్ది 
చేసుకోకుండా, బలాధిక్యతను మాత మే చెంపొందించుకుంటూ, తోమర 
ముద్గరాదులతో సమర | కీడ నలుపుతూ కాలం గడిపేవారు. అది 
చూసిన -ఉతథ్యుడు, వారు భష్టులె నారని భావించి అమితంగా విచార 
పడేవాడు. 


బావ్మాణులై జన్మించికూడా, శమదమాది సంపత్తి లేకుండా, 
తక్రియోచితమైన కర్మలలో మెలుగుతూఉన్న కుమారులకు ధర్మ 
మార్గాన్ని _బోధింఛాలని ఆ తండి ఎంతగానో (పయత్నించాడు, 


106 (శ్రీకృష్ణ లీలామృతం 


కాని, అతని (వయత్నాలన్నీ విఫలమెపోయినై. వారు ఆయన 
మాటను ఇనుమంతె నా పాటించకుండా వ్యవవారించసాగారు. 

అది [గ్రహించిన ఉతథ్యుడు ఒకసారి, అమితమైన వేదనతో, 
వారిని ఉద్రేశించి, “మీరు అనురులై పుట్టి, అనురసంవర్కం పొంది, 
మల విద్యా పదర్శకులుగా? చరిసారలు” అని శపించాడు. 

nn వకూ. 

తండి వల్ల ఆవిధంగా శపింపబడ్డ సోదరులే, ఆ తరువాత, 
చాణూరుడు, ముష్ట్రికుడు, కళలుడు, తోశాలకుడు, కూటుడు అనే 
అనురులుగా జన్మించటం, కాలనేమి అయిన కంనుని కొలువులో 
చేరటం, చివరకు శ్రీకృష్ణుని మూలంగా శాపవిము కి పొందటం 

ne] అలాల 

జరిగింది, 


76, కొంగ నంవోరొం ; 


ఆ సమయంలో కలిగిన కలకలాన్ని నివారించి, కంనుడు, 
తన మంతుల నుద్దేశించి... 
“వల్లవబాలురన్‌ నగరి వాకిటికిన్‌ వెడలంగ “దోయుి డీ 
గొల్లల ముట్టికోల్‌ గొనుడు [కూరుని నందుని గట్లు డుర్వికిం 
(ప) రు 
చెల్లముగాగ నేడు వసుదేవుని జంపుడు తం|డిగా డు క్ష్‌ 
డెల్ల విధంబులం బరుల కిష్టుడు గావకు డుగ సేనునిన్‌ శ 
అని ఆజ్ఞాపించాడు. ఆ పలుకులు విన్న (శ్రీకృష్ణుడు. పట్టరాని ఆగ 
వాంతో, అతని మీదికి ఒక్కసారిగా ఉరికాడు. 
, మ ప్త 
అలా, మృత్యువు మాదిరి తనమీదికి ఉరుకుతున్న కృష్ట్వయ్యను 
చూసి, కంనుడు, తటాలున తన ఆసనం మీదినుంచి [క్రిందికి దుమికాడు. 
ఒరనుంచి ఖడ్గాన్ని సెరకి అతనితో తలపడ్డాడు అప్పుడు. . ,*” 
a G 


#78 (వగృవ్యూ కేశేషు చలత్కిరీటం నిపాత్య రంగోపరి తుంగ మంచాకత్‌ 
తసోోపరిష్టాత్‌ స్వయ మబ్దనాభః పపాత విశ్వాాశయ ఆత్మతం[ తః. 
తం నంపచేతం విచకర్ష భూమౌ వారి ర్య థేభం జగతో విపళ్యతః 
వోహేతి కబ్బః సుమవొం _స్థదాభూ దుదీరితః సర్వజనై_ (ర్నశేం[ద్ర)- 


(శ్రీకృష్ణ లీలామృతం 197 


సతీందుం డురగంబు బట్టువిధ మొప్పం గేశబంధంబు లో 
క తీభంబుగ బట్టి మౌళిమణు లాకల్పాంత "వేళాపత 
న్నత[తంబులభంగి రాల రణ సన్నావాంబు రెటింప రం 
రు 
గ తోణిం బడ దోసె గృమ్షుడు వెసం గంనున్‌ నృపో_త్తంనునిన్‌. 


ఆవిధంగా, రంగమధ్యంలో కూలిపోయిన కంనునివైకి ఉరికి, 
కృష్టయ్య, అతని కిరీటాన్ని కాలితో తన్నాడు. అతని | పక్క_"చుముక 
అన్నీ నుగ్గునుగ్గ యేటట్టు మర్షించాడు. అతడు |పాణాలు వదిలే 
వరకూ అలా పీడించి, చివరి, కతణ్ణి ఈడ్చి ఒకమూలకు విసిరివేశాడు. 
అంతలో, కంనునిలోనుంచి ఒక దివ్య తేజం బయటకు వచ్చి, శ్రీకృష్ణునిలో 
౬ 
(వవేశించింది. 


కంసుడు, రా|తింబవళ్లు, అనువణం, శ్రికృష్ణునే చింతిస్తూ 

లం ఈం par.) 

ఉండేవాడు. తింటూ, (తాగుతూ, _ వివారిన్తూకూడా, అతడు 

(శ్రీకృష్ణునే న్మరించుకుచేవాడు. (శ్రీకృషమ్ణునిచేత తాను సంహరింప 

బడటం తథ్యమని 'తెలునుకుని, అతడు సర్వవేళలా, ఉద్విగ్న చిత్తంతో, 

ఆయనచే తలచుకునేవాడు.  [పతిపదార్థంలోనూ ఆయననే చూసే 

వాడు. అది కారణంగానే, అతడు మరణానంతరం ఆయనలో లీనమై 
పోవటం జరిగింది. 


కంసుని మరణవార్త కర్ణ పుటాల్లో పడగానే, అతని తమ్ములు 
కంకుడు, న్య(గోధకుడు, గహ్వూడు మొదలయిన వారు, అన్నబుణం 
తీర్చుకునే నిమిత్తం, ఒక్కుమ్మడిగా బలరామ కృష్ణులమీదపడ్డారు. 
అణాల మి (లూ 
కాని బలరాముడు, వారిలో ఒక్కనికూడా తమ్ముని కందనీకుండా 
తనే వాతమార్చేశాడు. 


కంసానుజులు పూర్వం అల కాపుర నీవానులు. చేవయతుడ'నే 
వాని కుమారులు. దేవకూట, మవోగిరి, గండ, చండ, (పచండ, ఖండ, 
అఖండ పృథువులనే చేర్ణుక లిగి ఉండేవారు, 


198 శ్రీకృష్ణ లీలామృతం 


ఆ అన్న దమ్ము కెకసార, తమ తండి ఆదేశం (పకారం, 
మానసరోవరాశికి పెళ్ళి, మహేశ్వర పూజార్ధం అరవించాలను. సీనుకు 
రావటం జకెగిండద్‌, కాని, చారిలో. వాటి సౌరభానికి ముగ్గులె, 
వారు, వాటిని ఆఘాణించారు. దానివల్ల, వారికి, ఉచ్చిస్ట్రీక్సాతదోవమం 
సపంభవించింది అది కారణంగా, వారు, ఎనిమిది మందీ, వరుసగా 
మూడు జన్మలలో జనురులై జనించటం జరిగింది. మూడవమారు, 

ద అల రం జగ అత 
వారు ఉగ నన నుతులై నారు; (శ్రీకృష్ణ బలరాముల దర్శన స్పర్శ 
నాదుల ద్వారా పాపవిమోచనం పొంచారు. 


కంసరాజేం, దుని మరణవార్త విని అతని పత్నులు అక్కడకు 
పరుగు పరుగున వచ్చారు. వచ్చి, కూలిపోయిన కంసుని కశేబరంమీద 
పడి అమితంగా రోదించారు. 


77, వనుదోవాదుల బంధోబియు శః 


అలా రోదిస్తున్న రాజపత్నుల నూరడించి, (శ్రీకృష్ణుడు, కంసా 

ఆది వా. 
దులకు దైహిక సంస్కారాలు జరిపించే ఏర్పాట్లన్నీ చేశాడు. అనంతరం, 
బలునితో నవా బయలుదేరి వెళ్ళి. తనతలిదం[డులను కలుసుకున్నాడు. 
వారి సంకెలలు విడిపించాడు. వారికి సాష్టాంగనమస్కారం చేశాడు. 


అంతకుముందు, అక్కాడజరిగినవి శేషాలన్నింటినీ | గహించినచేవకీ 
వసుదేవులకు, తమకు పాదాభివందనంచేస్తున్న చిరంజీవులుజగదీళశ్వరు లే 
కాని సామాన్యులు కారన్న అభి పాయంతో, వారిని లేవదీయటానికి 
గాని ఆలింగనం చేసుకోవటానికి గాని సంకోచించాగు. వారిని 
స్పృశించటంకూడా వారిపట్ల అపచారం చేయటం కావచ్చునని భావిం 
బారు, అందుకే వారివంక చూస్తూ, భ_క్తితో నిలబడిపోయి నారు. 


రీ కృషుడు అది (గహించాడు. తమత ల్రీదం| డులు, తమ్ము 
లన రా 
(పేమించి, "సేవించి, ది వ్యానుభూతుల ననుభపించకముందే, తమ దివ్య 
ఈ్వాన్ని (గ్రహించటం, నారి ఆనంచానికి పరిపూర్ణ త్వాన్ని... (వసాధించ 


(శ్రీకృష్ణ లీలామృతం t99 


దని భావించాడు; అది కారణంగానే, ** వారికి లభించిన జ్ఞానాన్ని 
తొలగించే నిమిత్తం తన మాయను వారిమీద (పయోగించాడు. 
వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, 


¢ 


కారాశాలల మా నిమి_త్తము మిముం గంనుండు గారింవగా 
వారింపంగ సమర్థతల్‌ గలిగియయున్‌ వారింపగా రాకని 
ప్కారుణ్యాత్ముల మైన [కూరుల మవో కౌటిల్య సంచారులన్‌ 
సారాతితములార మమ్ము గొజతల్‌ సైరించి రతింపశే !' 
అసి బతిమాలుకున్నాడు. ఆ సందర్భంలోనే, .. 


“చెల్లుబడి గలిగి యెవ్వడు 

తల్లికి దండికిని చేవా ధనముల వృత్తుల్‌ 

చలింప డటి కషుడు 

యం (A) రు 

(పల్లదు డామీద నాత్మపలలాళి యగున్‌. 

జననీ జనకుల వృద్దుల 

దనయుల గురు విపసాధు చారాదుల శే 

జనుడు ఘనుడయ్యు (బోవక 

వనరును జీవన్మృతుండు వాడు ధరి! కిన్‌ శ్‌ 
అనికూడా. తనహృదయాన్ని, ఆయన, చేవకీ వసుదేవులకు విశదపరచు 
కున్నాడు. | 


మాయామానవుడయిన (శ్రీవారి, ఆవిధంగా, తనకు తలి 
దం[డులమీద ఉన్న గెరవాభిమానాలను వ్య_క్తపరచుకుని, మాతా 
మహుడై న ఉగసేనుని సమీపించి... 


“అనఘ యయాతి శాపమున యాదవ వీరులకున్‌ నశేశ్వ్యరా 
సనమున నుండరాదు నృపస_త్తమ రాజవుకమ్ము భూమి శే 


TT 


*74 వీతరా వుపలక్టా ర్య విదిత్వా పురుషోత్తమః 
మా భూదితి నిజాం మాయాం తఆాన జన మోహినీం, 


తః 


జి (శ్రీకృష్ణ లీలామృతం 


నిను గొలువంగ నిక్షరులు నీకరి బెట్టుదు రన్య రాజులం 
బనిగొను ఆంత రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్క_తోన్‌” 


అని మన్నించి, ఆయన్ని రాజుగా అభిషేకించాడు. ఆవెంటనే, పవ 
మానుని పిలిచి, 'సుధర్ము' అని పిలువబడే ఇం| దసభను ఆయనకు తెచ్చి 
ఈయవలసిందిగా ఆదేశించాడు. 


ఆ తరువాత, (శ్రీకృష్ణుడు, బలరామ సహితుడై , నందునివద్దకు 
వెళ్ళి, ఆయనకు గౌరవం చూపాడు. ఆ సమయంలోనే, ఆయన్ని 
ఉద్దేశించి. , .*ో 


'తండ్రిం జూడము తల్లి జూడము యళోచాదేవియున్‌ నీవు మా 

తండిం దల్చియు నంచు నుండుదుము సద్దర్మంబులం దొల్లి యే 
య 6 ap] 

తండుల్‌ బిడ్డల నిట్లు పెంచిరి భ వత్సాజన్యభావంబులం 

తం డీ యింతటి వారమైతిమికదా త త్తద్య యోలీలలన్‌” 


అని ఆ దంపతులపట్ల తమ కృతజ్ఞతను విశదపరచుకున్నాడు. వారిని 
దివ్యవ స్తాద్యలం కా రాలత్రో సత్కరించాడు. 


అనంతరం, **ో అంతకు పూర్వం, కొంసునివాధ భరించలేక 
దూర పాంతాలకు వెళ్ళిపోయిన తన వారిని, యాదవులను, వృష్షు 
లను, అంధకులను, మాధవులను, దాశార్హులను, కుకురులు మున్నగు 


చతు 


*/5 సపిళా సా చ జననీ యౌ పుష్ట్రీశాం స్వపుతవత్‌ 
శిళూన్‌ బంధుఖి రుత్స్ఫృష్టా న కలైః పోషరతణే. 
యాత యూయం (వజం కాత వయం చ న్నేహాదుఃఖతాన్‌ 
జ్ఞూతీన్‌ వో (దష్షు మేష్యా మో విధాయ సువ్భాదాం నుఖం 
*76 సర్వాన్‌ స్వజ్ఞాతి సంబంధాన్‌ దెగ్భ ఫ్రీ కంస భయా[ద్రతాన్‌ 
యదు వృష్హ గంధక మధు దొళార్త్హృ కుకురాదికాన్‌ 
నథాజితాన్‌ సమాళ్వాన్య విదేశావాసకర్శి తాకా 
న్యబానయత్‌ న్వగేహేషు విశ్తెః సంతర్చ్య విశ్వక్ళత్‌. 


(శ్రీకృళ్ణ లీలామృతం 501 


వారిని అందరనూ అక్కడకు రప్పించుకుని, వారు అంతవరకు అనుభ 
వించిన కష్టాలపట్ల తన సానుభూతిని తెలుపుకుని, వారందరికీ విశేవ 
ధనరానులను సమర్పించి, వారివారి, పూర్వనివాసాలలో వారికి పున 
రావాసం కల్పించాడు, 


78. తడు భ్యతూవ : 


అది జరిగిన కొద్దికాలానికి, వసుచేవుడు, గర్లాచార్యునిద్వారా 
రానుక్ళష్ణులకు విధ్యు_క్షంగా ఉపనయన సంస్కారం జరిపించాడు. ఆ 
సమయంలో, ఆయన, |బహ్మవిదులను యథావిధిగా పూజించాడు. 
యథోచితంగా సత్కరించాడు. అంతేకాదు. (శ్రీకృష్ణ్టబలరాముల జనన 
సమయంలో, తాను, (బాహ్య్ముణో_త్తములకు మానసికంగా చానం 
చేసిన గోవులను, అనంతర కాలంలో కంనుడు అ న్యాయంగా స్వాధీన 
పరచుకున్న వాటిని, తెప్పించి, వాటి కొమ్ములకు బంగారపుతొడుగులు 
వేయించి, చెడిమెడ (తాళ్ళతోనూ తదితర మైన ఆభరణాలతోనూ 
వాటిని అలంకరించి, వాటి వాటి దూడలతోనహ వాటిని స్వయంగా 
విపులకు సమర్పించుకున్నాడు. 


ఆ తరువాత, రామ కృష్ణులు, (బహ్ము చర్యదీ జాపరులై_. ఖ్‌ 


ఉర్విన్‌ మానవు లెవ్వశై న గురువాక్యోద్యుక్తులై కాని త 
త్చూర్వారంభము సేయబోల దనుచున్‌ బోధించు చందంబునన్‌ 
సర్వజ్ఞ త్వముతో జగద్గురువు లై సంపూర్దులై యుండియుం 
గుర్వంగికరణంబు సేయజని రా గోవిందుడున్‌ రాముడున్‌. 


ఆ సమయంలో, సకల విద్యావిలాసి అయిన సాందీపని మవార్షి 
వారణాసిలో ఉంటున్నాడు. అది [గ్రహించిన బలరామ కృష్ణులు అక్క 
డికి వెళ్ళారు. వెళ్ళి, ఆయనకు శిష్యులుగా చేరారు. ఆయన్ని సేవించి 


సంతుషి పరచారు, 
ఖు 


202 (శ్రీకృష్ణ లీలామృతం 


"అది కారణంగా, సాందీపని, వారికి, వేదవేదాంగాలను, ధను 
శ్వేచాన్ని, ధర్భశాస్తాన్ని, తర్కమీమాంనలను, రాజనీతిని, అలాగే 
అరువదినాలుగు  విద్యలనూ నేర్చాడు. వారు నెరవాదులు 
కావటంవల్ల *77 అరువ వదినాలుగురోజుల్లోనే వాటినన్నింటినీ సాంగో 
పతా. (గహించారు. ఆ తరువాత, , ఆయన్ని అర్చించి, 'మవాత్మా! 
మీరుకోరిన గురుదతిణ నివ్వటానికి మేము సంకల్పించుకున్నాము. మీ 
అభీష్ట మేదో తెలుపవలసింది' అని వినయపూర్వకంగా నివేదించు 
కున్నారు. 

తన (పియశిష్యులయిన రామ క్భష్ణులు అద్భుతమహిమా సమ 
న్వితులని |గహించిన సాందీపని, తన భార్యతో ఆ విషయ మాలోచిం 
చాడు. ఆలోచించి... 


“అంభోశాళి (బభాస తీర్ణమున ము న్నస్మ_త్తనూ సంభవుం 
డంభో గావాము చయుచున్‌ మునిగి లేడ య్యెం గృపాంభోనిధుల్‌ 
శుంభద్వీర్యులు మీరు మీ గురునికిన్‌ జోద్యంబుగా శిష్యతన్‌ 
గాంఫీర్యంబున బుత చతణ యిడం గ_ర్తవ్య మూహింపలే !' 
అన్నాడు, అంతేకాదు. 

“శిష్యులు బలాఢ్యులై న వి 

శేష్య స్థితి నొంది గురువు జీవించును ని 

ర్టూష్య గుణ బలగరిష్టులు 

శిష్యుల రై గురునికోర్కె సేయందగ దే !' 


అనికూడా వారిని (పోత్సహించాడు. ఆ వెంటనే బలరామక నలుక 
తమ "దివ్య రథాన్ని అధిరోహించి, (పథానతీర్థం చేరుకున్నారు. 


3 


*77 అహోరాత్రైశ్చతుః పష్ట్యా సంయత్తా తావతీః కలాః 
గురుదతిణయా౭.చార్యం ఛందయామాసతు (రవ) 
*78 త ఖే తథారువ్యా మహారథొ రథం [ప్రభాస మాసాద్య దురంతవి[కమౌ 
చేలా ముప[వజ్య నిషీదతుః కణం సింధుర్విదిత్వార్హణ మావారత్‌' తయోః. 
త మాహా భగవానాకు గురుపుతక..[వడీయతాం క స స 
యా౭సావివా త్వయా |గస్తో బాలకో మవాతోర్శిణా. ==: 


(శ్రీకృష్ణ లీలోమృతం లి 


చామకృష్షులు, తన్ను నమీపించారని తెలుసుకున్న వరుణదేవుడు, 
వారి మాహాళళ్చ్య్యన్ని (గహించినవాడు కావటంవల్ల, అనేక మైన 

యం 6... 
కానికలు తీసుకుని వారిని సందర్శించాడు. ఆ సందర్భంలో, కృష్ణయ్య 
ఆ డి ౪౯ 
ఆయన నుద్దేశించి. .. 


“సాగర సుబుద్దితోడను 

మా గురుపుతకుని చెమ్ము మా జాడిన స్స్‌ 
వాగడ మవుదువు దుస్ఫవా 

వేగ రణాభీల నిశిత విశిఖాగ్నులకుకో 


అని తన హృదయాన్ని తెలియుపరచుకున్నా డు. 


ఆమాటలు విన్న సము దుడు అడలిపోయినాడు. అది కార 
ఆఅంగా నే, అతడు, వారిని ఉద్దేశించి... 


“వంచన యింత లేదు యదువల్లభులార (పథాస తీర్థమం 
దంచితమూర్తి విప్రసుతు డార్యుడు తోయములాడుచుండ ను 
త్సంచలి తోర్మి 'యొక్కటి [పచండగతిం గొనిపోయి బోవగా 
బంచజనుండు (మింగ నతి భాసురశీలుని. వ్మిపవాలునిన్‌.” . క 


అని నివేదించుకున్నాడు. ఆవైన, పంచజనుని నివాసంకూడా వారికి 
ఆలియపరచాడు. 


'ఆవెంటనే, రామకృష్ణులు, శంఖరూవధారి అయిన పంచజనుని 
సమీపించి, ఆ అసురుని సంహరించారు. అతని పొట్టఅంతా గాలించి 
చూశారు. కాని, వారి గురుప్పుతుడు వారి కందులో కనిపించ.లేదు. 
ఆవెంటనే వారు, అతని శరీరంలో పుట్టిన పాంచజన్యం అనే శంఖాన్ని 
తీసుకుని, విపజాలుని వెతుక్కుంటూ  సంయమనీపురం చేరుకున్నారు. 


ఆవిధంగా సంయమనీపురం చేరుకుని, నగరచ్వారంలో ఉండే, 
వ i య a 
(శ్రీకృష్ణుడు పాంచజన్యం ..వూరించాడు. అదివిన్న ముడు, ఆ 


204 (శ్రీకృష్ణ లీలామృతం 


వెంటనే, ఆ అన్నదమ్ములను సమీపించి భక్తితో పూజించాడు; వారు 
వచ్చినవనిని తెలువవలసిందిగా కోరాడు. 


యముని వినయ వినమతలకు క్రికృష్ణుడు అమితానందం 
పొందాడు. అది కారణంగానే, ఆయన, అతణ్ణి ఆదరభావంతో 
చూసిజ” "మా గురుపుతుడు తన పూర్వకర్మకు కట్టుబడి అకాల 
మరణంపాలుకావటం జరిగింది. అతి ఇప్పుడు మాకు ఒప్ప చెప్ప 
వలసింది అన్నాడు. 


ఆ పలుకులువిన్న శమనుడు, ఆ వెంటనే, అక్కడ ఉన్న 
వి|పజాలుని (శ్రీకృష్ణునకు అప్పగించాడు. అతణ్ణి తీసుకుని పోయి, 
"రామ కృష్ణులు తమ గురువర్యున కు సమర్చించుకున్నారు; ఆయన 
ఆశీన్సులందుకుని తిరిగి మథురానగరం చేరుకున్నారు, 


(శీమన్నారాయణునకు ఉపాంగాలుగా ఉండి (పఖ్యాతి పొందిన 
చ కాదులలో పాంచజన్యం ఒకటి. ఆ పాంచజన్యాన్ని పూరించటం 
ద్యారా, (శ్రీవారి, శాత వానీకంలో ఫీతిని కల్పిస్తూ ఉండేవాడు; 


అనంతరం వారిని జయిస్తూ ఉండేవాడు. 


పాంచజన్యానికి అది గర్వకారణంగా ఉండేది. (శ్రీసతికి కూడా 
దుర్చ భ మైన (శ్రీవారి అధరనుధారసాన్ని అనవరతం ఆస్వాదిస్తూ 
ఉండే అదృష్టం, తనకుమాతమే లభించినట్టు అది భావించేది. అది 
కారణంగానే (శ్రీవారివై న చకా ద్యాయుధాలనూ (శ్రీనతినీ కూడా 
చిన్న చూవు చూసేది. 


అది (గ్రహించిన (శ్రీసతి, చాని గర్వాన్ని వారించేనిమి త్తం, 
అనురజన్మ పొందవలసిందిగా దాన్ని శపించింది. అలా శపింవబడిన 


*79 గురుపుత మివోనీతం నిజక ర్మనిబంధనం 
ఆనయన్వ మవోరాజ మచ్చా సనపుర స్కృత 8, 


శంఖమే, ఆ తరువాత, సంచజనుడనే పేరుగల అనురుడుగా జనించటం 
జరిగింది, 


79... దొరౌానంధుడు: 


(శ్రీకృష్ణుడు కంనుని సంవారించిన తరువాత, కంస భార్య 
లయిన అస్తి |పా_స్తి అనేవారు, తమ పుట్టింటికి వెళ్లారు. వెళ్ళి, కంసుని 
దుర్శరణాన్ని గురించీ, తమకు సంభవించిన దురవస్థను గురించీ తమ 
తండిఅయిన జరానంధునికి దీనాతిదీనంగా నివేదించుకున్నారు. ఆ 
సందర్భంలోనే... 


“వాండున్‌ వీం|డును రాజులే యనుచు గర్వ! పౌఢితోయాదవుల్‌ 

వేం డంబై_న బలంబుతో మథురకున్‌ వేవచ్చి నిష్కూరణం 

వాండున్‌ బిడ్డలు బంధులున్‌ వగవ గంసాదితమానాథులం 

దం|డీ చంపిరి; కృష్ణుచేత నిటు వై ధవ్యంబు వచ్చెం జుమీ” 
అనికూడా వారు విన్నవించుకోవటం జరిగింది. 


వారి పలుకులువిన్న జరాసంధుడు (పళయశకాలానలం మాదిరి 
(పజ్వలించాడు. అది కారణంగానే అతడు... 
"ఏమీ కంసుని గృష్షుడే రణములో హింసించె నో చెల్ల నా 
సామర్హ్య్వంబు దలంప డించుకయు మ చ్చండ (వళాపానలో 
ద్దామార్చుల్‌ వడి నేడు గాల్చ్బు యదు సంతానాటవీ వాటికన్‌ 
భూమిం (గుంగిన మింటదాగిన మవోంభో రాశిలో జొచ్చినన్‌. 
యాదవ విరహిత యగు బో 
మేదిని నాచేత నేడు మీదు మిగిలి సం 
పాదితబలు లై హారీ రు 
(దాదులు నిందాదు లెవ్వ రడ్డం బై నన్‌" 
అని గర్జించాడు. ఆవెంటనే రణ భేరి (మోయింపించి, ఇరవై మూడ జూ 
హిణుల బలంతో మథురమీదికి దాడి వెళ్లాడు, 


208 (శ్రీకృష్ణ లీలామృతం 


మవహేర్డ వం మాదిరి మథుర వై బడ్డ మాగధ నై న్యాన్ని చూసి, 
మాధవుడు చాలాసంతోపషించాడు. భూఖారాన్ని కొద్దిగాఅయినా. 
తొలగించటానికి, జరాసంధుడు తనకు అవకాశం కల్పించాడుగ దా, 
అనుకున్నాడు. ఆ సమయంలో, జరాసంధునిమా(తం వదలి, అతనికీ 
అండగావచ్చిన రాజు అందరినీ నిర్జి ంచటానిశే ఆయన నిశ్చయించు 
కున్నాడు. 

అంతలో, ఆ కాశమాగ్గాన, రెండు ఉత్తమరథాలు తన 
దిక్కుగా రావటం ఆయనచూశాడు. చూసి, వాటినీ, వాటిలో 
ఉన్న వివిధ యుద్దోవకరణాలనూ బలరామునకు చూపుతూ. :.ఈీ' 


'“కంశే రామ రథంబు లాయుధములున్‌ గాఢ (పకాశంబులై.. 
మింటన్‌ వచ్చెను పీనిగె కొని సురల్‌ మెచ్చన్‌ నృషేణులన్‌ 
బంటింపం బనిలేదు చంపుము ధరాభారంబు వారింపు మీ 
వెంటన్‌ నీయవశారమున్‌ సఫలమౌ వేవేగ లె మ్మాజికిన్‌ ' 

అని అతణ్ణి పోత్సహించాడు. అతనితోసహా, సమరోన్ముఖుడై బయలు 
దేరాడు. -అప్పుడు జరాసంధుడు ( క్రీకృష్ణుని ఉద్దేశించి. . 


*90 వానిష్యామి బలం ప్యాతద్‌ భువి భారం సమాహితం 
మాగరేన సమానీతం వశ్యానాం నర్వభూభుజాం. 
అకా హిచేీభిః సంఖ్యాతం భటాళ్వ రథ కుంజర; 
మాగధస్తు న హా న్నవ్యో భూయః కరా బలోద్యమం, 
ఏతద ర్థో౭వతారో౭యం భూథారహరణాయ మే 
నంరతణాయ సాధూనాం కృతో న్యేషాం వధాయ చ 
అనో్యో౭_పి ధర్మరజాయె దేవాః సం|భఖియ శే మయా 
విరామాయావ్యధర్శ్మన్య కాలే [(పభవతః క్వచిత్‌ . 

*రి1 పళస్యార్య వ్యననం |ప్రావ్హం యదూనాం త్వావతాం [వభో 
వష కే రథ ఆయాతో దయిళతా న్యాయుధాని చ. 
యాన 'మాస్థాయ జహేతద్‌ వ్యసనాత్‌ స్వాన్‌ సముద్దర 
పత దర్థం హా నే జన్మ సాధూనా. మీళ. శళర్మక్భృత్‌ . న ee 


(శ్రీకృష్ణ లీలామృతం లింగ 


“అదలించి రొప్పంగ నాలమందలు గావు 
గంధ గ జేంద్రసంఘములు గాని 
పరికించి వినగ: నంభారవంబులు గావు 
వాజీంద చసాపారవములు గాని 
పదవహాతి గూల్పంగ బాతబం డివి గావు 
నగసమాన స్యందనములు గాని 
(పియము లాడంగ నాఖీర లోకము గాదు 
కాలాభవైరి వర్షంబుగాని 


యార్చ వన వహ్ని గాదు వాణాగ్ని గాని 
మురియ బృందావనముగాదు మొనలుగాని 
యమున గాదు నటింప ఘోరాజిగాని 
పోరు నీ కేల గోపాల పొమ్ము పొమ్ము 1’ 


అని పాళనపూర్వకంగా అన్నాడు. అంతేకాదు. 


'తరుణిం జంపుట యో బకున్‌ గెడపుటో ధా క్రీజముల్‌ గూల్చుటో 
ఖరముం (దుంచుట యో ఫణిం బరపుటో గాలిన్‌ నిబంధించుటో 

గిరి హూ_స్టంబున దాల్చుటో లయమవోగ్నిస్స్ఫార దుర్వార దు' 
ర్భర బాణావాతి నెట్లు నిల్చెదవు సప్రాణుండవై గోపకా ! 


అని ఆయన్ని అవమానించటంకూడా జరిగింది. అదివిన్న (శ్రీకృష్ణుడు 
'“జరానంఛథా ! (పభువులై నవారు ' పొరుషాన్ని (పదర్శించుకుంటారు 
గాని (పగల్భాలు పలుకరు. ఐనా, అల్టుడు- మరణించి ఉండటంవల్లా, 
ఆసన్న మరణుడవు కావటంవల్లా నువ్వు ఇప్పుడు పలికే పలుకులను 
మేము పాటించటం అంత సమంజనం కాదు. అది [గహించినవారం 
కావటం వలనే మే మిప్పుడు ని -న్నేమీ అనలేకుండా ఉన్నాము' 
అన్నాడు: . అదివిన్న జరాసంధుడు పగలబడి. నవ్యాడు. నవ్వుతూనే, 


208 (శ్రీక క్ష లీలామృతం 


తన సై న్యానికి, యాదవ సేనను ముట్టడించవలసిందిగా ఆజ్ఞాపించాడు, 
ఆ పెన శ్రీకృష్ణుని ఉదేశించి. .,. 

ర. (y=) “శి. 

"బాలుడ వీవు కృృవ్వ బలభదుని బంపు రణంబుసేయ గో 

పాలక జాలుతోడ జనపాల శిఖామణి యైన మాగధుం 

డాలము సేసెనంచు జనులాడెడి మాటకు సిగ్గుపుక్తైడిన్‌ 


జాలు దొలంగు దివ్యశర జాలుర మమ్ము జయింపవచ్చు నే |" 


అన్నాడు. ఆ మాటలువిన్న శ్రీకృష్ణునికి అమితమయిన రోవం కలి 
గింది. అరి కారణంగానే, ఆయన... 


'గోపాలుడ నని పలికితి 
భూపాలక దీన నేమి పోరాడంగా 
గోపాల మహీపాల 
వ్యాపారాంతరము చెలియవచ్చుం బిదపన్‌' 
అని అతనికి సమాధాన మిచ్చాడు. ఆ వెంటనే అతనితో తలపడ్డాడు. 
ఆ పోరు, చూపరులకు అమిత మెనభయం కలిగించింది. అందులో, 
జరాసంధుని వతమీయులు చాలామంది సంవారింపబడ్డారు. అప్పుడు, బల 
రాముడు, ఒక్కసారిగా అతని సె కురికి అతణ్ణి బంధించాడు. తన విడికిటి 
పోట్లతో అతణ్ణి అమితంగా వీడించాడు. అతల్ణి సంహారించటానికి 
కూడా పూనుకున్నాడు. 
అది (గ్రహించిన (శ్రీకృష్ణుడు. అతణ్ణి అప్పుడు సంవారించటం 
నమంజసంశాదని తన అన్నగారికి నివేదించుకున్నాడు. ఆచె న, అతనికి 
బంధవిము క్రి కలిగించి, అతనితో... 
'దుఃఖంపం బనిలేదు పొమ్ము బలసందోవాంబులం చెమ్ము చే 
తః ఖేదం బెడలంగ రమ్ము రిపులం దండింపు కాదేని భూ 
న్వః ఖేలజ్జన మెల్ల మెచ్చ నృప ని శార్యోన్న తుల్‌ చూపి మే 
దఃఖండంబులు భూతముల్‌ తిన దనుత్యాగంబు నేయందగున్‌ ' 
అని పలికాడు; అతణ్ణి, యుద్ధరంగంనుంచి అప్పటికి పంపి వేశాడు, 


(శ్రీకృష్ణ లీలామృతం 209 


ఆ విధంగా అవమానింవబడి వెళ్ళిన జరాసంధుడు, ఆ తరు 
వాత, పది పాడుసార్హు మథురానగరంమీద చాడి చేయటం జరిగింది, 
కాని, వఏఒక్కాసారీకూడా అతడు జయించింది లేదు. అయినా, అతడు 
నిరాశ చెందకుండా, మరొకసారి (పయత్నించదల చాడు; దానికి తగిన 
సన్నావోలు చేనుకోసాగాడు, 


80. ... రొాలయదననుడు : 


అత డలా ఉన్న సమయంలో, ఒకసారి (శ్రీక్ళమ్ణునిమీదకు, కాల 
యవనుడు దాడి వెళ్ళటం జరిగింది. అయినా, ఆ సందర్భంలో వారిరు 
వురి మధ్యా ఏ విధమైన పోరూ జరుగలేదు. కాని, కాలయవనుడు 
కాలుని వీటికి అతిధి కావటం మాతం సంభవించింది. 


కాలయవనుడు, ఆజన్మ బన్మాచారీ యాదవ పురోహితుడూ 
అయిన గర్లాచార్యునకూ ఒక అప్సర స్త్రీకీ జనించిన మవోవీరుడు,. 
అతడు యాదవులను అడలచేయటానికే జనించాడు. 


వృష్ణ్య్ట్థంధ కాదులకు గురుడైన గర్లుడు, అవివాహితుడై ఉండటం 
తెలిసిన ఒకడు, ఒకసారి, “ఇతడు పురుషుడే అయిన వతంలో ఇలా 
ఎందుకు ఉంటాడు? అని పూళనగా అనటం జరిగింది. అది విన్న 
గర్భుడు, అమితంగా బాధపడ్డాడు, అతని శిష్యులైన యాదవులు, అది 
(గహించికూడా ఆ వాచాలుని యేమీ అనలేదు. 


ఆ వెన గర్షుడు అడవికి వెళ్ళి, వన్నెండు సంవత్సరాల పాటు, 
అమితనిస్టతో మహేశ్వరుని. గూర్చి తపస్సు చేశాడు. ఆ సమయంలో 
ఆయన, లోవాచూర్లం మాతమే భుజించే వాడు. 


గగ్గాచార్యుని దీతకు మెచ్చి, మహేశ్వరుడు ఆయనకు (వత్యక 
మైనాడు. “వరమేదై నా కోరుకోవలసింది అన్నాడు. అప్పుడు 
జ" || మ్‌ ని 
గర్గుడు, ఆయన్ని ఉద్దేశించి; 'మవోత్మా! వృన్మ్యంధకులకు భయాన్ని 
కలిగించే కుమారుని (వసాదించనలసింది' అని కోరాడు, 
(14) 


510 (శ్రీకృష్ణ లీలామృతం 


కాల్గకమాన, అయనకు, : పకామినీరూవం ధరించిన ఒక 
అప్బరతో స్నేవాం కచిసిండ్‌, ఆయనవల్ల ఆమకొక కుమారుడు కి 
గాడు.అకణ్ణి యవనపతి పెంచుకున్నాడు. 


కాలయవనుడు గురుకేజుడు. గర్విష్టి. చుర్గముడు. ఎవ్వరినీ 
లత్యుం చేసే వాడు కాదు. అత డొకసారి నారదమవార్డి ని కలునుకుని, 
“స్వామీ ! ఈ [ప్రపంచంలో వీరులనేవారు యెవరైనా ఉన్నారా! 
అని అడిగాడు. దానికి సమాధానంగా నారదుడు, యాదవశిరోరత్న 

న వ న్నాడు. 

మై (శ్రీకృష్ణుని వేర్కొన్నా 

నారదుని పలుకులు వినగానే కాలయవనునిలో మత్సరం: 
జనించింది. ఆ వెంటనే, అతడు తన బలాన్నంతనూ సమకూర్చుకుని, 
మథురానగరంమీదికి దాడి వెళ్ళాడు. 

అది (గ్రహించిన (శ్రికృష్ణుడు, అతని దగ్గరకు, ఒక కృష్ణ 
సర్వాన్ని, మూతికుట్టి కుండలో వెట్టి పంపాడు; కృష్ణుడు కృవ్టసర్పం 


వంటి వాడని నూచిస్తూ. 


కాలయవను డది (గ్రహించాడు. (గహించి, కొన్ని గండు చీమల 
చేరి శెప్పించి, వాటిని ఆ కుండలోనే ఉంచి, శ్రీకృష్ణునకు పంపించాడు; 
ఎవరిమటుకువారు బలహీనులే అయినా, పదిమంది కలసివస్తే ఎంతటి 
బలవంతుడై నా లోబడి తీరవలసిందేనని నూచిస్తూ. స్ట 


(శ్రీకృష్ణుడు పరిస్థితినంతనూ తర్థంచేసుకున్నాడు. “కాలయవ 
నుడు మూడుకోట్లమంది 'మృేచ్చులతో మథురానగర పరిసరాల్లో ఒక 
వంక దిగి తను జరాసంధుడు, కేపో మాపో కొన్ని అకాహి 
ణుల సేనతో మరొక దిక్కునుంచి రాబోతున్నాడు. యవన మాగధ 
సేనలు చేతులుకలుపుకున్న పకంలో, యాదవులకు అపాయం తప్పదు. 
ఆ ఆపదనుంచి వారిని రతించటం నా ధర్మం" అనుకున్నాడు. ' అది 
కారణంగా నే, సాగరుని అడిగి, సముద్ర మధ్యాన, నూరు యూోజ, 


నాల పొడవూ నూరు యోజనాల వెడల్పూ ఉన్న స్థలాన్ని సంపా 
దించుకున్నాడు అక్కడ ఒక మహాోదుర్గాన్ని నిర్శించవలసిందిగా విశ 
కరనా దేశించాడు. విశ్వకర్శకూడా ఆ వెంటనే పనిని (పారంభించి, 
అనతికాలంలోనే... 


వరుణవురముకంశు వానవు పురి కంశు 
ధనదువీటికంకు దండధరుని 
నగరికంళు బహ్మానగరంబుకంకు (ద 
స్ఫుటముగాగ నొక్కు పురము జేసె. 


ఆ పురానికి అలంకారంగా, మహేందదుడు, తన నుధర్మ అనే నభాభవ 
నాన్నీ, వృత రాజ మైన పారిజాతాన్నీ పంపించాడు. 


ఆవిధంగా ఏర్పాటయిన ద్వారకానగరానికి, (శ్రీకృష్ణుడు, 
హక? క్రన యోగమాయా ప్రభావం ద్వారా, తనవారి నందరినీ తణ 
మాతంలో తరలించేశాడు వారి రకణభా రాన్ని బలరామునకు ఒప్ప 
గించాడు. తను, వనమాలనుమ్యాతం ధరించి, నిరస్తు)డై మధథురా 
నగరం దిక్కుగా వెళ్ళసాగాడు. 


అలా నగరంనుంచి తవ వేపువన్తున్న (శ్రీకృష్ణుని, కాలయవ 
నుడు గుర్తించాడు గుర్తించి, ఎన్నో దినాలుగా తను ఎవరికోసం 
ఎదురు చూస్తున్నాడో అతడు, ఏకాకిగా, నిరాయుధుడై తనకంట 
బడ్డందుకు అమితంగా సంతోషించాడు. ఆ వెంటనే, ఆయన్ని బంధించే 
ఉద్దేశంతో, అమి తాట్టవోనంచేన్తూ, ఆయన కెదురు వెళ్ళసాగాడు. అది 
చూసిన (శ్రీకృష్ణుడు, అతనికి భయపడ్డవానిమాదిరిగా, వెనుదిరిగి 


*రి3 తత్ర ఇయోగ[పభాచేణ నీత్వా సర్వజనం హరిః 
[(వజాపాలేన రామేణ కృష్ణః నమను మ న్హితః 
నిర్జగామ పురద్వా రాత్‌ వద్భమాలీ నిరాంయయుధః. 


లవ్లీ (శీకృష్త లీలామృతం 


పారిపోసాగాడు. ఆయన్ని తరుముకుంటూ, కాలయవనుడు వెళ్ళాడు, 
అలా వెళ్ళి వెళ్ళి, ఒకచోట ఆగ్‌... 


"యదువంశో త్తమ పోకు పోకు రణ మీ న్బర్శంబు కంసాదులం 
గదనతోణి జయించితీవని సమిత్కామంబునన్‌ వచ్చితిన్‌ 
విదితఖ్యాతులు వీటిబోవ నరికిన్‌ వెన్నిచ్చి యిబ్బ్భంగి నే 
గుదుశే రాజులు రాజమా(త్రుడవె వై గుణ్యంబు వచ్చుంజుమీ ! 


బలిమిన్‌ మాధవ నేడు నిన్ను భువన |పఖ్యాతిగా బట్టుదున్‌ 
జలముల్‌ సొచ్చిన భూమి, కింద జనినన్‌ శై లంబు-వై నెక్కినన్‌ 
బలి దండన్‌ విలసించినన్‌ వికృతరూపంబుం [బవేశించినన్‌ 
జలధిం చాటిన న| గజన్మ వాలికాశ్వాటాక్ళతుల్‌ దాల్చినన్‌ " 


అని పాళనపూర్వకంగా అన్నాడు. అలా, అత డెంత ఉ|దేక పర 
చినా, (శికృష్ణుడు ఆగలేదు. మందవోసంచెన్తూ, ఆయన, ముందుకు 
పోతూనే ఉన్నాడు. అది |గహించిన కాలయవనుడు, తిరిగి ఆయన్ని 
తరుముకుంటూ వెళ్ళాడు. 


(శ్రీకృష్ణుని తరుముకుంటూ వెళ్ళిన కాలయవనుడు, ఒకగువాలో 
(వవేశించటం జరిగింది. అక్కడ, అతనికి, గుజ్జుకొడుతూ నిద్రపోతున్న 
ఒక మవోపురువుడు కనిపించాడు. అతల్జెచూసి, నిదితుల నెవరూ 
సంవారించరన్న అభి పాయంతో, (శ్రీకృష్ణుడే అలా నిద్రను నటిన్తూ 
ఉండిజంటాడని యవనుడు భావించాడు. ఆ అభి పాయంతో నే, అతణ్ణి 
సమీపించి: 


“ఎక్కడ నెవ్వారలకును 

జిక్కవనుచు నారదుండు నెప్పెను నాకుం 
జిక్కితి వెక్కడబో యెదు 

నిక్కముగా ని; దబుత్తు ని న్నీకొండన్‌” 


(శ్రీకృష్ణ లీలామృతం 918 


అని అట్టవోసం చేశాడు; అట్టవోనసంచేన్తూ నే, కాలెత్తి, ఆయన్ని ఒక్క 
తన్ను తన్నాడు. 


81. ... యుచుతుందుడు : 


బహుశకాలని(దితుడై ఉన్న ఆ మహావురుషుడు, కాలయవనుని 
పాద|పవోరంవల్ల లేచాడు. లేచి, అమితమయినకోపంతో తన 
(పక్కనేఉన్న యవనుని వంక చురచురాచూ కొడు. ఆయన చూపు వేడి 
మికి ఆ వెంటనే కాలయవనుడు భస్మ మై పోయినాడు. 


ఆవిధంగా, కాలయవనుని భన్మం చేసినవాడు, యవనాశ్వుని 
మనుమడూ, మాంధాత కుమారుడూఅయిన ముచుకుందుడు; ఇజ్వూకు 
వంశీయుడు. అత డెంతటి బలపరా కమ నంసన్నుడో అంత భక్తుడు. 


ముచుకుందుడు, రాతసులకు భయపడిపోయిన దేవతలను కొంత 
కాలం కాపాడటం జరిగింది. ఆ సమయంలో, వారు అతి నమీపించి, 
ఏదై నా ఒకవరం కోరుకోవలసిందన్నారు. వారికి నమాథానంగా, 
ముచుకుందుడు, తనకు మోశాన్ని |వసాదించవలసిందని కోరాడు. 


దేవతల కెవరికీ మోఖాన్ని (ప్రసాదించే శక్తిలేదు. ఆ కి 
(శ్రీవారి ఒక్కనికే ఉంది. అదే వారు అతనికి తెలుపుకున్నారు. 


అప్పటికి ముచుకుందుడు త నరాజ్యం వదలివచ్చి చాలాకాల 
మయింది. ఆ సమయంలో, అతని ఛాగ్యలూ, బంధువులూ, మితులూ 
అందరూ కాలధర్మం చెంచారు. ఆ విషయం దేవతల ద్వారా తెలును 
కున్న ముచుకుందుడు, ఆ వెంటనే వారికి నమస్కరించి, తనకు మంచి 
నిద కావాలని కోరాడు. అలాకోరి దాన్ని, వారి నుంచి వరంగా 
పొంది, ఆ పర్వతగువాలో |పవేశించి పడుకున్నాడు. చేవద_త్తమయిన 
ఆ నిద్రను భంగపరచటంవల్లనే, కాలయవనుడు అతని కోపాగ్నికి 
ఆవాుతి కావటం జరిగింది, 


వత్త (శ్రీకృష్ణ లీలామృతం 


కాలయవను డలా నీకైన తరువాత, (శ్రీకృష్ణుడు అతనికి తన 
నిజరూపంలో (పత్యతమయినాడు. అనుకోకుండా అలా దర్శనమిచ్చిన 
(శ్రీకృష్ణుని ఉద్దేశించి... 


'శశివే యిందుడవో వఛావమడవో చండ (ప్రభా రాశివేో 
శకి చూడామణివో పితామహుడవోే చ(కాంకవాస్తుండవో 
దిశలున్‌ భూమియు మిన్ను నిండె నిది నీ తేజంబు నూడంగ దు 
ర్వశ మై 'యొవ్వడ వేల వచ్చి తిచటన్‌ వర్తించె బేకాకివై'” 


అని, ముచుకుందుడు అమి తాశ్చర్యంతో (పళశ్నించాడు. అతనికి నమా 
జ జర = 
ఛానంగా, (శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, 


“రాజా! నా గుణాలనుగాని, జన్మ కర్మ నామాలనుగాని 
గణించేళ_క్రి నాకే లేదు. నేను. రాతనులనునిర్దించేనిమి త్తం, ధర్మాన్ని 
(పతిష్టించే ఉడైళంతో, (బవ్మాబేవుని (పార్థనమీద, వను దేవనందనుడ నై 
పుట్టాను. కంను డనే పేరుతోఉన్న కాలనేమినీ, ప్రలంబాది రాకను 
అనూ పరిమార్చాను, 


పూర్వం, నువ్వు నన్ను సేవించటం కారణంగా, ని న్నను[గ 
పించే ఉద్దేశంతో ఇలా వచ్చాను. నా భక్తులయినవారు, నన్ను 
దర్శించిన తరువాత, దుఃఖితులు కావట మనేది ఉండదు. ఇక నీ కే వర 
మిష్టమో అది కోరుకోవలసీంది. ” 


ఆ విధంగా తనపట్ల (పనన్నుడయిన (శ్రీకృష్ణుని. ముచుకుందు 
డిలా (పార్థించాడు. 


“జగదీశ్వరా ! నీ మాయకు మోహా మందని (పాణి అంటూ 
లేదు. ఈ (పపంచంలోజఉండే (స్రీ పురుషు లందరూ నీ మాయకు 
వశులు కావటంవల్ల నే, గృవో రామవిత్తాదులపట్ల ఆన క్తిచూపుతూ, పర 
మార్థస్వరూపుడ వై న నిన్నుమా[తం మరచిపోయి వ్యవహరించటం 


శ్రీళృష్ణ లీలామృతం 215 


జరుగుతూఉంటుంది. అది. కారణంగానే, వారికి నర్వవిధదుఃఖాలూ 
సంభవిస్తూ ఉంచు. 


సంసార చక్రంలో పరిభ్రమించే వారు, తమ పూర్వజన్మల 
పుణ్యాధిక్యంవల్ల, ఈ కర్మ భూమిలో మానవులై జన్మిస్తారు. అప్పుడు 
కూడా వారు కామవంచితులుకావటం, వెలుగులు జిమ్మే నీ పాదార 
వించాలను త్యజించి, గృవోంధకూవంలో పడటం జరుగుతుంది. ఆ 
విధంగా, వివిధకామ భోగ విషయలాలనులై న వారిని నువ్వు కని 
"వెట్టి సంవారినూ ఉంటావు, 


కాంచనరథాల నధిరోహించి, మ_త్తమాతంగాల నారోహించి, 
"నేను రారాజునిని విజ్ఞవీగుతూ, చతురంగ బలసమన్వితులై చరించే 
వారుకూడా, కాలక్రమాన, ఎందుకూ పనికిరాని వారవుతారు. వారి 
చేవోలుకూడా |కిమికీటకాదులకు ఆహార మవుత్రై. దానిని (గ్రహించ 
నంతవరకూ వారికి సంసార మాతం లభించదు, 


మోతకాములయిన వారికి, మున్ముందుగా, సాధునమాగమం 
అలవడుతుంది. దాని 'ద్వారా, సశ్వేశ్వరుడవై న నీపట్ల వారికి భక్తి 
సిద్దిస్తుంది; అటువంటి నీ భక్తులకుమ్మాతమే ముక్తి లభిస్తుంది. 


కుకుం భ గవద్భక్కులయిన వారు ఖభగవత్చొొద పరిచర్యను అభిలపిస్తారు. 
భగవత్పరిచర్యచ్వారా లభించే ముక్రినే వారు వాంఛిస్తారు. అది' వినా 
మరొక వరమేదికూడా వారికి రుచించదు. | 


తండీ ! ఇంతకు పూర్వమే నాకు, నీ అనుుగవాం మూలంగా, 
రాజ్యబంధ నిర్మూలనం కలిగింది. ఇక నాకు (పార్ణనీయ మైనది నీ నీవా 
భాగ్యం ఒక్క మే. దానినే నువ్వు నాకు అను| గహించవలసింది.* 


ఆ విధంగా |పొర్టీంచిన ముచుకుందుని చూసి, | శ్రీకృష్ణుడు 
అమీతానందం పొందాడు. అతడు కోరిన వరాన్ని (పసాదించాడు. 


26 (శ్రీకృష్ణ లీలోమృతం 


అలా (శ్రీకృష్ణుని అన్నుగవాం పొందిన ముచుకుందుడు, ఆ 
వెంటనే, నరనారాయణస్థానమైన బదరికా[ళమం చేరుకున్నాడు. 
అక్కడ శాంత చిత్తంతో వారి నారాధించసాగాడు. 


ఆ తరువాత, [(శ్రీకృషుడు, తిరిగి నగరం చేరుకుని, అక్కడ 
విడిసిఉన్న కాలయవనుని సేన న్నింటినీ సంహరించి, వారి ధనరాసు 
లను సంగహించి, తన భృత్యులఒ ఇరా ద్యారావతికి సంపాడు. 


అంతలో, జరాసంధుడు, తిరిగి మథుర మీదికి రావటంజరిగింది. అది 
(గ్రహించిన బలరామకృష్ణులు * ఆపదలో చిక్కుకున్న సామాన్య మాన 
వుల మాదిరిగా, అక్కడినుంచి పారిపోసాగారు. అలా పోయిపోయి 
(పవర్షణాద్రిని చేరుకున్నారు. చానిమీదికిపోయి తలదాచుకున్నారు. 
మగ భేళ్వరుడై న జరాసంధుడు, తన సేనతో ఆ గిరివెకి పోవటం 
దుర్చటమని తేల్చుకున్నాడు. అది కారణంగానే, అతడు, వారు 
అక్కడే హతులయే విధంగా, ఆ గిరిచుట్టూ మవోగ్నిని కల్పించాడు. ఆ 
మంటలనుంచి వారు బయటపడకుండా తగు కట్టుదిట్టం చేశాడు, కాని 
అతని కళ్ళు కప్పి, బలరామక్ళష్టులు (బతికి బయట పడటం జరిగింది. 
అది (గ్రహించ రాని జరాసంధుడు మాత్రం, వారు వాతులై ఉంటారను 
కుని, విజయగర్వంతో తన నగరు చేరుకున్నాడు. 
ఖరివీ విలోక్య 'వేగరభనం రిపునైన్యన్య మాధవా 
మనుమ్య చేష్టా మాపసన్నా (రాజన్‌) దు దువతు ర్షుంతం 
విహాయ విత్తం వచుర మఖీతౌ భీరు ఫీతవత్‌ 
వడ్భారిం పద్మపలా శా ఖ్యాం చేరతుర్చవు యోజనం. 
(ప్మదుత్యదూరం సం|శాంతె తుంగ మారువాశాం గిరిం 
(వవర్ష ణాఖ్యం భగవాన్‌ నిత్యదా యత) నర్షతీ. 


* 


ఢ్రీకృక్ల లీలోమృతేం లర 


82, దుత్తణో కవులు ; 


(శ్రీకృష్ణుని ఆదేశానుసారం, విశ్వకర్శ నిర్మించిన _చ్వారావతి, 
నగరాలలోకల్లా అద్భుతమైన నగరం. ఇంద్ర, వరుణ, కుబేర యమా 
దుల నగరాలేవీ కూడా దానికి ఈడుకావు. దాన్ని, విశ్వకర్మ, 
ఒకేఒక రా|తిలో నిర్మించాడు. 


ఆ ద్వార కావట్టణం వెడల్పు వంద  ఆమడలు. చుట్టుకొలత 
నాలుగువందల ఆవడలు. 


ఆ నగర మధ్యంలో, సన్నెండామడల పరిమితిగల ఒక దుర్గం 
ఉంది. ఆ నగరానికి వెలుపల, తొమ్మదామడల పరిమితిగల మరొక 
దుర్గం ఉంది. నగరిలో ఉండే దుర్గంలో, శ్రీకృష్ణుని అంతఃపుర 
కాంతలకు చెందిన తొమ్మిది లతల గృవాలునై్న. అక్కడే, ఫీలూ 
సరోవరం ఉంది. పదహారువేల మూటఎనిమిది తీర్ణాలునై న్న. (శ్రీకృష్ణుని 

ఇలా షె 
అస్టమహిషులకు చెందిన నుందర మందిరాలు కూడా అక్కడే ఉనై. 
(శ్రకృష్ణుని ఆచేశంమీద శంభునిధి, అష్టనిధులనూ ఉ్వారావతిలో 
దింపాడు. ద్వారకలో కృళ వె భవులూ; సొఖ్యహీనులూ, ఉండ 
రాదన్న (శ్రీకృష్ణుని అభి| పాయ మే' చానికి కారణం, 


అక్కడి _ తీర్థాలలో ప్రముఖమైనది జ్ఞాన తీర్ధం ఆ తీర్ధం 
(పక్కనే పారిజాత వృతం ఉంది. జ్ఞానతీర్ణంలో “స్నానంచేసి, పొరిజా 
తాన్ని స్పృశించిన వారికి, భక్తి జ్ఞాన వై రాగ్యాలు లభించి తీరుతై . 
వారు (శ్రీకృష్ణుని (పేమకు పాత్రు లవు తారు. 


జానతీరానికి సమీపంలో సే, (శ్రీకృష్ణుని ఆనంద మందిరం ఉంది, 
కూ @ (ac) 
చాన్ని చూసిన వారు, కృళార్డులూ., జీవన్ము క్తులూ అవుతారు, 


ప్ర (శ్రీకృష్ణ లీలామృతం 


ఆ మందిరానికి, అనతిదూరంలో, కృష్ణ కేజోద్భవ అయిన కృస్థకుండం 
ఉంది, అందులో స్నానం చేయటం వల్ల నే, జాంబవతీ నుతుడై న 
సాంబుడు జీవన్ము కుడు కావటం జరిగింది. ఆ కృష్ణకుండానికి (పక్కనే, 
బలభ|ద సరోవరం ఉంది. అందులో స్నానం చేసినవారి పాతకాలన్నీ 
హారించిపోతై . 


అటువంటి అనేక సరస్సులతోనూ, సుందర మందిరాలతోనూ, 
దివ్యోద్యానాలతోనూ విరాజిల్లే ఆ ద్వారకానగరం, భూలోక 
స్వర్షంగా ఉంటుంది. ఆ నగరాన్ని దర్శించటంకూడా అద్భష్ట మే. 
ఆ నగరంలో | పవేశించిన తరువాతనే, శ్రీకృష్ణుడు, సాజూత్తు లమ్మీ దేవి 
అయిన రుక్మిణీ కన్యను వివాహాం చేసుకోవటం జరిగింది. 


విదర్భ చేశాధీశ్వరుడై న భీవ్మకునికి, రుకి, రుక్మధరుడు, 
రుక్ళజాహుడు, రుక్ళశకేశుడు, రుక్ళనే తుడు అనే ఐదుగురు కుమా 
రుబూ, రుక్మిణి అనే ఒక కూతురూ ఉన్నారు. వా రందరిలోకీ రుక్మిణి 
కడగొట్టు బిడ్డ, 


ఆమె లత్మీ దేవి అంశతో జనించింది; మహి గుణవంతురాలనీ, 
సౌందర్యరాశి అసీ (వసిద్ది పొందింది. 
ధి 


భీవ్మకుని ఇంటికి ఎప్పుడూ అనేకమంది అతిథులు వన్తూ ఉండే 
వారు. వారు రాజుల |పశంన వచ్చినప్పుడల్లా, యాదవ | శేష్ట్రుడెన 
(కీక్ళృన్లుని రూప బల గుణాదులను పేర్కొంటూ ఉండేవారు; వాటిని 
అభివర్ణిస్తూ ఉండేవారు. అది కారణంగా, రుక్మిణికి, బాల్యంలోనే, 
(శీకృష్ణునిమీద అదో విధమైన అభిమానం ఏర్పడ్డది. అది ఆమె 
వయసుతోపాటు ఆభివృద్ధి పొందటం, వివావోచితమైన వయసు 
వచ్చే నమయానికి, ఆమె కాయనమీద (చేమ జనించటం, ఆయనకు 
భాగ కావాలని ఆమె నిర్ణయించుకోవటం జరిగివై . 


(శ్రీకృష్ణ లీలామృతం 281 


రుక్మిణీదేవి సౌందర్యాన్ని గురించి, సద్గుణాలను గురించి 
గ్రీకృష్ణుడు కూడా విన్నాడు. విని, ఆమె నెలాగై నా వివాహం 
చేసుకుతీరాలని నిర్ణయించుకున్నాడు, 


అ దలా ఉండగా, ఫీష్మక నందనుడై న రుక్మి, తన చెల్లెలిని, చేది 
రాజైన శిశుపాలునకిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకోవటం 
జరిగింది. (శ్రీక్ళష్ణునిమీద అతనికి కలిగిన అకారణ వైరమే ఆ విధ 
మెన అతని మె”ఢ్యానికి మూలం. 


తన అన్న దై న అభి|పాయం రుక్మిణీదేవి (గ్రహించింది. (గహించి, 
అమితంగా విచారపడ్డది, అది కారణంగానే, ఆమె, ఒకసారి, తనకు 
పరమాప్తుడై న ఒక |జావ్మాణునికి తన వ్య్చాదయాన్ని విశదపరచు 
కుంది. చాన్ని, శీకృష్ణునకు తన పజాన ని వేదించుకో వలసిందిగా 
(పాక్టించింది. ఆ వెంటనే, ఆయనకు, అనేకమైన కానికలు సమర్పించు 
కుని ఆయన్ని చ్వారావతికి పంపింది. 


88. తభ నందోళం: 


అలా చ్వారావతి చేరుకున్న వావ్మాణుని చూసి, శీకృష్ణుడుశో 

౬09 
తన ఆసనంమీదినుంచి దిగాడు, గెరవపూర్వకంగా ఆయన్ని నమీ 
పించాడు. స్వాగతం చెప్పాడు. పూజించాడు. నత్కరించాడు. ఆ 
తరువాత, భోజనానంతరం, ఆయన వి శాంతి తీసుకునే సమయంలో, 
ఆయన (పక్కగా కూర్చుని, స్వయంగా పాదాలు ఒత్తాడు. ఆ 
సమయంలో నేశో కుళల [వళ్నల అనంతరం, "మీరు ఎక్కడినుంచి ఏ వని 


*ర64 దృష్ట్వా |బహ్మాణ్యదేవ_న్త మవరువ్యా నిజాసనాత్‌ 
(>) ఎలాటి 
ఉప వేశ్యార్హయాం చ కే యభా౭౭త్శానం దివౌకసః. 
తం భుక్రవంతం విశాన్త ముపగమ్య నతాంగతి? 
పాణి నాథిమృశన్‌ పాదా వవ్య |గ_న్స మవృచ్భత. 
రిక యత స్త్వ మాగతోదుర్గం ని_స్టీర్యేవా యదిచ్చయా 
నరషం నో (బూహ్య గువ్యాంచేక్‌ కిం కార్యం కరవామ కే, 


rl | శ్రీకృష్ణ లీలామృతం 


మీద ఇలా దయచే కారో, అభ్యంతరం లేనిపక్షంలో, 'సెలవివ్వవలసింది. 
మేము. మీ ఆశయ సిద్దికి చేయగల చేమైనా ఉన్నట్టయితే ఆజ్ఞాపించ 
వలసింది" అని వినయపూర్వకంగా అన్నాడు. 


(శ్రీకృృమ్ణుడొనగిన ఆతిథ్యానికి అమితంగా. సంతుష్టి చెందిన 
ఆ విప్రుడు, ఆయనకు నమాధానంగా ఇలా అన్నాడు. 


“కృష్ణా ! ! నేను విదర్భవాసిని. నన్ను సునందుడంటారు. అచ్చటి 
మా రాజపు(త్రి అయిన రుక్మిణీదేవి వద్దనుంచి, వివావా సంబంధ మైన 
ఒక శుభ సందేశాన్ని నీకు క్రీసుకువచ్చాను. ఆమె, నీ చరణాబజ్ఞాలనే 
ఆ(క్రయించి, నీ సన్నిధి నాకాంతన్తూ, తన వాదయాన్ని నీకు నిచే 
దించుకోవలసిందిగా నన్ను కోరింది. ఆమె పలుకులనే నేను నీకు విన్న 
వించుకుంటున్నాను; అవధరించవలసింది. 


*ట ని గుణములు క శ్రం[దియంబులు సోక 
'డేవాతాపంబులు డిణిపోవు 
నేనీ శుభాకార మీవింప గన్నుల 
కఖిలార్థలాభంబు గలుగుచుండు 
జే నీ చరణసేవ నేప్రొద్దు చేసిన 
భువనోన్న తత్యంబు బొందగలుగు 
నేనీ అసన్నామ మే పొద్దు భ_క్తితో 
దడవిన బంధనంతతులు "వాయు 
నట్టి నీయందు నా చిత్త మనవరతము 
నచ్చియున్నది నీయాన నాన లేదు 
కరుణ జూడుము కంసారి ఖల విచారి 
(శ్రీయుతాకార మానినీ చిత్తచోర ! 


కృపా ! నువ్వు అతి లోకనుందరుడవు. కుల రూవ కీల విద్యా 
వయోశేజ నృంపన్నుడవైన నిన్ను, (శీదేవి, తనకు తానై వరించింది. 


(శ్రీకృష్ణ లీలామృతం లలికి. 


అదే, నీ | తిజగన్ఫోవానశ్వానికి నిదర్శనం; నన్ను. నీ చరణచాసిగా 
చేయటానికి. మూలం, Sas 


గ్రీయుతమూ ర్తి యో పురుషసింవామ సింవాముపాలిసొమ్ము గో " | 
మాయువు కోరుచందమున మత్తుడు చై ద్యుడు నీ పదాంబుజి - 
ఛ్యాయిని యైన నన్ను వడి చా గొనిపోయెదనంచు నున్నవా ' - 
డా యధమాధముండెటుగ డద్భుతమైన భన్‌ | 


(వతముల్‌ దేవ గురు ద్విజన్మ బుధసేవల్‌ చాన ధర్మాదులున్‌. 
గత  జన్మంబుల నీశ్వురున్‌ హారి జగత్కళ్యాణు గాంటీంచి చే 
సితి చేనిన్‌ వసుజేవ నందనుడు నా చిశ్తేకుడౌగాక ని 
ర్హితులై పోదురుగాక సంగరములో -కేదిశముఖ్యాధముల్‌. 


అంకీలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ చెల్లీ యా 
పంకజనాభ నీవు శిశుపాల జరానుతులన్‌ జయించి నా 
వంకకువచ్చి రాకస వివావామునన్‌ భవదీయ "శార్యమే - 
యుంకువనేసి కృష్ట పురుషో త్తమ చేకొనిపొమ్ము వచ్చెదన్‌. 


అంతఃపురంలోఉంజే నన్ను, నా "బంధువులకు చేటు వాటిల్ల 
కుండా నిన్ను చేర్చుకునే ఉపాయంకూడా నివేడించుకుంటున్నాను. 
శేపు వివావామనగా, ఈ రోజున, నవవధువు, కులదేవతఅయిన 
సర్యమంగళను కొలవటమనేది మా ఆచారం' ఆ 'కులచేవశా 
యా(శ్రార్థం నన్ను మావారు నగరిబయటకు కీనుకు'వెడతోరు. " ఆ 
సమయంలో నువ్వు నన్ను నన. 


ఘను లాత్మీయ త మోనివృ త్తీకొజ కె 7ారీళు మర్యాద చె 

వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్‌ వాంఛింత్రు 'రేనట్టి వ్‌ 
యనుకంపన్‌ విలసింప నేని. [వతచర్యన్‌ నూరు జన్మంబులన్‌ 

నిను జిం తించుచు-( బాణముల్‌ . విక్‌చెదన్‌- నిక్క:0బం పాణేళ నాక 


2,2! (శ్రీకృష్ణ లీలామృతం 


రుక్మిణీ దేవివై న ఆ పలుకులువిని (శ్రీక ఇష్టుడు అమితానందం 
పొందాడు. ఆ సమయంలో ఆ విప్రుడు ఆయన్ని ఉద్దేశించి... 


“ఆ యెలనాగ నీకుదగు నంగనకున్‌ దగు దీవు మా యుపా 
ఛ్యాయుల యాన వెండ్రియగు దప్పదు జాడ్యము లేల నీవు నీ 
తోయము వారి గూడుకొని తోయరువోనన డెత్తుగాని వి 
చ్చేయుము శ్మతులన్‌ నుణుము సేయుము సేయుము శోభనం బిలన్‌" 


అని (పోత స్పహించాడు, 


ఆ పలుకులు విన్న (శ్రీకృష్ణుడు కడుపుబ్బ నవ్వాడు.శోఆ 
సందేశ వోరి అయిన [వాహ్మాణుని చేతిని తన చేతిలోకి తీసుకుని ఇలా 


అన్నాడు. వ! 


“కన్నియమీద నా తలపు గాఢము కూరుకురాదు శేయి నా 
కెన్నడు నా వివావాము సహింపక రుక్మి తలంచు కీడు నే 
మున్నె యెటుంగుదున్‌ బరుల మూక వధించి కుమారి డెత్తు వి 
ద్వన్నుత [మాను |దచ్చి నవవహ్నిశిఖన్‌ వడిదెచ్చు శై_వడిన్‌” 


ఆ విధంగా తన పృాదయాన్ని ఆయనకు విశదపరచుకుని, ఆ 
వెంటనే, ఆయననూ, అన్నగా-రె న బల రామునీ, మరి కొందరు యాదవ 
(పముఖులనూ తీసుకుని, శై_బ్య, సుగీవ, మేఘపువ్ను, బలావాక అనే 
దివ్యాశ్వాలు పూన్చిన రథ మెక్కి, ఒకేఒక రాతిలో విదర్భ రాజధానీ 
నగరమైన కుండినపురం చేరుకున్నాడు. 


*66 వైధర్భ్యాః సత్తు సందేశం నిశామ్య యదునందనః 
(పగృవ్యా పాణినా పాణిం (పవానన్నిద మబవీత్‌. 

*8/ తథావామపి తచ్చితో నిదాం చ న లఖే నిళి 
చేదావాం రుక్ళ్మిణా ద్వేషా న్మమోద్వాహో నివారితః 
ఆమానయిష్య ఉన్మధ్య రాజన్యావసచాన్మృ భే 
మత్నరా మనవద్యాాంగీ 'మేధసో2౬. గ్నిశిఖామిన. 


(శ్రీకృష్ణ లీలామృతర £2ష 
84, న్నథియంబలో సన్నావోలు : 


కుండిన నగరంలో, రుక్సిణీ కల్యాణానికి సంబంధించిన నర్వ 
నన్నాహోలూ అప్పటికే పూర్తి అయినై. ముహూర్తం కూడా సమీ 
పించబోతూ ఉంది. ఫీష్ముకుడు, పితృ దేవతల నర్చించాడు. విపసమా 
రాధన జరిపాడు. వివావోచితంగా రుక్మిణీ బేవి నలంకరింవ జేశాడు, 


అక్కడ, చేది రాజ్యంలో, రాజైన దమభఘోముడు కూడా, తన 
కుమారుని అభ్యుదయం కోరి, హోమం చేయించాడు. చాన ధర్మా 
లాచరించాడు. ఆ తరువాత రథ గజ హాయాదులతోనూ, చతురంగ 
బలాలతోనూ బంధు మి|త్రులతోనూ కుండినపురం చేరుకున్నాడు. 


శిశుపాలుని మితులై న అనేకమంది రాజులు కూడా వివావా 
సందర్శనా వేకతో అతో అనుసరించారు. ఆ వివాహేనికి విఘ్నం 
కలిగించే ఉద్దేళంతో, బలరామ కృష్ణులు అక్కడికి వచ్చిన పతంలో 
వారిని యొదిరించటానికీ, తరిమి కేయటానికీ నిర్ణయించుకుని, వారితో 
విరోధం పాటించే జరానంధ దంతవ క సాల్వ విదూరథ పౌం[డ 
కాదులుకూడా, శిశుపాలుని పజాన, తమతమసేనలతో తరలి వెళ్ళారు. 
కుండిననగరమంతటా, ఆ సమయంలో, ఇసుకవేస్తే రాలకుండాజఉంది. 


అదంతా ఎప్పటికప్పుడు (గహిన్తూఉన్న రుక్మిణీ దేవి, అంత 
వరకూ, (శ్రీకృష్ణునికి నంబంధించినవార్హ ఏదీ తనకు చేరకపోవటం 
వల్ల, అమితంగా కలవరపడ్డది. అది కారణంగానే... 


"లగ్నం బెల్లి వివావాముం గదిసె నేలా రాడు గోవిందు డు 
ద్విగ్నంబయ్యిడి మానసంబు వినెనో వృత్రాంతమున్‌ (బావ్మాణుం 
డగ్నిద్యోతను జేటికిం దడ నె నా యత్నంబు సిద్దించునో 
ఖభగ్నంబై చనునో విరించి కృత మెబ్బంగిం బవ_ర్హించునో ! 


ఘను డా భూనురు డేగనో నడుమ మార్ల్గ[శ్రాంతుడై చిక్కెనో 


విని కృష్ణుం డిది తప్పుగా దలశచెనో విచ్చేనెనో యీళ్యరుం 
(15) 


ధం (శ్రీకృష్ణ లీలామృతం 
డనుకూలింప దలంచునో తలవడో యార్యామహాదేవియున్‌ 
నను రటింప నెలుంగునో యెటుగదో నాభాగ్య మెట్టున్నదో !' 


అని, తనలో తాను వితర్కించుకోసాగింది. 


అంతలోనే నునందుడు అమి శానందంతో ఆమెను నమీపించాడు. 
సమీపిస్తూనే ఆమె నుద్దేశించి... 


“మెచ్చి భవదుణోన్నతి కమేయ ధనావళు లిచ్చెనాకు దా 
వచ్చె నుడర్శనాయుధుడు వాడె నురానురు లెల్ల నడ్డ మె 
వచ్చిననై న రాతస వివావామునం గొనిపోవు నిన్ను నీ 
సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించె గన్యకా !' 


అని "ఆలియవరఇాడు. 


ఆ (వాహ్మాణుని పలుకులు రుకిణీ దేవికి అమృత ప్రాయ మైన 
విగా తోచినై. ఆమె మనను కుదుట బడ్డది. అందుకనే ఆమె, తనకు 
అంతటి ఉపవక్ళతి చేసిన ఆ మహానుభావుని ఉద్దేశించి... 


'జలజాతేకణు దోడితెచ్చితివి నా నంచేళముం జెప్పి నన్‌ 
నిలువం బెట్టితి నీక్ళపన్‌ బతికితిన్‌ నీయంత పుణ్యాత్మకుల్‌ 
గలే దినికి నీకు బ్రత్యుపకృతిం గావింప నేనేర నం 

జలి గావించెద భూనురాన్వయమణీ నదృంధుచింతామణీ !” 


అని హృదయపూర్వకంగా ఆయనకు నమస్కరించింది. తన కృతజ్ఞతను 
తలుపుకుంది, 


బలరామక్ళష్టులు, తన కుమా_రై వివాహం చూసే నిమిత్తం 
రావటం (గహించి, ఫీమ్మకుడు, మంగళ వా ద్యాలతో వారికి ఎదురు 
వెళ్ళాడు. విధ్యు_క్రంగా వారిని పూజించాడు. ఉచిత మైన కానీక 
లిచ్చి, వారినీ వారితో వచ్చినవారినీ (శ్రీమంతమైన ఒక విడిదిలో 
చేర్చాడు. 


(శ్రీకృష్ణ లీలామృత 6 227 


అలా మవోరాజువల్ల పూజింపబడి, విడిదలచేరిన (శీకృష్ణుని 
చూసి, విదర్భపురవానులందరూ అమితానందం పొంచారు. అంతే 


కాదు, 


'తగు నీ చక్రి విదర్భరాజ సుతకుం దథ్యంబు వై దర్భియుం 
దగు నీ చ్కకికి నింతమంచిదగు నే దాంపత్య మీ యిద్దణిం 
దగులం గట్టిన |బివ్మా నేర్పురిగచా దర్చావాళారాతియొై 
మగడా గావుత జకి యీ రమణికిన్‌ మా పుణ్యమూలంబునన్‌ ' 


అని, తమలో తాము అనుకోసాగారు, 
85. గౌరీవూడు: 
అంతలో సుముహూర్తం సమీపించింది. ఆ సమయాన... 
సన్నద్దులె బహుళ(స్త్ర నమేతులై 
బలసి చుట్టును వీరభటులు కొలువ 
ముందటి నుపవోరములు కానుకలు గొంచు 
వర్గంబులై వారవనిత లేగ 
బుష్పు గంధాంబర భూవణ కలిత లై 
పాడుచు భూసు5 భార్య లరుగ 
బణవ మర్దశళశంఖ పటవాకాహాళ వేణు 
భేరిధ్వనుల మిన్ను పిక్క_టిలగ 
దగిలి సఖులుగొలువ దల్లులు కాంధవ 
నతులు దోడరాగ నవినయముగ 


నగరు వెడలి నడచి నగజాతకును _మొక్క 
బాల చికురపిహితఫాల యగుచు. 


అలా వెళ్ళి, రుక్ళిణీచేవి ఆలయం చేరుకుంది. అక్కడ ఉన్న 
ఆది దంపతులకు ధూపదిపాలూ నానా విధోపవోర'లూ సమర్పించు 
కుంది. ఆవైన, గారీచేవిని ఉద్దేశించి. . +. 


న 


229 (శ్రీకృష్ణ లీలామృతం 


“నమ్మితి నా మనంబున సనాతనులై న యుమా మహౌాళులన్‌ 
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ మేటి పె 
ద్దమ్మ దయాంబురాళివిగదమ్మ వారిం బతి జేయుమమ్మ నిన్‌ 
నమ్మిన వారి కెన్నడును నాశములేదుగదమ్మ యీళ్వరీ !' 


అని ప్రార్థించింది. అక్కడ ఉన్న ము_త్తెదువులందరకూ నా నావిధ 
ఫలాలనూ అర్చించుకుంది. వారి దివన లందుకుంది. (శ్రీకృష్ణుని మన 
సులో నిలుపుకుని, రాయంచ మాదిరి ఆలయంనుంచి బయటకు 
వచ్చింది, 


ఆ విధంగా బయటకు వచ్చిన రుక్మిణీ దేవిక్కి చ్వార సమీపంలో, 
గరుడ కేతనాంచితమైఉన్న |శ్రీకృష్ణుని దివ్యరథం కనిపించింది. దాన్ని 
చూస్తి ఆమె, అమిశానందంతోనూ, లజ్ఞతోనూ తలవంచుకుని, 
మెల్ల మెల్ల గా, అటుగా అడుగులు వేయసాగింది. 


అంతలో, | శ్రీకృష్ణుడు, తనకు నలువంకలా ఉన్న రాజుల నెవ్వ 
రినీ లత్యుం చేయకుండా ముందుకువచ్చిశో రుక్మిణీ దేవి కర్మగవాణం 
చేసి, ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. రథంలో ఎక్కించుకున్నాడు. 
విజయ శంఖాన్ని పూరించి, ద్వారావతి దిక్కుగా పయనం సాగించాడు. 


86. దుక [లో నొరోణం : 


అది చూసిన జగాసంధాదులకు అమితమైన ఆ([గ్రవాం కలిగింది. 
వారు (శ్రీకృష్ణుని పరాకమాన్ని సహించ లేకపోయినారు. అందుకనే, 
రోవపూరిత వృాదయాలతో... 


*88 ఆం రాజక న్య్యాం రథ మారురుకతీం జవోర కృష్ణో ద్విషతాం సమీకుతాం 
రథం సమారోవ్య సుపర్ష లక్షణం రాజన్యచకం వరిభూయ మాధవః. 


తతో యయా రామ పురోగ మెః శనైః 
న్భగాల మధ్యాదివ భాగ చ న 


(శ్రీకృష్ణ లీలామృతం 929 
“ఘున సింవాంబుల కీర్తి నీచ మృగముల్‌ ౧ కొన్న చందంబునన్‌ 
మనకీర్తుల్‌ గొని జాల దోడ్కొనుచు నున్మాదంబుతో గోవకుల్‌ 
సనుచున్నా రదె శార్య మెన్నటికి మీ శస్తాగిస్ర్రముల్‌ గాల్ప్బనే 
తనుమధ్యన్‌ విడిపింపమేని నగ ఛా త్రీజనుల్‌ [(కంతలన్‌ i 


అని ఒకరికొకరు తెలుపుకున్నారు. ఆవెంటనే తమతమ _అస్తాలు 
తీసుకుని, నై న్యాలను తరలించుకుని, యావవవీరులను తరుముకుంటూ 
వెళ్ళారు; వెడుతూనే వారిమీద భాణవర్ష్ణ ౦ కురిపించసాగారు. 


అదిచూసిన రుక్మిణి దేవి అమీతంగా అజ్జించింది. తను కార 
ణంగా, యాదవవీరులు చాధలపాలు కావటం ఆమె సహించలేక 
పోయింది. కాని, చేయగలచేమీలేక, (శ్రీకృష్ణునివంక బి_త్తరిచూపులు 
ది, క షుడు... 
చూడసాగింది. అది (గ్రహించిన (శ్రీకృష్ణుడు 


'చెచ్చెద రదె యదువీరులు 

(వచ్చెద రరిసేన లెల్ల వై_రులు పెలుచన్‌ 
నొచ్చెదరును విచ్చెదరును 

జచ్చెదరును నేడు జూడు జలజాతావీ. !’ 


అని ఆమెను ఊరడించాడు; ఉతావాపర చాడు. 


ఆవెంటనే, గద బలభ[దాదులయిన యదుళూరులు, నిలబడి, 
జరాసంధాదులతో తలపడ్డారు. వారిమీద, శరవర్ష్శ ౦ కురిపించారు. 
వారి రథాలను కూల్చారు. మ_త్తగజాలను సంహరించారు. అశ్వాలను 
వధించారు. నై నికులను చంపేశారు. ఆవిధంగా తమ వికమాన్ని 
(పదర్శిస్తూఉన్న  కృష్ణానుచరుల సమజాన నిలువలేక, శిశుపాలుని 
సనవాచరు లందరూ చెల్లాచెద అ నారు. 


అదంతా చూసిన శిశుపాలుడు, భార్యను కోలో్పోయినవాని 
మాదిరి, అమితంగా విచారవడసాగాడు. అదిగహించిన జరాసంధుడు, 
అతణ్ణి సమీపించి, ఊరడించే ఉద్దేశంతో ఇలా అన్నాడు, 


290 (శ్రీకృష్ణ అీలొమృతం 


“దేవాధారు లెప్పుడూకూడా స్వతంత్రులు కానేకారు. వారు 
పరమేశ్వరునికి అధీనులు. ఆ పరమేశ్వరుడు, వారిని, తన ఇచ్చవచ్చినట్టు 
డిన్తూఉంటాడు. సుఖం కలిగించి పొంగ జేస్తాడు; దుఃఖం కల్పించి 
కృంగదీస్తాడు. 


(0 


జయావజయాలనేవి ఎప్పుడు ఎవరికి ఏవిధంగా లఅభించేద్‌ 
ఎవరూ చెప్పలేరు. నామటుకు నేను, ఈ కృష్ణుని చేతులో, పదిహేడు 
సార్లు పరాజయం పొందటం జరిగింది. అయినా, నేను నిరాశచెంద 
లేదు. తిరిగి ఇరవై మూడు అకాహిణుల సేనతో వెళ్ళి అతడితో 
తలపడ్డాను; విజయం పొందాను. అదేవిధంగా, నువ్వుకూడా, కాలం 
కలసివచ్చినప్పుడు, తప్పకుండా అతణ్ణి జయిస్తావు. ఈరోజున అతడు 
నీకు కల్పించిన అవమానానికి తగిన |పతీకారం చేసితీరుతావు. దానికి 
ఇంతగా విచారవడటం సమంజసం కాదు. ఇంతకూ... 


(బ్రతుక వచ్చు నొడల (బాణంబు లుండిన 
(బతుకు గలిగె నేని భార్య కలదు 
(బతికితీవు ఛార్యపట్టు దయ్య మెటుంగు 
వగవ వలదు చై ద్య వలదు వలదు |” 


87, దుత్త వరాభివం | 


ఆవిధంగా, శిళశుపాలునకు కొద్ది ఊరట కరిగించి, జరానంభథా 
దులు వెళ్ళిపోయి నారు. అదంతా (గ్రహించిన రుక్మి, తన చెల్లెలిని 
క ముడు అపవారించుకుపోవటం సహించలేక, ఒక అకాెహిణిబలంతో 
యాదవులమీదికి ఉరికాడు. (శికృష్ణుని రథాన్ని సమీపించాడు. 
ఆయనమీద పీవమైన బాణాలనుకూడా వదిలాడు. ఆసమయంలో నే, 
ఆయన్ని ఉర్దెశించి ,... 


"మూ నరివాడవా మా పాప గొనిపోవ 
నేపాటిగలవాడ వేది వంశ 


ల (కాంత న 


(శ్రీకృష్ణ లీలామృతం " 251 


మెందు జన్మించితి వెక్కడ జెరిగితి 
వెయ్యది నడవడి యెవ్వ డెటుగు 
మానహీనుడ వీవు మర్యాదలును లేవు 
మాయ కొనిగాని మలయ రావు 
నిజరూపమున ళతు నివవాంబుడై బోవు 
వసుధేశుడవుగావు వావి అేదు 
కొమ్మ నిమ్ము నీవు గుణ రహితుండవు 
విడువు విడువ వేని విలయళకాల 
వి ఖతి ఖభాసమానళిత శిలీముఖముల 
గర్వ మెల్ర గొందు గలపామందు" 
ఆని హుంకరించాడు, 


రుక్మి పలుకులు విని, శ్రీకృష్ణుడు మందహానం చేశాడు. 
an 
ఆవెంటనే ఆగ, కొన్ని తీ వబాణాలను వదలి, అతని కోదండాన్ని 
ఖండించాడు. రథాన్ని కూల్చాడు. అతల్లి గాయపరణాడు. 
అప్పటికికూడా, రుక్ళికి, (శ్రీకృష్ణుని సామర్థ్యం అవగతం 
కాలేదు. అది కారణంగానే, అతడు ఖడ్ల కవచాలు ధరించి ఆయనతో 
తలపడాడు. కాని, శ్రీకృష్ణుడు, వాటినికూడా చూరం చేశాడు; 
cs tae) Eo 
అతని శిరాన్ని ఖండించే ఉద్దేశంతో క_త్తినెతాడు. 
రుక్మిణీ దేవి ఆ పరిస్థితిని చూసింది. తన అన్న" అయిన రుక్కికి 
నంభవించబో యే ఆపదను అర్థం చేనుకుంది. అమితంగా అడలి 
పోయింది. అందుకనే (శ్రీకృష్ణుని పాచాలమీదపడి .... 
౯ 
“నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగ లేక యో 
సన్ను తామర కీర్తిశోభిత సర్వలోకళరణ్య మా 
యన్న యీతడు నేడు సేసె మవాపరాథము నీయెడన్‌ 
నన్ను మన్నన సేసి కావు మనాథనాథ దయానిధి 1 
అని వేడుకుంది. అంతేకాదు. 


నీకల (శ్రీక ఎప్ప లీలామృతం 


'కల్లలెదని విన్నవించుటకాదు వల్లభ యీతనిం 

బల్లదుం దెగజూచికేనియు భాగ్యవంతుల మెతి మే 

మల్లుడ య్యె ముకుందు డీళ్వరు డంచు మోదితులై న మా 

తల్లిదండులు పుుతశోకము చాల్చి చిక్కుదు రీశ్వరా !' 
అనికూడా మృదుమధురంగా ని చేదించుకుంది. 

రుక్మిణీదేవి |పార్టన విన్న శ్రీకృష్ణుడు, రుక్కిని సంవారించే 

అభి|పాయం వదలుకున్నాడు. ఆ వెంట నే అతణ్ణి నమీపించి,*ోిబంధించి, 
అతని తల గొరిగి, మీనలు కొంతవరకు తీసి విరూపిని చేశాడు. 


88. రుక్ట్రుణో దోబి బిచారొం ; 
ఖీష్మకనందనుడయిన రుక్ళిని ఆవిధంగా చూసిన బలరాము 
నకు జాలివేసింది. అందుకనే ఆయన, అతనికి బంధవిము క్తి కలిగిం 
చాడు. ఆవెంటనే (శ్రీకృష్ణుని ఉద్దేశించి... 
'తలమనక భీవ్మనందను 
తలయును మూతియును గొలుగ దగవే బంధుం 
దలయును మూతియు గొలటుగుట 
తల దఖుగుటకంకు దుచ్చతరము మవోశ్మా ! 
కొందు రిపులని కీడును 
గొందబు హితులనుచు మేలు గూర్చవు నిజ మీ 
వందల యందును నముడవు 
పొందగ నేలయ్య విషమబుద్ధి ననంశా !’ 
అని మందలిన్తున్నట్టుగా పలికాడు. ఆ తరువాత, రుక్మిణీదేవి నుద్దే 
కించి ఇలా ఆన్నాడు 


*ర59 చై లేన బధ్వా త మసాధుకారిణం 
సశ్ళ|శ్రు కేళం (వవవన్‌ వ్యరూపయక్‌ +, , 


(శ్రీకృష్ణ లీలామృతం రి 


“తోడం బుట్టిన వాని భంగమునకున్‌ దుఃఖించి మా కృష్ణు నె 
గాడం జూడకుమమ్మ పూర్వభ వక ర్యాధీనమె (పాణులం 
గిడున్‌ మేలును జెందు లే డొకడు శికింపంగ రఉింప నీ 
తోడంబుట్టువు కర్భ శేష పరిభూతుండ య్యె ఇ డి య్యెడన్‌ , 


అంతేకాదు. బంధువైనవాడు వధార్థ్యమయిన దోషం చేసినా 
వధ్యుడు కాడు. అతి వధించటంవల్ల పాపం సంభవిస్తుంది. ఎవరు 
చేసిన దోషానికి వారు బలి అయితీరుశారు. అందుకనే, దోషిని అతని 
దోపానికే వదలివేయటం ఉత్తమం. కాని, త్యతీయ ధర్మం చానికి 
విరుద్దంగా ఉంటుంది. త తియుడయిన వాడు, దోపి. అయిన సోదరు 
నయినా కి&ించి తీరుతాడు. 


(శీమదాంధులై నవారు, భూమినీ, ధన ఛాన్యాలనూ, (ప్ర్రీలనూ, 
భోగాలనూ అభిమానాన్నీ నిమిత్తంగా చేనుకుని, ఇతరులను 
హింసిస్తూఉంటారు, అటువంటివారిని దండించటం త|తియయులయిన 
వారి ధర్మం. మా కృష్ణుడుకూడా ఇప్పు డా ధర్మాన్నే పాలించు 
కున్నాడు. దానికి నువ్వు విచారపడటం సమంజసం కాదు. 


అజ్ఞానజ మగు శోకము 

విజ్ఞాన విలోకనమున విడువుము నీకుం 
బ్రజ్ఞూవతికిం దగునే 

యజ్ఞానులభంగి వగవ నంభోజముఖి !” 


బలరాముని పలుకులు రుక్మిణీదేవి విచారాన్ని చాలవరకు 
తొలగించినై . కాని, రుక్మిమా| తం, తనకు జరిగిన పరాభ వానికి అమి 
తంగా విచార పడుతూనే ఉన్నాడు. అది కారణంగా, అతడు, 
కృష్ణుని గెలిచిగాని కుండిననగరంలో (ప్రవేశించనని (పతిజ్ఞ చేసి, ఆ తరు 
వాత, ఆ సమీపంలో ఉన్న భోజకట మనే పురంలో ఉండిపోవటం జరి 
గింది, 


264 శ్రీకృష్ణ లీలామృతం 
ఆవిధంగా రాజులందరినీ జయించి, చద్యారకానగరం చేరుకుని... 


(ధువక్షీర్తిన్‌ వారి పెండి యాడె నిజచేతో వోరిణిన్‌ మాన వై_ 
భవ గాంభీర్య వివోరిణిన్‌ నిఖిల సంవత్కారిణిన్‌ సాధు బాం 
ధవ సత్కారిణి బుణ్యాచారిణి మవోచారి[ద్య నంవోరిణిన్‌ 
సువ్‌భూపాంబన ఛారిణిన్‌ గుణవతీ చూడామణిన్‌ రుక్కిణిన్‌ . 


89, (వద్యూమ్ముడు : 


ఆ రుక్మిణీ కృష్ణులకు, పూర్వం మహేశ్వరుని కంటిమంటవల్ల 
దగ్గుడయిన మన్మధుడు (పద్యుమ్ను డుగా జన్మించాడు, అతని తరు 
వాత, వారికి, చారు ధెమ్షుడు, సుభేస్టుడు, సుషేణుడు, చారుగుపుడు, 
బారు వాహానుడు, ఇబారువిందుడు, చారుభ దుడు, చారుగర్భుడు, 
చారుడు అనే కుమారులూ, చారుమతి అనే కూతురూ జనించారు. 


(ప్రద్యుమ్నుడు. రూపు కేఖావిలాసాలలోగాని, పీర్య[పతాపాల 
లోగాని, వ విధంగానూ తండ్రికి తీసిపో యేవాడు కాడు. అతణ్ణి 
చూసినవా రందరూ అతడు (శ్రీకృష్ణుడే అనుకునేవారు. ఒక్కొ 

౯3 

కప్పుడు, (శ్రీకృష్ణుని అంతఃపుర కాంతలుకూడా అలాగే పొరబడటం 
జరుగుతూఉండేది. శ్రీకృష్ణుని _వెరివగ్గానికి చెందిన వారు, (వద్యుమ్ను 
'జెదుర్రై నప్పుడు, అతడే శీకృష్ణు డనుకుని భయపడి తొలగిపోతూ 
ఉంజేవారు. అతడు శంబరానురుని అనాయానంగా నంహారించాడని 
తెలిసినవారు, అతనితో విరోధించటం అపాయకరమని నిర్ణయించుకుని 
అతని చెలిమినే ఆశిస్తూ ఉండేవారు. కాల్మకమాన, మన్మధుని భార్య 
అయిన రతీదేవి, మాయావతి అనే పేరుతో (పద్యుమ్నుని ధర్మపత్ని 
అయింది. 


శ్రీకృష్ణునకూ |వద్యుమ్నునకూ ఉన్న భేదమల్లా ఒకే. 


కృష్ణునికి, మెడలో కౌస్తుభం వ్యాదయాన శీవత్సం ఉండేవి, 
_పద్యుమ్నునకు అవి మాత్రం ఉండేవికావు. అంతే, 


(శ్రీకృష్ణ లీలామృతం బికిర్‌ 
90. సతాజాతుడు_నృంమంతోకోం న 


పూర్వం స| తాజితుడ నే ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒకా 
నొక సము దతీరాన నిలబడి పదవోరు రోజులపాటు సూర్యుని ఆరా 
ధించాడు. అది కారణంగా నూర్యు డాయనకు స్యమంతకమననే ఒక 
దివ్యమణిని | పసాదించాడు. 


ఆ స్యమంతకం ఎవరిదగ్గర ఉంక వారికి దినానికి ఎనిమిది 
భారాలు-మూడు మణుగుల ఐదు శేర్చు-బంగారం లభిస్తుంది. ఆ మణిని 
పరాజు పూజిస్తే ఆ రాజు రాజ్యంలో దుర్భితంగాని, నర్పథీతిగాని, 
మానసిక శారీరక జాధలుగాని ఎక్కడా ఉండవు. దుష్టులు ఆ 
(పాంతంలో కలికానికికూడా కనిపించరు. 


స(ఆాజితు డొకసారి, ఆ మణిని ధరించి ద్వారావతికి వెళ్ళాడు. 
అతణ్రి దూరంనుంచి చూసిన |పజలు, (శీక్ళన్ల దర్శనార్థం సూర్యుజే 
౯ లణ థి 
డిగివచ్చా డనుకున్నారు. ఆ అభ్మిపాయంతోనే వారు (్రీకృముని 
సమీపించి... 


“దివిజాధీశ్వరు లిచ్చయింతురుగచా దేవేశ నిన్‌జూడ యా 

దవ వంళంబున గూఢమూర్తివి జగ తాణుండ వై యుండగా 

భవదీయాక్ళతి జూడ నే డిదె రుచి [పచ్ళన్న దిగ్భాగుడై 

రవియో నీరజగర్భుడో యొకడు చేరన్‌ వచ్చె మార్ష్గంబునన్‌” 
అని నివేదించుకున్నారు. 


సర్వజ్ఞుడయిన (శ్రీకృష్ణుడు, వారిమాటలువిని, మందపహోనం 
చేశాడు. వారికి కనిపించినవాడు స్యమంతకమణీ నమేతుడయిన 
స|తాజితుడనీ, సూర్యుడు కాడనీ వారికి ఆలియపరభాడు. 
ఒకసారి, (శ్రీకృష్ణుడు, ఆమణిని యాదవ విభుడయిన ఉగ 
ar] 
చేనున కీయవలసిందిగా స తాజితుని కోరటం జరిగింది. కాని. అర్థ 
లోభంవల్ల , సాజితుడు ఆయన కోరికను నిరాకరించాడు. 


స|త్రాజితునకు [పసేనుడనే ఒక సోదరు డున్నాడు. అత డొక 
రోజున ఆమణిని ధరించి, మృగయావినోచార్దం అడవికి వెళ్ళాడు. 
అలా వెళ్ళిన (పసేనునీ అతని అశ్యాన్నీ కూల్చి, ఒక సింహం, ఆ 
మణిని తీసుకుని పరుగా_త్తసాగింది. జాంబవంతుడు అది చూశాడు. 
చూసి, సింహోన్ని వధించి, మణిని (గహించి, తన గువా చేరు 
కున్నాడు; అక్కడ, దాన్ని, తన కుమారుడై న నుకుమారుని తొశ్లుకు 
ఆటవస్తువుగా అమర్చాడు. 


వనానికి వెళ్ళిన (పసేనుడు తిరిగి రాకపోవటంవల్ల, న్యా 
జీతుడు అమితంగా ఆ వేదనపడ్డాడు. ఆ సమయంలో అతను, ఆమణిని 
కోరిన కృష్ణుడే. చానికోసం, |వసేనుని వధించి ఉండవచ్చుననికూడా 
అనుకోవటం జరిగింది. ఆ అభి|పాయం ఆనోటా ఆనోటా (శ్రీకృష్ణుని 
చేరింది. ఆ వృథాపవాదును తొలగించుకునే ఉద్దేశంతో, ఆ వెంటనే, 
ఆయన, కొందరు నగరవానులను వెంట బెట్టుకుని (వసేనుని వెదుకుతూ 
అరణ్యంలో (పవేశించాడు. 


ఆవిధంగా అరణ్యంలో | పవేశించిన కృష్ణునకు, మున్ముందుగా, 
సింవాంచేత చంవబడ్డ |పసేనుని అశ్వం కనిపించింది. ఆ తరువాత, మరి 
కొంతదూరంలో, |పసేనుని శవం దొరికింది. ఆవైన, జాంబవంతునివల్ల 
సంవారింపబడ్డ మృ”గేందం, ఆ జాంబవంతుడు |పవేశించిన గువో గోచ 
రించినై.. 


90. శాందివంతుడు : 


(శ్రీకృష్ణుడు అక్కడ ఆగాడు. ఆగి, ఆ గువాబయటనే 
ఉండవలసిందిగా తనవారిని ఆదేశించాడు. తనుమాతం, ఒంటరిగా 
ఆ గువాలో (పవేశించాడు. 


అలా (పవేళించిన (శ్రీకృష్ణుడు. అంధ కారబంధురంగానూ, అతి 
భయంకరంగానూ ఉన్న ఆ గువాలోపరలికి వెళ్ళాడు. వెళ్ళి, అక్కడ ఒక 


(శ్రీకృష్ణ లీలామృతం 237 


ఊయెలకు ఆటవస్తువుమాదిరి అమర్చబడిఉన్న మణీినీ చూశాడు. 
చూసిశోచాన్ని ఎలాగైనా అపవారించుకుపోవాలని ఆ ఊయలను 
సమీపించాడు. అక్కడే ఓ (పక్కాగా నిలబడ్డాడు. జాంబవంతుని పరి 
వారిక ఒకర్తు అది చూసింది. చూసి, భయపడి ఒక్క కేక చెట్టింది. 
ఆ శేకవిని గువోంత ర్భాగంలోఉన్న జాంబవంతుడు పరుగుపరుగున 
అక్కడికివచ్చాడు. వచ్చి, ఆయన ఎవరో ఒక సామాన్యమానవుడై_ 
ఉంటాడన్న భావంతో ఆయనతో తలపడ్డాడు. 

అప్పుడు, (శ్రీకృషమ్ణునకూ జాంబవంతునకూమధ్య తీ(వమైన 
పోరాటం జరిగింది. ఆ సమయంలో, వారు, ఒకరిమీదఒకరు పెద్ద పెద్ద 
పాషాణాలనూ వృజాలనూ వినరివేనుకున్నారు. జావోబాహి పోట్లాడు 
కున్నారు. పిడుగుపాట్లవంటి పిడికిటి పోట్లతో పరస్పరం పీడించు 
కున్నారు. ఆ పోరు అలా ఇరవై యెనిమిదిరోజులపాటు సాగింది. 


అప్ముటికి, (శ్రీకృష్ణుని ముష్టి వవారణలవల్ల జాంబవంతుని అంగ 
సంధిబంధాలన్నీ చెదరిపోయినై . అతని శరీరమంతా నుగ్గునుగ్గయి 
పోయింది. అతడు (పాణావళిష్టుడయినాడు. అప్పు డతనికి, తను అంత 
వరకూ పోట్లాడుతున్నది, సామాన్యమానవునితో కాదన్న జ్ఞానం కలి 
య లా 
గింది. అది కారణంగా నే అతను (శ్రీకృష్ణుని ఉదేశించి... 
అ ద 


“తండి! నువ్వు వురాణపురుషుడవు. జగ దధీశ్వరుడవు; సర్గ స్థితి 
లయ కారణుడయిన ఈశ్వరుడవు. సర్వజీవరాసులకు (పాణానిపీ 
cl ర్యానివీ, బలానివీకూడా నువ్వే. 


బాణాగ్ని నెవ్వడు పణపి పయోరాళి 
నింకించి బంధించి యేపుమాసె 
బరగ నెవ్వడు [ప్రతాప (పథారాశిచే 
దానవ గర్వాంధ తమస మడచే 
*90 త|త దృష్ట్వా మణి (శేషం బాల|క్రీడనకం కృతం 
వార్లుం కృతమతి సృస్మి న్నవత నేఒర్భ కాన్మిశే, 


లికి (శ్రీకృష్ణ లీలామృతం 


గంజాతములు చెంచు కరిభంగి నెవ్వడు 
దశళశకంఠు కంఠబృందముల (దుంచె 

నా చంద్ర నూర్యమె యలరు లంకా రాజ్య 
మునకు నెవ్వడు విఫీషణుని నిలిచె 


నన్ను నేలిన లోకాధినాథు జెవ్వ 
డంచితోచార కరుణారసాబ్షి యెవ్య 
డాతడవు నీవకావె మవోత్మ నేమి 
మాయుపడి 'యొగ్గు చేసితి మఅవవలయుి 


అని ఆయన్ని వినుతించాడు, వేడుకున్నాడు. 


| ఆవిధంగా, తనకు పరమభక్షుడయిన జాంబవంతుడు తన 

వశ్చాత్తాపొన్ని తెలుపుకోవటంవల్ల, (శ్రీకృష్ణుడు అతనిపట్ల |ప్రనన్ను 
డయినాడు. తన అభయ వా _స్హంతో అతని శరీరాన్ని నిమిరాడు; ఆ 
మీద అతణ్ణి ఉద్దేశించి. ఫల! 


“ఈమణి మాచే బడెనని 

ఈశామను తొనరించు నింద ద ప్పెడు కొలనై_ 
నీ మందిర మగు బిలమున 

కే మరుదెంచితిమి భల్లుకేళ్వర వింకే !' 


అని ఆదరపూర్వకంగా తెలియపర'చాడు. 


(శ్రీకృష్ణుని పలుకులు విని, జాంబవంతుడు అమితంగా సంతో 
పించాడు; అలా తనకు ఆనందాన్ని (పసాదించిన ఆయనకు, కృత 
జ్ఞ తాసూచకంగా, ఆమణినీ, తన కుమాశ్తై అయిన జాంబవతినీ కాను 
కా సమర్పించుకున్నాడు, 


*)] మశణిహేతో రివాపొప్తా వయ మృతవ తే బిలం 
మి థ్యాభిళాపం (వముజ న్నాత్మనో మణి నామునా, 


(శ్రీకృష్ణ లీలామృతం 289 


బిలంలో ప్రవేశించిన |క్రీకృష్ణునికోసం, ఆయన వెంటవచ్చిన 
వారు, పన్నెండురోజులవరకూ బిలద్వారంవద్ద నే వేచిఉన్నారు. అంత 
వరకూ ఆయన బయటకు రాకపోవటంవల్ల, ఆయన కక్కుడ పదో 
అపాయం సంభవించి ఉంటుందని నిశ్చయించుకున్నారు. ఆతరువాత, 
అమిత విచారంతో, పురానికి వెళ్ళి, దేవకీ వనుదేవాదులకూ రుక్మిణీ 
'దేవికీ తమ అభిపాయాన్ని విన్నవించుకున్నారు. 


ఆ వార్త చేరగానే, చ్వారకాచానులు, ఆజాలగోపొలం, 
అమితంగా దుఃఖించారు. ఆవెంటనే, వారు, ఆయన తేమంగా తిరిగి 
రావాలని కోరుతూ, మహామాయ అనీ, చం[దభాగ అనీ పేర్కొనబడే 
దుర్గాదేవిని దీకతో పూజించసాగారు. 


అల్కా దినంగా, తన్ను ఆశ్రయించిన (ప్రజలపట్ల, దుర్గ (_ప్రనన్నుు 
రాలయింది. అది కారణంగానే, ఆమె వారిని, ఉద్దేశించి, మీకు త్వర 
లోనే ఆనందం కలుగుతుంది. మాధవుడు స్యమంతకమణితోనూ 
మరొక వాలామణితోనూ మీకు దర్శన మీయబోతున్నాడు; అని పలి 
కింది. అదివిన్న ద్వారకావానులు ఆనందతాండవం చేయసాగారు. 
అంతలో, శ్రీకృష్ణుడు వారిఎదుట [పత్యశమయినాడు. అప్పుడు. .. 


మృతుడై నవాడు పునరా 

గతుడై న [(క్రియం దలంచి క న్యామణి సం 
యుతుడై వచ్చిన హరి గని 

వితశోత్సవ కౌశుకముల వెలసిరి పారుల్‌. 


ఆ విధంగా నగర (ప వేళం చేసిన (శ్రీకృష్ణుడు, ఒక పెద్ద సభచేసి, 
ఆ సభకు న ఆాజితుని ఆవ్వోనించి, స్యమంతకమణి తనకు లభించిన 


న. 


@ 
(పాదు ర్భభూవ సిద్ధార్థ నదారో వార్హయన్‌. పారి. 


*9ిఏ  జేపాంతు దే వ్యుప సానాత్‌ ప్రశ్యాదిష్టాశిషా నచ 


9240 (శ్రీకృష్ణ లీలామృతం 


వృత్తాంతాన్ని అంతనూ అతనికి విళదపరచాడు; ఆ మణిని అతనికి 
అంద జేశాడు. 


91. ... నా(తాటితి2 


అలా తన మణిని తిరిగి పొందిన స|త్రాజితుడు, అంతకుముందు 
తను (క్రీకృషమ్లునిగుకించి పలికిన పలుకులకు అమితంగా పశ్చాత్తాప 


పడ్డాడు. అది కారణంగానే... 


“పాపాత్ముల పాపములం 
బాపంగానోపునట్టి పద్మాకుని_వె 
జాసము గలదని నొడివిన 

పాత్కుని పాపమునకు జారముగలటే ! 


మిత ఖాషిత్వము మాని యేల హారిచె మిథ్యాభి యోగంబు చే 
సితి బాపాత్ముడ నర్ధలోభుడను దుళ్ళిత్తుండ మత్తుండ దు 

రతి నీచేపాము గాల్పనే దురిత మే మార్గంబునం బాయు నే 
గతి గంసారి పనన్నుడై మనుచు నన్‌ గారుణ్య భావంబునన్‌' 


అని ఎంతగానో విచారపడ్డాడు, అంతేకాదు. తన మణిని తన కిచ్చినా, 
(శ్రీకృష్ణుడు, తన దోపానికి తన్ను పనాటికై నా శితించితీరుతాడన్న 
అభ్మిపాయంతో కుమిలిపోసాగాడు. "అనవసరంగా బలవద్విరోధం 
కల్పించుకున్నా సా అని జాధవడటం మొదలు పెట్టాడు. అంతలో అత 
నికి ఒక చక్కని అభ్మిపాయం కలిగింది. ఆవెంటనే, అతను. ., 


“మణిని గూతు నిచ్చి మాధవు పదములు 
పట్టుకొంటినేని (బతుకు కలదు 
సంతసించు నతడు నసదుపాయ మగు నది 
సత్య మితర వృత్తి జక్కబడదు'” 


(శ్రీకృష్ణ లీలామృతం ప్ర! 


అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం |పకారం, ఆ రశ్నాన్నీ, 
కన్యారత్న మయిన తన కుమార్తెను సత్య భామనూ ఆయనకు నమ 
ర్పించుకున్నాడు. కాని, | శీకృష్ణుడుకోతన కామణితో అవనరంలేదనీ, 
నూర్యభక్కుుడెన అతనివద్ద నే అది ఉండటం సమంజనమనీ చెప్పి, ఆ 
మణిద్వారా అనుదినం లభించే సువర్ణంలో కొంత భాగాన్నిమాతం 
తీసుకోవటానికి అంగీకరించాడు. క న్యామణిని వాదయపూర్వక ౦గా 
స్వీకరించాడు. ఆ విధంగా... 


తామరసాతు డచ్యుతు డుదారయళోనిధి వెండ్రియాజె నా 
నా మను జేంద నందిత గుణస్థితి లక్షణ సత్యభామ ను 
ద్రామ పతి వతాత్వ నయధర్శ్మ విచతణతా దయా యశః 
కామను సత్యభామను ముఖద్యుతి నిర్జిత సోమ న య్యెడన్‌ i 


92. లత ధన్ను్రండు-అ(తార తృ్రతనర్భలు : 


సత్యభామను తన మి(తుడై న శతధన్వునకిచ్చి వివాహం చేయా 
లని స|శాజితుడు మొదట్లో అనుకున్నాడు. కాని, కారణాంతరాల 
వల్ల ఆమెను (శీకృమ్ణున కీయటం జరిగింది. అది కారణంగా, శత 
ధన్వుడు న|తాజిత్తుమీద పగబట్టాడు; అతల్జి ఎలాగయినా సాధించి 
తీరాలనుకున్నా డు. 

అది (గ్రహించిన అకూర  కృతవర్శలు, (శ్రీకృష్ణుని అపనింద 
పాల్చేసిన స్మశాజిత్తును దండించటానికి అదే మంచి తరుణ మను 
కున్నారు. ఆ వెంటనే వారు, శతధన్వుని సమీపించి, స్మ తాజిత్తునుండి 
సత్యభామను కాకపోయినా స్యమ౦త కాన్నయినా పొందటం సమంజన 
మని అతనికి బోధించారు; అతో ఉ|చేకపరచారు. 


*9లి ఖభగవా నావా న నుణిం (పతీచ్చామా వయం నృప 
తచా సాం దేవభ క్ష న్య వయం చ ఫల ఛాగినః. 
(16) 


వ్యోల్ల (శ్రీకృష్ణ లీలామృతం 
అది కారణంగానే, శతధన్వుడు. ఒకసారి, అవకాశం చూసు 
కుని గాథ ని|చావరవశుడై ఉన్న స్మ తాజితుని సంవారించి, 
స్యమంత కాన్ని అపవాకించటం జరిగింది. 


న|కాజిత్తు సంవారింపబడిన సమయంలో, (శ్రీకృష్ణుడు 
వా స్తినాపురంలో ఉన్నాడు. ఆయన్ని కలుసుకుని, ఆ వార్త 
నంద కేసి, శతధన్వునకు తగిన శాస్తి చేయించే ఉద్దేశంతో, సత్యభామ, 
ఆ వెంటనే అక్కడకు వెళ్లింది, 


అలా తన్ను సమీపించిన సత్యభామలోని ఆవేదనను (శ్రీకృష్ణుడు 
(గ్రహించాడు. (గహించి*ో ఆమె చెప్పినదంతా సానుభూతితో 
విన్నాడు. మానవసవాజమైన ఆచారాన్ననునరించి, కన్నీరు పెట్టు 
కున్నాడు. "ఈ దుఃఖసము(దాన్ని ఎలా తరించగలం *ి అంటూ 
ఎంతగానో వాపోయినాడు. అలా కొంతసేపు దుఃఖించి, సత్యభామకు 
ఊరట కలిగించే ఉద్దేశంతో సాంత్వనవచనా లెన్నో పలికాడు. 
“'శతధన్వుని వధించి, నీకు శాంతి చేకూర్చి తీరుతాను” అని ఆమె 
చేతిలో చేయివేశాడు. ఆ సమయంలో, బలరాముడు కూడా, "నేను 
పరాయి వాణ్ణి కాను” అన్నట్టుగా, తమ్ముడు వ్యవవారించినట్టుగా నే 
తనూ వ్యవవారించాడు. శతధన్వుని సంవారించటానికి తనుకూడా 
జాయశక్తులా కృష్ణునకు సాయపడటానికి మాట చుచ్చాడు. 


రామకృష్ణుల నిర్ణయం (గ్రహించిన శతధన్వుడు, ఆ వంటనే, 
యాదవ వీరుడై న కృతవర్మను కలుసుకుని, వారితో సంభవించబో యే 
పోరులో తనకు సాయపడవలసిందిగా కోరాడు. కాని, కృతవర్మ 
అందుకు అంగీకరించలేదు. అంగీకరించక పోవటమే కాదు; 


జో తదాక చే వ్రోవ రె (రాజన్‌) అనుస్ఫత్య నృలోక తాం 
అహో నః పరమం కష్ట మిత్య(స్రా జా ఏిలేవతుః, 


(శ్రీకృష్ణ లీలామృతం 2458 


"అకు ట రామ కృషులు మవోత్ములు వారల కెగు పసేయగా 
ర్‌ ౯ a 
నిక్కడ నెవ్వడోపు విను మేర్చడ కంసుడు బంధుయు క్రుడై 
చిక్కజె మున్ను మాగధుడు సేనలతో బదియేడు తోయముల్‌ 
దిక్కుల బారడే మనకు దృష్టము వారల లావు వింతయే!” 
అని, తనకు బలరామ కృష్ణుల శ_క్తిసా మర్థ్యాలమీద ఉన్న విశ్వాసాన్ని 
కూడా చాటుకున్నాడు. 
అతని పలుకులు విన్న శతధన్వుడు, అమితంగా నిఠాళచెంది, 
ఆనై న అక్రూరుని సందర్శించాడు. అతజ్జికూడా, కృతవర్మను కోరి 
నశ్లే కోరాడు. కాని, అక్క_డకూడా అతనికి సవోయం లభించ లేదు. 
అకూరుడు అతణ్ణి ఉద్దేశించి... 
“ఎవ్వడు విళ్వంబు నెల్ల సలీలుజె 
లు రా 
పుట్టించు రఊంచు భొలియజేయు 
నెవ్వనిచేష్టల నిజుగరు బవ్మోదు 
'లెవ్వని మాయ 'మోహించు భువన 
మేడేండ్ర పాపడై యేవిభు డొకచేత 
గోరతణమునశకై కొండ నెత్తె 
నెవడు కూటస్టు డీశ్వరు డద్భుత 
కరు డనంతుండు కర్శ్ణసాథి. 
యట్టి ఘనునకు కొరికి ననవరతము 
(మొక్కెదము గాక విద్వేవమునకు నేము 
'వజతు మొల్లము వీవెండు వెంటబొొమ్ము 
బాలు బది మేలు వచ్చె స్‌ సఖ్యమునకు" 


అని, తన వాదయాన్ని విశద సర చుకుంటూ, అతి మందలించాడు. 


అప్పుడు, చేయగల దేమీ లేక, శతధన్యుడు, ఆ మణిని, అ|కూరునకు 
తెలుపకుండానే, అతని యింట్లో ఒకచోట చాచి ఉంచాడు. ఆ వైన 
స్వ పాణ రథణార్థం మిథిలానగరం దిక్కుగా పారిపోసాగాడు,. 


జిష4 (శ్రీకృష్ణ లీలామృతం 


అలా పారిపోతున్న శతధన్వుని, రామకృష్ణులు తరుముకుంటూ 

చెళారు. వెళ్లి వెళి, అతళణి, ఆ నగర పరిసరాల్లో కలునుకున్నారు. 
గ ౧౯ ల రం 

ఆ వెంటనే, (శ్రీకృష్ణుడు. తన చక్రాయుధాన్ని అతనిమీద వదిలాడు. 
ఆ మరుతణంలోసే, అడి అతని తలను నరికి వేసింది. 


ఆవిధంగా కూలిపోయిన శతధన్వునివద్ద , ఎంతగా వెదకినా, 
వారికి స్యమంతకం కనీపించలేదు. అది (గహించిన బలరాముడు, 
శతధన్వుడు, దాన్ని, తన మితు శెవరివద్దనో చాచి ఉంటాడనీ, 
'ద్వారావతికి వెళ్ళి, వా రందరి నివాసాలూ చెదుకవలసిందనీ కృష్ణునకు 
సలవోజచ్చాడు; తనుమ్మాతం, మిథిలేశ్వరుడయిన జనకుని సందర్శించు 
కునే నిమిత్తం, నగరంలో వవేశించాడు, 


బలరాముడు తన నగరానికి అలా విచ్చేయటం, జనకునకు 
అమితానందం కలిగించింది. ఆవెంటనే, ఆయన అతనికి ఎదురువెళ్ళి, 
అర్హ్యపాచ్యాదు లర్పించుకుని, కానిక లిచ్చి సత్కరించాడు, తన 
వద్ద కొంత కాలం ఉండవలసిందిగా అతడి అభ్యర్థించాడు, 


జనకుని కోరికమీద బలరాముడు అక్కడ కొన్ని సంవత్సరాలు 
ఉన్నాడు. ఆ సమయంలోనే, దుర్యోధనుడు అక్కడికి వెళ్ళి, ఆయన 
వద్ద గచాయుద్ద "కెళలం [గహించటం జరిగింది. 


కతధన్వుని మరణవార్త చేరగానే, చ్వారావతిలోఉన్న 
అతని మితులందరూ అడలిపోయినారు.' అంతలో, స్యమంతక 
మణికోసం, శతధన్వుని మి తుల నివాసాలను (శ్రీకృష్ణుడు వెదుక 
దలచాడసికూడా వారు “టం జరిగింద. అది కారణంగా, (శ్రీకృష్ణుని 
చేతులో తము బతు కమౌతుందో అన్న భయం వారినందరినీ 
ఆవరించింది. 

అడే సమయంలో, తనఇంటభ్రోఉన్న న్యమంతకం అ[కూరుని 
కంటపడ్డది. చాన్ని చూడగానే, అతడు కంపించిపోయినాడు. మణి 
తనవద్ద ఉన్నదని మాధవుడు గ్రహించిన పతంలో తన మర్యాద 


44 Um రీలాక్స క 


అలా ఫాడోతున్నే కశన్యురి, శామకృష్ణు కకమకుటూ 

చారు, వో మ్ల, అకణ్ల ఆ నగర పరినరాల్లో కలునుకున్నారు, 
m mm గ గా 

అ వెంటే, (శ్రీకృష్ణుడు, శ్‌ చశ్రాయుఢాన్ని అకనిమీర నరీలాడు, 
అ మరుక్షణంలో, అరి అశని తలను నరికి వేసీంరి. 


ఆవిధంగా కూలిపోయిన శశథ్గన్యునివర్డ, ఎంతగా వెరకిన్నా 
వాడీ స్యమంశకం కనీవీంచలేరు. అరీ (గ్రహించిన ఇ0కాముడు, 
శశఢమ్యుడు, కాన్ని, శన మిత్రు శెనరినర్ణనో ఛాలి ఉటాడు, 
ఛ్యాఠావి వెళ్ళ, ఛా రంది నివాసాలా వెదుకవలనింరనీ కృష్ణునకు 
సరవోఇచ్చాడు! శనుమా కం, మిఢిరేగరుడయిన జనకుని సందర్శించు 
పనే నిమిత్తం, నగరంలో | వేకించారు 


జరిరాముడు తనీ నగరానికీ అలా విచ్చేయటం, ఏనీక్షునకు 
అమితానందం కలిగించింది. ఆవెంటీశే, అయన అతనికీ ఎరుకువెళ్ళి, 
అర్థ ఫార్యారు లర్నించుకునీ, శానీక లిచీ సక్కరించాడు, తస 
ఫర్ట్‌ కొంళశాలం ఉండవరిసీంరిగా అకర్ణే అభ్యర్థింాడు. 


విశకుని కోరికమీర బలరాముడు అక్కడ కొన్ని నంనశ్సరాలు 
ఉన్నాడు, ఆ సమయంలోనే దుర్యోధనుడు అక్కడికి వెళ్ళి అయన 
వర గభాయుర్ధ T¥e0 గ్రహించటం జరిగంది. 


కశరన్యుని మరణవార్త చేరగానే, చ్యారావతిలోడిన్న 
అశని మిశులురరూ అడలిపోయినారు, అ౦కలో, స్యమంకక 
మణికోసు శశగ్గన్యుని షి కుల నివాసాలు (శ్రీకృష్ణుడు వెరుక 
డలచాడగికూడా వారు 41౪) జరిగిం, అవి శారణంగా, కని 
చేతులో శమ ద్రకు శేవొపందో అన్నే భయం వారినంగరినీ 
అనరించింది, 

అరే సమయంలో, శనఇంట్లో ఉన్న స్యమంతకం అక్రూరుని 
కంటీపడ్డది, ఛాన్నీ చూడగానే అతడు కంపీంచిపోయినాడు, మణీ 
తనర్థ ఉన్నరని మార్గవ్పడు గ్రహించిన పక్షంలో శన మర్యాద 


జ 


U [| రీాన్సుకం 2b 
నీలువరనీ అకడు కావించాడు, ఆ భయంతోశే అతడు కృశనర్ళతో 
సవా అక డినుంచి పారిపోయినాడు, 


తేన భక్తుడైన అక్రూరుడు, ఆవిధంగా చేశాంకరగకుడు 
శావటం శ్రీృష్ణుకు జాగ్గ కలిగించింది అందుకచ్కే ఆయన శీక్‌గి 
అళస్ణ రప్పించి గౌరవ పృరసృగంగా జశవీతో ఇలా అన్నాడు, 


“అక్టూకా 1ఖో శగన్వడు, స్యమంశకాన్ని నీకు శెళియ 
కుండా మీయింట్లోఉంని వెళ్ళిన సంగతి మాకు తెనింది. అడికార 


ణంగా, ఇక చాలీ విషయంలో నువ్యు యేవిథంగానూ భయపడవళణీన 
పనిలేదు,” 


కక హృళశాని! వర్ధా. సశాజితునకు పశ సంశానం లేరు, 
అక్రనిక వీడ ప్రదానం చేయవళనినవారూ. అశని బుణాలను శీర 
వరినీన వాహ ఇక అశని రౌహి శ్రుకేనన్న విషయం నీకూ శెలను, 
యథార్థానికీ, ఆ పనీ శేసేవారిక్సే మృషలరైన అగ్లీ సక మించటం 
థర్మం. అయినప్పటికీ ఆ స్యమణకాన్ని మేము కోరటంలేదు. 
రాన్ని నీ వరే ఉంచటానికి మేము నిశ్చయించుపన్నాము. కాని, 
మా అన్నగారైన బరరాముడు ఆ మణి విషయంలో నన్నే నమ్ము 
లేకండా ఉన్నాడు. అరి కారణంగా, వ్యు రయ ఊరి, ఆ మణిని 


క్‌ నను రాశవకే న్యస్త క్వయ్యాత్తే శథన్యా 
స్యమంకకో ముణీః [మూన్‌ విదిశ వూర్యమేవ 51, 
స శాలీశోఒన వళ్యళ్యాద్‌ గృహ్హీయ ద్ధహిు; సుశాః 
రొయం నినీయావ। వీండాన్‌ విమచ్యర్థం శ్‌ కోషీకం, 
కానీ రరర వై యాసాం నవ్రకే మణీ! 
[తు మా మగ! నమ్యుగ్‌ న వ్ర్యేశి మణిం |స్రకి, 
రర్గయన్య వువోశాగ నింగూశాం శాంకి మానవా 
కవ్యుళ్ళిన్నా మళ్లా ప్టర్య వర్తల్తే గళ్ళ వేదయః, 


iB (శ్రీకృష్ణ లీలామృతం 


ఒక్కొసారి మన వారికందరికీ చూపించవలసింది. మన బంధు వర్గానికి 
అంతటికీ మనశ్శాంతి కలిగించవలసింది. ఆ వైన, దాన్ని నువ్రతుడ 
వైన నీ వద్దనే ఉంచుకుని, నీవు ఇటీవల అనుదినం స్వర్ణ వేదికలమీద 
చేస్తూ ఉన్న యజ్హయాగాదికాలకు దాని ఫలితాన్ని వినియోగించ 


వలసింది." 


ఆ విధంగా పలికి, అ కూరునివద్ద ఉన్న స్యమంత కాన్ని తన 
వారి కందరికీ చూపించి, శ్రీకృష్ణుడు మనశ్శాంతి పొందాడు. ఆ 
తరువాత నే, ఆ మణి ప్రభావంవల్ల తనకు లభ్యమైన సిరి నంతనూ దానం 


వసి అ|కూరుడు "దానపతి"' అనిపించుకోవటం జరిగింది. 


అనంతరం, (శ్రీకృష్ణుడు, మరణించిన తన మామగారికి పర 
లోకంలో మేలు చేకూరే నిమిత్తం, జరుపవలసిన కర్మలన్నింటినీ 
యథావిధిగా, బంధు మి|తుల నమశతాన జరిపించాడు. 
98. ఇంద వన్థంలో (బ్రీళృొత్తుడు గ్‌ 

ఆ తరువాత ఒకసారి, (శ్రీకృష్ణుడు, సాత్యకి _పభృతులైన 
యాదవ (పముఖులతో సవా, పాండవులను చూసి వచ్చే నిమిత్తం 
ఇం[ ద (పస్థానికి వెళ్లటం జరిగింది. అలా వెళ్లిన యాదవ వీరులనూ, 
(శ్రీక్ళష్తునీ యుధిష్టిరాదులు విధ్యు.క్తంగా పూజించారు. ఆలింగనం 
చేసుకున్నారు. తమ పూర్వ పాపాలనన్నింటినీ ఆయన స్పర్శద్వారా 
తొలగించుకున్నారు. మందవొోసాన్ని వెదజల్లే ఆయన ముఖార 
విందాన్ని దర్శిస్తూ మహచానందం పొందారు. ఆ సమయంలో 
(శ్రీకృష్ణుడు కుంతీచేవిని కలునుకుని .... 


"అత్తా కొడుకులు గోడలు 
జితానందముగ బనులు చేయగ నాశ్మా 


*96 తతః స కారయామాన (క్రియా బంధోర్హృతన్య వె 
నాకం సువ్శాద్భె ర్భగచాన్‌ యా యో; స్యుః సాంవరాయికాః. 


1 i UE రీలామక 


ఒక్కసారి మన శారికంరరికీ చూషింశవరిస0రి, మన బర్లు వరా ౩ + 


అంతటికీ మనశ్శాంతి కలిగించవ౭నిండ్‌, ఆ నైన్‌, రాన్ని సున్రకుడ 
వైన నీ వద్దనే టుచుకన నీవ ఇటీవల అనురినం స్వర్ణ ేడికలమీర 
చేస్తూ ట్న యజ యాగారీకాలకు రాని ఫరిశాన్ని వినియోగించ 
వలసింది.” 

ఆ విధంగా పరిశీ ఇ కూరునీవర ఉన్న స్యమంకకాన్ని శ్ర 
హారి కంరరికీ చూపించి శ్రీగృష్టుడు మనశ్శాంతి పొందాడు. ఆ 
తరువాతే ఆ మణ ప్రభావంవల్లి శనకు లభ్యమైన సిరీ నశనూ రాన 
చేస్తే అక్రూరుడు 'వానవతో అనీవించుకోవటం జరిగింది, 


అనంతరం, శ్రీకృష్ణుడు పో మరణించిన శన మాగాణి షర 
లోకంలో మేలు చేశే నిమి త్రం, జరునకలిసీఫ కర్మలన్ని౦టిీ 
యళథావిధిగా, వగు మీక్రుల సమళాన బరీవీంచాడు, 
(|, కడపలో (కతు: 

౪ తగువాక ఒకసారి, (కృష్ణుడు, సాళ్య!ీ |వక్ళరై న 
యారన ప్రముఖులతో నవా, పొండనృలను చూసి నచ్చే నిమి శ్రం 
కంద కాని నటం ౪006. అలా వ్లన యార వీరులనూ, 
శ్రీగష్ణనీ యఖ్టిశాపబ విధ్య క్తంగా పూకించారు. ఆలింగన 
చేఘపిళ్నారు. శమ వూర్య పొపొథన్నింటినీ ఆయన స్నర్భథ్యారా 
తొంగించుకున్నారు. మంరవోసాన్ని వెరజల్లే ఆయన ముళార 
విభాన్ని రర్శిక్లూ మహథానందం పొందారు. ఈ ననుయంలో 
ఫీ క ముడు కుంతీ కలుసుకుని... 
Us 


అత్తా కొడుకులు గోడలు 
కీళాగందముగ వీనులు వేయగ గాళ్ళా 


48 $ ఫీ కారయామాస కియా బిగ్లోర్ల త్య a 


శక 


Uy కీలామకం gu 


యకానుగనై యౌజ్ఞా 
వక్తారులు కి మకురె సమ్మోదమునన్‌' 
ని (వేమవూర్యకంగా పలికరిచాడు, 


శ్రీగ్యష్తుడే ఈము శానై వళ్ళి తన్ను అలా వబకటలి 
నరుకు. ప్రంీదేని ఎంకగాకో సంతోషించింది, చా థల 
రాళ్ళీందీ గద్గద భారణతతో ఆయన కిలా విన్నవించుకుంి : 


కృష్ణా! నీరయకళ మే మంఠరం క్షేమంగానే ఉన్నాము. 
నువు సర్వలోక ముహ్ఫరుడల్చీ, ని న్నాశ్రయించిన వారి ేశాలను 
నిరూలించటంలో నీకు నువ్వేఫాటి యథాగ్థానక, నాకూ శా వల్ల 
లహ నష్టే కక్కు మూ అరృ్టంళనే, నువ్వు మమ్మల్ని మరి 
హోండా, సర్యవేళలా పమ్మల్ని కాపాడుతూ మా కష్టాలు కొల 
గిస్తూ ఉండటం జరుగుతోం” 


పంలీలేని, ఆవిధంగా కన వ్యాదయాన్ని నివేదిచుకున్న శరు 
వాక, యరిష్టీషడు ్రీ కృష్ణు కర్ణే... 

స్ట్టగలేస నిన్ను రను ఛామములురు నందనారు శే 

వట్టున కైన నట్టి సణ భర చి క్రడ వీ శేరు మూ 

చ్యుమముకు కలెర్యు ూశెర వల్బ మైన వమ్ము శే 

మెట్టి పులు చేసితి మధీళ్యర పూర్యరీర వేళలన్‌' 


అగి క్రస్తుకిపూర్ణకంగా శన క Ve శన శెబప్టపన్నాడు, 
1 వూ శ్రి త: 


ఈ శ్రరువాక్త, గర రాశారుల అభ్యర్థనమీర, Us 
కం వగ్గులో కొన్నీ నెల లున్నాడు. ఈ సమయంలో, efit, 
అయన, అర్టుననికో, మృగయాకిశో గార్గం యముశాశీరంలో ఉన్న 


శాం మ్మాష్మి గృగవాన్‌ యా యాః ష్య ఫొతగాయికాః [| అరణ్యాని! వెళ్ళటం 2008, అక్కడ వాద కస షుగాలను 


248 (శ్రీకృష్ణ లీలామృతం 


"వేటాడి, అనంతరం, బడలికను తొలగించుకునే నిమి త్తం, కాళిందిలో 
స్నానం చేయటానికి వెళ్లారు. అలా వెళ్ళిన కృష్టైర్దునులకు ఆ 

య శి జ 
(ప్రాంతంలో వివారిస్తన్న ఒక సుందరాంగి కనిపించింది. అప్పుడు, 
అర్జును డామెను సమీపించి... 


“సుదతీ యువ్వరిదాన వేమికొజ కిచ్చోటం బ్రవదర్తించె చె 

య్యది నీ నామము గోర్కియొట్టిది వివావో కాంతతో గూడి యీ 
నదికిన్‌ వచ్చిన జాడ గానబడె ధన్యంబయ్యె నీ రాక నీ 
యుదయాది స్థితు'లెల్ల జెప్పు మబలా యుద్యతురంగేతణా " 


అని పలుకరించాడు. ఆయనకు సమాధానంగా, ఆ కన్య... 


“నరవీరో_త్తమ యేను నూర్యుని సుతన్‌ నా పేరు కాళింది భా 
స్మర సంకల్పిత గేవామందు నదిలో గంజాడు విష్ణున్‌ (బభున్‌ 
వరుగా గోరి తపంబు సేయుదు నొరున్‌ వాంఛింప గృమ్షుండు వ 
న్యరతిన్‌ వచ్చి వరించు నంచు బలికెన్‌ నా తండి నా తోడుతన్‌ ” 


అని తన విషయమంతా తెలుసుకుంది. 


ఆమె పలుకులు విన్న అర్జునుడు కృష్ణుని సమీపించి, ఆమె 
విషయం ఆయనకు విన్నవించుకున్నాడు. అది విన్న (శ్రీకృష్ణుడు 
అమిశానందంతో ఆమెను స్వీకరించాడు. 


95. .... నొగ్నజితి : 


ఆ తరువాత, (శ్రీకృష్ణుడు, తన మేనత్త అయిన రాజాధీబేవి 
కుమా _క్రెను, తనకై తపిస్తున్న కన్యను, మిత్రవిందను, ఆమె సోదరు 
లై న వించానువిందుల అధీప్పిశానికి భిన్నంగా, స్వయంవర మంటపం 
నుంచి అపహరించుకు వెళ్లాడు, అనంతరం, కోనల దేశాధిపతి అయిన 
నగ్నజిత్తు కుమార్తెను. "సత్య" అని పిలువబడే కన్యను, నాగ్నజితిని 
వివాహాం చేసుకోవటం జరిగింది. 


గీ UX రీలాసశం 


వేటాడి, అనయరం, బడలికను శొలగించుకుకే నిమి త్తం, కాశింరిలో 
స్నానం చేయటాన! వెళ్ళాము అలా వెళ్ళిన కృష్ణార్టనురకు క్ర 
(ప్రాణంలో విహరిస్తున్న ఒక సుంరరాంగ కనిపించింది, అ్పకు, 
అర్థను కామెకు సమీపీ౦చి, ,, 


“పకక యేవ్యరీరాన వేమికొటి $ల్ళోటం శవం 3 

య్యది నీ నామము గోర్కియెట్టిడి ివావోకాంకశో గూడి యీ 
నిన్‌ వల్ళిన జాడ గానె గన్యంయ్యె నీ రాక నీ 
యరయారి స్థితుల్ళు కళ్ళ బలా యుర్యశ్కురంగేకణా * 


అని సలుకరించాడు. ఆయనకు సమాగాన0గా, ఆ కన్య, 


“నళలీరో శ్రమ యేమ సూర్యుని నువ్‌ నా సేగు కాఖిరీ భా 
స్కర సంకలిత గేశాముంరు నరిలో గ౦కాకు ష్ణన్‌ (కున్‌ 
వరుగా గోరి శషంటు సేయురు సొపన్‌ శాంశింన గృష్టండు వ 
న్యరటిన్‌ వళ్ళి వరించు నంచు 2లో నా తండి నా లోడుక్‌” 


అని శన ఫిషయనుంశొా శెలుప్పకుంీ 


అమె వలకులు విన్న కర్థనుకు కృష్ణుని నమీషింనీ, ఆపె 
విషయం ఆయనకు విన్నమిచుపన్నాడు, అది విన్న (కోకు 
అమిశానంగంకో అమెను స్యీకించాడు. 


[| wm నో! [48 | 


౪ శరువాక్క శ్రీకృష్ణుడు, కన మేన క్ష అయిన రాజాగ్గిరే 
పమా శ్రమ, శనై శిస్తున్న కన్యకు, మిశ్రవింరను, అమె సోరరు 
కైన వింధానలిందుల అభీనిశాని కష్టంగా, స్వయంవర మంటకు 
నుంచీ అపహరించుకు వెళాడు, అనంతరం, కోసం చేశారిపకి ఆయిన 
నగ్నకిక్తు కమాను “ళ్ళ అని పిలువలడే కన్యను, నాగ్నజితి 
వివా చేసుకోవటం జగం, 


అటు దాక ముం 


| 


Ur నీలా 5 జ 


నగ్న కిస్తునద్ధ వీడు ఆలోవుబంేని. అని శనం వానను 
నహంచేని కాష్టు వాటిని కమింపం వాలీ] తన కుమార్తె ఫ్చీ 
వివావం. చస్తానని నగ్నకిక్త శవం శేశాకు (కమర 
ణి 
కరీ గ్రహించి అక్కడి! మై ఆ వీడు ఆోపయా కరాలో 
తడు హపొంలో సమీపించి, అవలీలగా వాటిన నీగహీంచాడు, 
శొటీకీ ముక్కు కాళ్ల పోశాడు శాలి ర్‌ర్యాన్ని వొరీచారు, 
క పరంగా వాటి క్తి అక్యలోకి శీకుకుకల్ళి కరి. విలు 
బిర్గహమలో ట్ల కొయ్య బొమ్మభు ఉడ్కుక కోమేటటూా, 
: ట్ల 
వాటీని సభాస్థళానిక ఈడ్చుకు పోయినాడు. అరి శూర నగ్న కీక్తు 
కిమితంగా ఆనందించి, కను శ శకం ప్రకారం, కన మారె శ 
యన కీళ్ళ వివాహం శేశాడ, ఆ విధంగ, mae bys pss 
ఛాగ్య కావటం జరిగిందీ, : 


9, షల్‌ WIC 


కకత ్రీళృర్ణుడు కేకయ రాజల శన మేన 
(సక రీ ాకుహా అయిన శరన, ఈమె సోదరులు సశర్థవారురి 


బాగా (గహొంచార్లు, మద కాజవ్టక్ర రితును హీడ్రా విచావాం 
చేసుపన్నాడ 


శ్రీకృష్ణుని కస్ట ప్రయోగ పాటీ వాన్లికీ రికగా కర (నాగు 
[కశత నిరర్శనం, కృష్ట విర్యా విగారదురంగరిలోనూ అయనభే అగ 
కంబాల మనటాని! అది శార్కాణ౦, 


పము 


ఖో [ర సమయ మూర రా వీరకరం (కు! 
ఆశ్నానం న భ్ధా క ళా క్యగ్ళ గీలమైన శ్‌, 
RET వాశాతష 
కర్ణ boar బాన్‌ కాలో రాగముడూల్‌ యక, 


లీక (శ్రీకృష్ణ లీలామృతం 


మద డేశాధీశ్వరుడైన బృవాశ్సేనుని ఇంటికి చేవర్షి అయిన 
నారదుడు తరుచుగా వచ్చిపోతూ ఉండేచాడు. ఆయన వచ్చినప్పు 
డల్లా, అక్కడివారికి, (శ్రీకృష్ణుని లీలా విలాసాలను అత్యుత్సాహంతో 
అభివర్ణిస్తూ ఉండేవాడు. 


వాటిని విన్న లకణకు, (శ్రీకృష్ణుని పట్ల అభిమానం దినదినాఖి 
వృద్ది వెౌందసాగిందిె. కాల కమాన, ఆమెకు ఆయనమీద (పేమ 
జనించింది. “ఆయన్ని తప్ప అన్యుని వివాహం చేసుకోరాదు" అని 
ఆమె నిర్జ యించుకోవటం కూడా జరిగింది. 


బృవాక్సేనుడు అది |గహించాడు. ఆమెను, తన [పాణానికి 
(పాణంగా చూచుకునేవాడు కావటంవల్ల, ఆమె కోరికను తీర్చటానికి 
నిళృయించుకున్నాడు. 


అది కారణంగానే, (దౌపదికి, అర్జునుని భర్తగా సంపాదించే 
నిమి_త్తం, విదర్భ దేశాధీశ్వరుడు మత్స్య యం( తాన్ని కల్పించినట్టుగా, 
ఆయనకూడా అటువంటిదా న్నే మరొకదాన్ని సృష్టించాడు. కాని, 
ఆవిషయంలో, ఆయన మరొక అడుగు ముందుకు వెళ్లటం జరిగింది. 
ఆయన కల్పించిన యంతంలో, మత్స్యం కనిపించేదికాదు; దాని 
నీడ మాతమే నీటిలో ద్య|ోతమ యేది. 


అది (గ్రహించిన అస్త్రవిద్యా విశారదులై న రాజు లెందరో 
తమతమ అధ్యాపకులతోసవా మద దేశానికి వెళ్తారు. ఆ మశ్చా గన్ని 
వడగొట్టడానికి ఎంతగానో (పయత్నించారు. కాని, ఏ ఒక్కరికీకూడా 
అది సాధ్యం కాకపోయింది. జరాసంధ, శిశుపాల, భీమ, దుర్యోధన 
కర్గాది వీరులు అక్కడ ఉంచిన వింటికి నారిని నంధించటంవరకు విజ 
యాన్ని సాధిస్తూవచ్చారు. కాని, మత్స్యం ఎక్కడ ఉన్నదీ తెలునుకోే 
లేక, ఆ వింటిని అక్కడే వదలి వెళ్ళిపోతూ వచ్చారు, 


(శ్రీకృళ్ణ ఫీలొమృతం ల్రైక్ర! 


అంతలో అర్జునుడు ముందుకు వచ్చాడు. నీటిలో కనిపించే 
నీడనుచూసి, ఆ మత్స్యం ఉన్న స్థలాన్ని |గహించాడు. దాన్ని 
మనసులో ఉంచుకుని, వింటికి బాణాన్ని సంధించాడు. అతిజాగత్తగా 


దాన్ని వదిలాడు. కాని, అది, ఆ మ త్యాన్ని కూలగొట్ట లేకపోయింది; 
దానికి తగిలి (కింద పడిపోయింది. 


ఆవిధంగా విలు కాం|డందరి గర్వమూ హారించిపోయిన తరువాత, 
(శ్రీకృష్ణుడు రంగంలో (ప్రవేశించాడు. ఒకే ఒకసారి, ఆ మత్స్యం 
నీడను నీటిలో చూశాడు. వింటికి నారిని బిగించి, బాణాన్ని సంధించి, 
అవలీలగా వదిలాడు. దాంతో, ఆ మత్స (se నేలకు కూలిపోయింది; 
లతణ ఆయన ధర్మపత్ని అయింది, 


ఆ విధంగా, ఆ మహానుభావునకు రుక్మిణి,జాంబవతి, సత్యభామ, 
కాళింది, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, లతణ అనే అష్టపత్ను 
లేర్పడ్డారు. వారు కాక, మరి పదవోరువేలమంది రాజనుందరులు 
కూడా ఆయనను సేవించటం జరిగింది. 


97. (పేమన్నడూవిజో రౌధాదోని : 


(శ్రీకృష్ణుని ధర్శపత్నులందరూ ఒక యెత్తు; రాధాబేవి 
ఒకర్తూ ఒక యెత్తు. ఆమెకూ (| శ్రీకృష్ణునకూ యేవిధమైన భేదమూ 
లేదు. (శ్రీకృష్ణుడే రాధ. రాధే (శ్రీకృష్ణుడు. వారిద్దరినీ వై వాహిక 
బంధంతో ఏకీకృతం చేసినవాడు చతుర్ముఖుడు. 


రాధాదేవి క న్యాకుబ్ద రాజకుమారి. వృషభానుని కుమొ_ర్పె. 
ఆ వృవథానుడు, పూర్వజన్మలో, నృగమవోరాజు కుమారుడైన 
సుచం| దుడు. 


సుచం[దుని భార్య కళావతి. ఆ కళావతీ సనహితుడై, 
నుచందుడు, గోమతీ తీరానికి వెళ్ళి, ఒక ఆ(శ్రనుం పర్పరచుకుని, 


చతుర్ముఖుని గూర్చి పన్నెండు దివ్యవత్సరాలు తీవమైన తపస్సు 
చేశాడు. అతని తపన్సుకు మెచ్చి, చతుర్ముఖుడు |పత్యతమై, "నీ కోరిక 
యేమిటి *' అని అతణ్ణి అడిగాడు, 


నుచందుడు, ఏవిధమైన ఆలోచనా లేకుండా, 'నాకు మోతం 
కావాలి" అన్నాడు. అది విన్న చతుర్ముఖుడు, అతని కోరిక నెరవేరే 
టట్టుగా వరమిచ్చాడు. కాని, అది (గ్రహించిన కళావతి, ఆ విధ మెన 
వర పచానంవల్ల తనకు భర్హ్భవియోగం సంభవిస్తుందనీ, తన కా విధ 
మైన అన్యాయం జరుగకుండా చూడవలసిందనీ చతుర్ముఖునకు నివే 
దించుకుంది. 


ఆమె పలుకులు వన్న చతుర్ముఖుడు, వారు, ద్వావరయుగాం 
తాన తిరిగి దంపతులయేటట్టూ, ఒక కుమాశ్తె కలగగానే వారికి 
మోవం లభించేటట్టూ, తన వరాన్ని కొద్దిగా సవరించుకున్నాడు; 
అద్భృళ్యుడై నాడు. 


అనంతర కాలంలో ఆ కళావతి, కన్యాకుబ్ద దేశాధీశ్వరుడై న 
భలందన మవోరాజుకు కుమార్తె గా యజ్ఞ కుండంలో ఉద్భవించింది. 
సుచం[దుడు గోపవరుడై న నురథానునకు వృషథానుడనే కుమారు 
డుగా జన్మించాడు. 


అయోనిజ అయిన ఆ రాజపు తీ, వృష భానుడూ, చతుర్ముఖుని 
నిర్ణయం (పకారం భార్యా భర్త లయినారు, వారికి, కాలక్రమాన ఒక 
కుమా రె జనించింది. వా రామెకు రాధ అని నామకరణం చేశారు. 


నారదమవార్షి, ఒకసారి, వృషభానుని కలుసుకుని, ఆయన 
కుమా _ర్రెకు తగిన భర్త ఒకే ఒక డున్నాడనీ, ఆయనే నందనందనుడైన 
(శ్రీక్ళమ్ణుడనీ తెలియపరచాడు. అలాగే, ఆయన, నందునితో, “మీ 
నల్లనయ్యకు తగిన భార్య వృవభానుని ఇంట్లో రాధగా వెరుగుతోంది 
అని చెప్పటంకూడా సంభవించింది, 


(శ్రీకృష్ణ లీలామృతం కకక 


కాలమాన, ఒకసారి వృవభానుడు రాధను కీసుకుని, 
నారదుని సూచన |వకారం, భాండీరవనానీకి వెళ్లాడు. ఆ నమయంలో 
నంచాదులు, బాలక్ళప్థ సహితులై_ అక్కడ ఉన్నారు. 


రాధ ఆ వనంలో (పవేశించగా నే, కృష్ణయ్య గుక్కపట్టి 

మం! లు 

పడవటం మొదలు పెట్టాడు, అతణ్ణి శాంతింప చేయటం అక్కడ ఉన్న 
వారికి ఎవరికీ సాధ్యం కాకపోయింది. 


అంతలో రాధాదేవి వారిని నమీపించి, కృష్టయ్యను తన 
చేతుల్లోకి తీసుకుంది. ఆ వెంటనే, కృష్టయ్య రోదనం మాని, ముసిముసి 
నవ్వులు నవ్వటం మొదలు పెట్టాడు. అది (గ్రహించిన నందుడు, “వీరిద్దరికీ 
యేదో పూర్వజన్మ సంబంధం ఉండి ఉంటుంది అనుకున్నాడు, నారదుని 
పలుకులు స్ఫురణకు తెచ్చుకుని, ఆశ్చర్యంతో వారి వంకనే చూస్తూ 
అలాగే నిలబడి పోయినాడు. 


అంతలో, భూదేవీ చతుర్ముఖుడూ అక్కడ |పత్యతమైనారు. 
ఆ రాధాక్ళష్ణులను నభ క్రికంగా (వస్తుతించారు. వా రిద్ధరికీ ప్రణామం 
చేశారు. ఆ వైన, చతుర్ముఖుడు, అక్కడే ఒక మంటపాన్ని ఏర్పాటు 
చేయించి, వా రిద్దరికీ వేదోక్తంగా వివావాం చేయటం కూడా జరిగింది. 


రాధాదేవి [పేమ న్వరూపిణి; మూూర్తిదాల్చిన మధుర భక్తి, 
ఆమెకు, ఆవిధమైన వికిష్టస్థానాన్ని |పసాదించింది, (శ్రీహరి చరణా 
జ్ఞాలనే నర్వదా ఆశ్రయించి ఉండే తులసి. 


రాధాదేవిని, గోలోకంలో లీలావతి అనీ, వైకుంఠంలో 
(శ్రీ మవోలత్మి అనీ పేర్కొనటం జరుగుతుంది. (శ్రీవారి సృష్టికర్తగా 
వ్యవవారించే సమయంలో, ఆమె (ప్రకృతిగా ఉండి సృజన కార్యానికి 
ఆయనకు దోవాద మిస్తూ ఉంటుంది. 


రాధాదేవిది అనన్యమైన భక్తి. (శ్రీకృష్ణుని విడిచి ఆమె 
ఉండలేదు. |శీకృష్ణుని మరచి ఆమె (బదుకలేదు. (శ్రీకృష్ణుని పట్ల 


22ర్ర్‌థ్ట (శ్రీకృష్ణ లీలామృతం 


ఆమె ఏ విధమైన అవచారాన్నీ త౬ పెట్ట లేదు. ఇతరులు తల పెట్టిన 


పసతంలో తను నహించ వకు; అది ఆమె విశిస్టత. 


పరా భక్తికి రాధాదేవిని మించిన నిదర్శనం మరొకటి 
లభించదు. వరా భక్తికి మారురూపమే రాధాచేవి. (శ్రీకృష్ణుని సేవ 
ద్వారా ఆమె పొంద దలచేది యేమీ లేదు. (శ్రీకృష్ణుని సంతుషి. 
దం లు 
వరచట మే, జయనదై న ఆనందాన్ని, తణ కణం అతిశయింప చేస్తూ 
ఉండటమే ఆమె పరమాశయం. అది కారణంగానే, ఆమె (శీకృష్ణు 
నితో తాదాత్మ్యం పొందగలిగింది. |శ్రీకృష్ణుని పత్ను అందరి | పళంన 
లకూ పాతురాలు కాగలిగింది. (శ్రీకృష్ణుని, రాధాక్ళృష్టుని చసుకోే 
గలిగింది. 


అటువంటి రాధాబేవిని పరీకించాలన్న అభి|షాయం, ఒక 
సారి మాధవునకు కలిగింది. ఆ వెంటనే, ఆయన, ఒక గోపాంగన 
రూపం ధరించి, రాధాదేవిని కలునుకున్నా డు. 


ఆ మాయా గోపికను చూడగానే, రాఛాబేవికి. ఆమె మీద 
అదో విధమైన అభిమానం కలిగింది. ఆ గోపిక నామె (శ్రీకృష్ణునకు 
(పతిబింబంగ* భావించటం జరిగింది. అది కారణంగా నే ఆమెను 
విధ్యుక్తంగా పూజించింది; సత్కరించింది. ఆ రోజంతా ఆమెతోనే 
గడిపింది, 


మాటల సందర్భంలో, రాధాదేవి ఆ గోపిక నడిగింది; 
“మీ పే శేమిటి * మీ నెక్కడ ఉంటారు?” అని. ఆమెకు నమా 
ఛానంగా, ఆ మాయా గోపిక, తను ఉండేది నందపురి అనీ, తన్ను 
అక్కడి వారు, గోవదేవి అంటారనీ ఇఆలియపరచింది, అనంతరం, చీకటి 
పడబోయే ముందు, అతి బలవంతంమీద ఆమె సెలవు తీకుకుంది. 
"మళ్ళీ చేప తప్పకుండా వస్తాను అని ఆమెకు మాట యిచ్చి, ఆమెకు 
కొంత మనశ్శాంతిని కలిగించి, అక్కడినుంచి వెళ్లి పోయింది, 


(శ్రీకృష్ణ లీలామృతం కీకర 


అన్న (ప్రకారం, ఆ మాయాగోపిక, మర్నాడు మళ్లీ వచ్చింది. 
వచ్చి, మాట్లాడకుండా, ఓ మూల మౌనంగా కూర్చుంది. ఆది చూసిన 
రాధాదేవి, ఆమెను నమీపించి, ఆమె అలా ఉండటానికి గల కారణ 


మేమిటో తెలుపవలసిందని (బతిమాలుకుంది. దానిమీద, ఆ మాయా 
గోపిక యిలా చెప్పింది. 


“ఉదయాన నేను గోవర్డనగిరి సమీపంలో చెరుగమ్ముకు'నే 
నిమిత్తం వెడుతూ ఉండగా, నందనందనుడై న ఆ నల్లనయ్య నా 
యెదుట (వత్యతమై నాడు, నొ చెయ్యి పట్టుకున్నాడు. "నన్ను వెళ్లి 
చేనుకోవలసింది అని యుంతగానో బలవంతం చే శాడు. 

దాంతో, నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది, ఆ కోవంలో, 
ఆయన్ని, నోటికి వచ్చివట్టల్లా తిశ్తుశాను. "చేసుకోగా చేనుకోగా నీ 
బోటి నలవాణి, నవనీతచోరుణి, గొలవాణి చేసుకోవాలా !' అని 

౧ ళం ae) a) లం 
కూడా అన్నాను, 


శే నలా అనగానే, ఆయన, కోపంతో, నా వెరుగు కుండను 
పగులకొట్టాడు. వెరుగంతా (తాగేశాడు. వెకిలిగా నవ్వుకుంటూ 
వెళ్లి పోయినాడు. 


నిజానికి, అతనివంటి అల్టరివాడు ఇంతవరకు పుట్టలేదు; ఇక 
ముందు పుటబోడు. అతడి నమ్ముకున్న వాళ్లు, అతణ్ణి ఆ|శయించిన 
ఆ) ey య కం 
వాళ్లు, అతణి పెళ్లి చేనుకున్న వాళ్లు చివరకు వమౌశారో నాకు 
న్‌ లిం య య i 
మాతం 'తఇలియకుండా ఉంది.” 

ఆ మాటలు విన్న రాగారేవి అమితంగా బాధపడ్డది. ఐనా, ఆ 
బాధను బయట వడనీకుండా, ఆ మాయా గోపికతో ఇలా 
అన్నది. 

“అమ్మా! నువ్వు ఆ మహాను భావుణి ఎందుకు ఇంతగా తూల 
నాడుశున్నావో శాన (గ్రహించ లేకుండా ఉన్నాను, ఎనని దర్శనం 


వ56 (శ్రీకృష్ణ లీలామృతం 


కోనం, (బవ్మూకు దాడులు తపిన్తూ ఉంటారో, ఎవని పాదధూళి 
పొంవటంకోనం భక్త శఖామణు లందరూ _పయత్నిస్తూ ఉంటారో ఆ 


పవి తతమమూర్షిని అన రానిమాటలంటున్న్నావు. అది వ మా తమూ 
భావ్యంగా లేదు. 


ధర్మ సంస్థాపన కోసం, అధర్మాన్ని నశింపజేసే నిమిత్తం, 
శిష్టులను రజించటానికి, దుష్టులను రికించటానికి ఉద్భవించిన ఆ 
(శియఃపతిని నిందించటం న్యాయం కాదు, 


అతడు నల్ల వా డన్నావు. కాని, ఆ నల్లనయ్య అను గహాం 
వల్లన, మహార్షులుసయితం, తమలో ఉన్న చీకటి తెరలను తొలగిం 
చుకో గలుగుతున్నారు. అది నువ్వు |గహించినట్టు లేదు. 


అతడు వెన్నదొంగ కావచ్చు. కాని, ఆ వెన్నతోపాటు, అత 
డెన్ని పవిత వాదయాలనో ఆకర్షిస్తున్నాడు; |గహిస్తున్నాడు. అది 
నువ్వు (గ్రహించ లేకుండా ఉన్నావు. అసలు కృష్ణుడం"ే యేమిటో 
తలిస్తే, నువ్వలా అని ఉంజేదానివి కాదు. 


గొల్రలంకేు, నువ్వు  యేమనుకుంటున్నావో యేమో! 
ఎల్లప్పుడూ గోసేవ చేస్తూ. గోరజాన్ని ఎప్పుడూ శిరస్సున ధరిస్తూ 
ఉండే అదృష్టం, గోపాలుడుగా, గోవిందుడుగా వ్యవవారించే ఆ 
మాధవుణ్ణి అనుకణం దర్శించుకుంటూ, ఆయన లీలలను వీతిస్తూ, 
ఆయనతో కీడిన్తూ ఉండే భాగ్యం ఆ గొల్పలశే ఉంది గాని ఇతరుల 
కివరికై నా ఉందా! లేదు. ఎవ్వరికీ లేదు. ఆ లీలామానుష 
వ్మిగహుడు, ఆ శిఖపింఛ విభూపణుడు, ఆ (శ్రీవత్సాంచితుడు, ఆ 
వనమాలా విరాజితుడు, ఆ మురళీ మనోపవారుడు, ఆ పీతాంబర 
సుళోభితుడు. ఆ మహానుభావుడు జన్మించటమే ఆ వంశానికి ఉన్న 
విశిష్టతనూ, (శేష్ట్రతాాన్నీ విశద పరుస్తోంది. అది |గహించిన పక్షంలో, 
నువ్వు ఆయన్ని అంతగా తూలనాడటం జరగదు, 


(శ్రీకృష్ణ లీలామృతం ర్‌? 


(శీసతిని వాదయాన నిలుపుకున్న ఆ పరిపూర్ణుడు, ఆ|శితుల 
కొంగు బంగారమై చరించే ఆ మహానుభావుడు, తనకుశానై కోరి, 
చేరి, (పణయభికు నర్థించటం అనుచిత చర్యగా భావిస్తున్న ట్రుచ్నా వు. 
అందులో ఆయనదై న అను గహబుద్ధి, అతినిగూఢంగా, అవధిలేనంతగా 
ఉన్నదని అర్థం చేసుకో లేకుండా ఉన్నావు. యళథార్దానికి, ఆ అను 
(గవోన్ని పొంచే అదృష్టం అందరికీ లభిస్తుందా ? లభించదు. సామాన్యు 
లెవరికీ లభించదు. ఎన్ని వేల జన్మల తపసో పండిన వారికి మా(తమే 


అది అఖిస్తుంది.. -యశథార్థానికి, + =ఎన్ని చేల జనల తపస్ఫో.... !ఎన్ని 
వేల జన్మల తపస్సో.. ఇ! 


ఆ మాట అంటూ ఉండగానే, రాధాదేవి కళ్లు కన్నీటి కాలువ 
లయినై . కంఠం కంపించి పోయింది. ఆవెంటనే ఆమె, చెప్పరాని వేద 
నతో శిరస్సు వంచుకుంది. అరచేతులలో ముఖాన్ని కప్పుకుని, వెక్కి 
వెక్కి యేడవటం మొదలు పెట్టింది. 


అది చూసిన మాయాగోపిక మందవహోనం చేసింది. ఆమెను దగ్గ 
రకు తీసుకుంది. వృాదయానికి వాత్తుకుంది. ఆమె కన్నీటిని తన _వెట 
కొంగుతో అద్దుతూ, ఆమె చుబుకాన్ని మెల్లగా _వెకి ఎత్తింది. ఆమె 
ముఖానికి తన ముఖాన్ని ఆనించి అలాగే నిలబడ్డది, 


అంతలో, రాధాదేవి ఒళ్లు పులకరించినట్టయింది. ఆమె కదో 
విధమైన దివ్యానుభూతి కలిగింది. అది కారణంగా నే, అతి కష్టంమీద, 
ఆమె కళ్లు తెరచి చూసింది. అనిర్వచనీయమైన ఆనంచాన్ననుభ 
వించింది. తన్ను తాను మరచిపోయింది. “కృష్తా! క్ళష్లా 1!" అంటూ, 
౯a లం 
తన్ను ఆవరించి ఉన్న ఆ నల్లనయ్య మెడను చుక్షైునుకుంది. ఆయన 
చేతుల్లోకి ఒరిగి పోయింది, 


రాధా కృష్ణుల (పణయజీవి తానికి, ఆ ముహూర్తమే నాంది 
అయింది. ఆ తణంనుంచీ, గోపికలతో శ్రీకృష్ణుడు సలిపిన (కీడ లన్నిటి 
దం 
లోనూ రాధికబే అ[గళాంబూలమయింది, 
(17) 


Pe WIESE లీలామృతం 


పూర్వం, నరకుడనే ఒక రాతనుడ్కు |ప్రాగ్గోతిషపురాన్ని 
పాలిస్తూ ఉండేవాడు. అత డొకసారి, చేవలోకంమీదికి దండె త్తివెళ్డి, 
నురానీకాన్ని అమితంగా చికాకుపరచటం జరిగింది. ఆ నమయంలో, 
అతను, మహేం|దుని, అమరావతినుంచి తరిమికొట్టి, అమర భవనా 
అన్నిటిలోనూ తన విజయాన్ని చాటించాడు. అతని సింహాసన మధి 
స్టించాడు. అతని నివాసం దోచుకున్నాడు. సురతనువుల నున్మూ 
లించాడు. దేవకాంతలను చెరబట్టాడు. విశ్వకర్మ కుమార్తెను కూడా 
బంధించాడు. ఎవరికీ కనబడనిపీ, కోరరానివీ అయిన అదితి కుండలాలను 
అపవారించాడు. వరుణచ్చ తాన్ని వశపరచుకున్నాడు. మణి పర్వ 
తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ వెన, తన్ను లోకేళ్వరునిగా 
(ప్రకటించుకున్నాడు. పధ్నాలుగు లోకాలలోనూ విశిష్ట్రమెనది యేది 
ఉన్నా, అది తనకు దత్తం కావాలని దానవానీకానికి ఆదేశించాడు. 
ఆ ఆదేశాన్ననునరించి, అతని భటులు, పదవోరువేల ఒకవందమంది 
గంధర్వకన్యలనూ, లతమంది యశ కాంతలనూ, మరెందరినో కిన్నర 
సిద్ద సాధ్య విద్యాధర సుందరులనూ అతని కోసం బంధించి తెచ్చారు. 


నరకుడు, (పాడ్దోతిషపురం పొరిమేరలలో, నాలుగు దిక్కులా 
నలుగురు వీరులను, మురానురుడు, వాయ[గీవుడు, నిళశుంభుడు, వంచ 
జనుడు అనేవారని, రతకులుగా నియమించాడు. 


ఆ నరకు డొకసారి బదరివనానికి వెళ్లటం జరిగింది. వెళ్ళి, 
అక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్న మునులను సమీపించి, "ఇక 
చెన ఇవన్నీ నా పేరట నిర్వహింపబడాలి అని 'తలియవరచాడు. 
కాని, వారు, అతని పలుకులను లత్యుంచేయ లేదు. లత్యుం చేయకపోవ 
టమేకాదు; అవహేళన చేశారుకూడా. దానిమీద, అతడు, ఆ(గవో వేళ 
పరవళుడై, వారి యజ్ఞ శాలలను తగుల బెట్టించాడు, యజ్ఞ వేదికలను 


ue) 


WERE లీలామృతరి Ply 


చేల మట్టం చేయించాడు. య్‌కుండాలను పూడిపించాడు. 
యూపాలు విరెపించాడు. ఉదాతలను నదన్యులను జాధలపాలు 
చేశాడు. అన్న రాసులను అపవితమెనవిగా చేయించి, వాటిని నలు 
మూలలా విరజిమ్మించాడు, మునిపత్నులనుకూడా అమితంగా అవ 
మాన సరచాడు, 


అదంతా చూసిన వసిష్ట, వామదేవ, కపిల, కళ్యప, భౌామ్య, 
భర-ద్వాజాదులు, ఆ వెంటనే చ్వారావతికి వెళ్ళి, (శ్రీకృష్ణుని దర్శనం 
చేనుకుని, ఆయనకు, నరకుని చౌష్ట్యాన్ని విశదపరచుకున్నారు. అతని 
బారినుండి తమ్ము రజించవలసిందిగా వేడుకున్నారు. ఆ తరువాత, 
మహేందుడుకూడా, ఒకసారి క్రీకృష్ణుని కలుసుకుని, చేవతలవైన 
పాట్లు ఆయనకు విన్నవించుకున్నాడు. అది కారణంగానే, | కీక్ళష్ణుడు, 

౧ - జా ల 

నరక నంహోరానికి నిశ్స్చయించుకోవటం జరిగింది. ప 


ఆ వెంటనే, ఆయన, గరుడ చావానారూఢుడై బయలు 
చేరాడు. అది (గ్రహించిన సత్యభామ, ఆయన్ని సమీపించి... 


"దేవా నీవు నిశాట సంఘముల నుద్దీపించి చెండాడ నీ 
(ప్రావీణ్యంబులు సూడగోరుదుగచా [పాణేళ మన్నించి న 

న్నీ వెంటం గొనిపొమ్ము నేడు కరుణన్‌ నే జూచి యేశెంచి నీ 
'చేపీ సంవాతి కెల్ల జెప్పుదు భవద్దీ ప్త |పతాపోన్నతుల్‌ ” 


అని మనవి చేసుకుంది. 


సత్యభామ నమరరంగంలో (వ వేశించాలనుకోవటం, (శ్రీకృష్ణునకు 
వోస్యాస్పదం మనిపించింది. అందుకనే ఆయన ఆమె నా 1పయత్నం 
విరమించుకోవలసిందిగా కోరాడు. నసమరభూమి రా జోచ్యానం వంటిది 
కాదనీ, మవోభయంకరంగా ఉంటుందనీకూడా తెలియవరణాడు. కాని 
సత్యభామ తన అభిప్రాయాన్ని మార్చుకో లేధు, 


240 (శ్రీకృష్ణ లీలామృతం 


- అది (గ్రహించిన శ్రీకృష్ణుడు, ఆమెతో నవా బయలుదేరి, ప్రాడ్డో 
తిషపురం చేరుకున్నాడు, చేరుకుని,*ోఅక్కడి [పాకారాలను తన 
"కా మోదకితో పిండి పిండి చేశాడు. తన సుదర్శనంతో, అక్కడి అగ్ని 
వరుణ |పాకారాలను ధ్వంసం, చేశాడు, తన ఖడ్గంతో, మురానురుని 
మాయాజాలాన్ని తొలగించాడు. పాంచజన్యాన్ని [మోయించి, కోట 
బురుజుల మీది శతభఘ్నులనూ, వాటి కాపరి వారినీ కూల్చి వేశాడు, 


ఆ పాంచజన్యం ధ్వని విని, మురాసురుడు అడలిపోయి నాడు, 
అంతవరకూ, అతడు శయనించి ఉన్న వరుణ (పాసాదం నుంచి, తన 
(తిళూలంతో, బయటకు వచ్చాడు. ఆ వెంటనే, సూర్య ప్రభతో 
(శ్రీకృష్ణుని మీదకు ఉరికాడు. 


అప్పుడు జరిగిన యుద్దంలో, (శ్రీకృష్ణుడు, ఆ |తిశూలాన్ని 
రెండు బాణాలతో మూడు ముక్కలు చేశాడు. అతని గదను తునా 
తునుకలు చేశాడు. చ|కాయుధంతో అతని తల లై దింటినీ నరికి 
వేశాడు. 


ఆవిధంగా మురానురుడు కూలటంచూసి, అతని కుమారులు 
'శా|ముడు, అంతరికుడు, (శవణుడు, విభావనుడు, వసుడు, నభన్వం 
తుడు, అరుణుడు అనేవారు, నరకుని సేనాపతి అయిన పీఠుని పుర 


*౪6 తదావతద్‌ వై (తిశిఖం గరుత్మ తే 
వారిః శరాభ్యామభి నతి ధౌాజసా 
ముఖేషు తం చాపి శరై రతాడయ 
త్తనై్మ గదాం సో౭పి రుషూ వ్యముంచత. 


తా మాపతన్నీం గదయా గదాం మృధే 
గదా[గజో నిర్బిథిచే సహానథా 

ఉద్యమ్య బాహూనఖిధావతో2జితః 
ిరాంసీ చ్టకేణ జవోర. లీలయా, 


(శ్రీక అప్ప లీలామృత ర 21 


స్కరించుకుని, (శీకృమ్ణుని ఎదిరించారు; అనతికాలంలోనే, యమాల 
యానికి అతిథులుగా వెళ్లారు. 


తనవా రలా నివాతులు కావటం తెలునుకుని, నరకుడు అమి 
తంగా భయపడిపోయి నాడు; మార్గాంతరం తోచక, ఐరావత కులానికి 
చెందిన తన వా_స్పియూధంతో, సమరరంగ [పవేశం చేశాడు. 

నరకుని చూడగానే, సత్యభామలో తీవమైన రోషం (పజ్వ 
లించింది. అది కారణంగానే... 

వేణిన్‌ జొర్లమువెట్టి సంఘటిత నీవీబంధమై. భూషణ 

(శేణించాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వగా 

బాణిం బయ్యెద జక్కగా దురిమి శుంభద్వీర సంరంభయొ 

యేణీలోచన శేచినిల్చె దన |పాణేశాగ భాగంబునన్‌. 
సత్యభామను ఆవిధంగా చూసిన శ్రీకృష్ణునకు, సంభమాళ్చర్యాలు 
కలిగినై_. అందుకనే, ఆయన ఆమె నుర్హేశించి. .. 

“లేమా దనుజుల గెలువగ 

లేమా నీవేల కడగి లేచితి విటు రా 

లే మాను మానవే నౌ 

లే మా విల్లందికొనుము లీలం గేలన్‌” 


అంటూ, తన జాణాసనాన్ని ఆమెకు అందించాడు. 


(శ్రీకృష్ణుడందించిన ఆ విల్లు నందుకోగానే, నత్య భామ, అదోవిధ 
మెన అపూర్వ కేజంతో [(పకాళించింది. వీర శృంగార, భయ, రౌద 
రసాలన్నీ అప్పు డామె నాశయించినై_. ఆ సమయంలో... 

“వీణ జక్కగబట్ట 'వెరవెలుంగని కొమ్మ 

వ, 
బాణాసనం బెట్టు పట్టనేర్చె 

(మాకున చీ గూర్చంగ చేరని లేమ 

గుణము నేక్రియ్ల ధనుఃకోటి గూన్న్చి 


విద్రెల్ల (శ్రీకృష్ణ లీలామృతం 


సరవి ముత్యము (గువ్వజాలని యబల యే 
నిపుణత సంధించె నిశితళరము 
జిలుకకు బద్యంబు చెప్పనేరని తన్వి 
య్య స్త్రమం|త్రము లెన్న డభ్యసించె 
బలుకుమనిన క్కు పలుకని ముగుద యే 
గతి నొనర్చి సింహగర్జనముల 
ననగ మెజుని (దిజగదభి రామ గురాధాను 
బారు సత్యభామ సత్యభామ. 


అప్పుడు జరిగిన ఘోరసమరంలో, నరకుని సైన్యం అమితంగా 
నష్ట మైపోయింది. మిగిలినవారు చెల్లాచెదరు కాజొచ్చారు. అది 
(గ్రహించిన (శ్రీకృష్ణుడు... 

'కొమ్మా దానవనాథుని 

కొ మ్మావావమునకు దొల౫ గురువిజయము గై 

కొమ్మా మెచ్చితి నిచ్చెద 

గొ మ్మాభరణములు నీవు కోరిన వెల్లన్‌" 


అనీ బహుమాన పురన్సరంగా అన్నాడు. ఆ పలుకులు విన్న నరకుడు 
శ్రీకృష్ణుని ఉదేశించి... 
ణ ద 


'ముగువ మగవారి ముందల 

మగతనములు నూవ రణముమానుట నీకున్‌ 
మగతనము కాదు దనుజులు 

మగువల చెస జనరు మగల మగలగుట వారి! 


అంటూనే, అతడు, శతఘ్ని అనే కస్తాంన్ని కృష్ణుని మీదకు విసిరాడు. 
ఆయన్ని అమితంగా ఉదేకపరచాడు. అలా ఉదేకపరచిన నరకుని 
మీదా, అతని యోధులమీడా, శ్రీకృష్ణుడు, ఆవెంటనే తన దివ్యాస్తా? 
లను (పవయోగించాడు. ఆ అస్త్రాల మూలంగా, వా రందరూ అమి 


(శ్రీకృష్ణ లీలామృతం 


తంగా పీడితులై నారు. అదే సమయంలో, గరుడుడు, నరకుని వాసి 
చయాన్ని తీవ్రంగా గాయపరచాడు. అవి పారిపోయేటట్టు చేశాడు, 
ఆ సమయంలో, ఎనభై నాలుగు వేలమంది రాక్షసులు వాతులు కావటం 
జరిగింది. 


ఆ తరువాత, (శ్రీకృష్ణుడు, నరకుడు |వయోగించిన శస్తా9 
స్తాల నన్నింటినీ ఖండించి, తన చక్రాయుధాన్ని అతని మీదకు 
పంపాడు, అది కారణంగా, ఆ మకుతణంలోనే, నరకుని తల నేలకు 
(వాలిపోవటం జరిగింది. . 


నరకు డలా కూలిపోగానే, భూదేవి, తన మనుమడైన భగ 
దత్తునీతో, |కికషముని నమీపించి... 
క Se 
'దయనిటు చూడుమా నరకదై త్యుని బిడ్డడు పీడు నీ చెసన్‌ 
కయమున నున్న వాడు గడు జాలు డనన్య శరణ్యు డార్తు డె 
(శయ రహితుండు తండి (క్రియ శార్యము నేరడు నీ వదాంబుజ 
ద్వయి బొెడగాంచె భక్త పరతం్యత నువీతణ దీనరతుణా!' 


ఆని నివేదించుకుంది. ఆయనను, వై జయంతీమాలతో అలంకరించింది. 


అదితివై న కుండలాలనూ, వరుణచ్చ్భ[తాన్నీ ఆయనకు సమర్పించు 
కుంది. 


అనంతరం, భూదేవి (ప్రార్ధన నంగీకరించి, గ్రీకృష్ణుడు, భగ 
దత్తున కభయమిచ్చాడు. ఆవేన నరకాసురభవనంలో ప్రవే 
రించాడు, 


అక్కడ, నరకుని ఉద్యోగులు, నరకుని ఆస్తి అయిన ఇరవై 
వెల పనుగులనూ అన్ని కరేణువులనూ, సులతణా శ్యాలనూ, ఒకలళా 
ఎనిమిదివేల గోవులనూ శ్రీకృష్ణునకు సమర్పించుకున్నారు. . 

ఆ తరువాత, (శ్రీకృష్ణుడు, అంతకుపూర్వం నరకుడు అక్కడ 
బంధించి ఉంచిన పదారు వేల రాజపు[తికలను చూశాడు. చూసి, వారి 
పట్లు (వనసన్నుడై, వారికి విముక్తి కలిగించాడు. 


964 (శ్రీకృష్ణ లీలామృతం 


అలా, (శీకృష్ణునిద్వారా విముక్తినందిన రాజకన్యలు, శుభా 
కారుడూ, మనోహారుడూ అయిన ఆయన్ని కన్నుల కరవుదీర 
దర్శించుకుంటూ. . . 


"పాపపు రక్క_నుండు చెఅిప్యునటంచు దలంతు మెప్పుడుం 
బాపుడుగాడు వీనికత బద్భదళాతుని గంటిమమ్మ ము 

న్నీ పురుషో_త్తముం గదియ నేమివతంబులు సేసినార మో 
యావర మేస్టి పుణ్యుడు గదమ్మ వారిన్‌ మము గూర్చె నిచ్చటన్‌' 


అనీ, తమ అదృష్టానికి ఎంతగానో మురిసిపోయినారు. అంజేకాదు,. 


“వనజాకి నే గన్మ_ వై జయంతిక వైన 
గదసి | వేలుదు గదా కంఠమందు 
బింబోష్టి నే గన్క్మ వీతాంబరమ నైన 
మెజసియుండుదు గదా మేనునిండ 
గన్నియ నేగన్క గాన్తుభమణినై న 
నొప్పుచూపుదుగచా యురమునందు 
జాలిక నేగన్స్మ జాంచజన్యమ నైన 
మొనసి చొక్కుదుగచా మోవి గోలి 


పద్ముగంధి నేను బర్హదామమ నైన 
జి తరుచుల నుందు శిరమునందు,” 
ననుచు బిక్కు గతుల నాడిరి కన్యలు 
గములుగట్టి గరుడగమను జూచి. 


ఆవిధంగా తన్ను (వేమించిన రాచకన్నియలందరినీ, వారి 
కోరికమీద, | శీకృష్ణుడు, చ్వారావతిలోని తన అంతిపురానికి చేర్చటం 
జరిగింది. 
పనితనం Lr Th 
*99. ఈాః [పాహిణోద్‌' ద్వారవతీం సుమృష్ట్వ విరజో౬౦బరాః 
నరయానై ర్మవోకోశాకా రథా శ్వాన్‌ (దవిణం మవాత్‌,. 


ఐరావత కులేభాంశ్చ చతుర్దంతాం స్తరస్వినః 
పాండురాం శ్చ చతుః వస్ట్రీం (_పేషమయామాన కేశవః, 


(శ్రీకృష్ణ లీలామృతం వ్‌గెవ్‌ 


ఆ తరువాత, సత్యభామాస మేతుడై , (శ్రీకృష్ణుడు, ఇంద్ర 
లోకానికి వెళ్ళి, భూదేవి ఇచ్చిన కుండలాలను అదితికి సమర్చించు 
కున్నాడు. ఆ సమయంలో, అదితి, (శ్రీకృష్ణుని, సర్వవి జేతగా దిీవిం 
చింది. కృష్ణుడు భూలోకంలోఉన్న స్నా శూ, సత్యభామకు నిత్య 
యౌవనం నిలచి ఉండేటట్టు వరం (ప్రసాదించింది. అనంతరం, జీన మేతు 
డైన మహేందుడు, శ్రీకృషుని పూజించాడు, ఆె న (కీకృష్ణుడు* 
నందనో ద్యానంలో వచేశించి, సత్యభామ కోరికమీద, అక్కడఉన్న 
పారిజాతవృజాన్నీ పెకలించి తీసుకుని, ద్వారావతి చేరుకున్నాడు. 
ఆతరువాత, చదాన్ని సత్యభామా (పొనాచానికి చేరువలో ఉన్న 
ఉద్యానవనంలో నాటించాడు. ఆ పారిజాత సుమ సౌరథాన్ని విడిచి 
ఉండలేక, ఆమరావతిలోఉండే అేనెటిగ లన్నీ, ఆ ఉద్యానవనంలోనే 
నివాస మేర్పరచుకోవటం జరిగింది. అనంతరం, * .ఈ*'! 


అమిత వివోరు డీళ్వరు డనంతుడు దా నొకనాడు మంచి ల 
గ్నమున బచారువేల భవనంబులలోన బచారువేల రూ 

పముల బచారువేల నృపజాలల (బీతి బచారు వేల చం 

దముల విభూతి నొందుచు యథావిధితో వరియింబె “నాద్భతిన్‌ ల 


99. రుక్స్రుణో వ్యొాదయం : 


అలా, పదవోరు వేలమంది పడుచులను భార్యలుగా స్వీకరించినా, 
(శ్రీకృష్ణుడు. ఒకేఒక విధమెన (పేమను వారందరిపట్లా [ప్రదర్శిస్తూ 


ఉండేవాడు. అయినా... 102 


*100 చోదితో భార్య యోశ్చాట్య పారిజాతం గరుత్మతి 
ఆరోప్య నేస్టాన్‌ విబుథాన్‌ నిర్జిత్వోపానయత్‌ పురం. 


*101 అథోమువూ ర్ల ఏకస్మిన్‌ నానాగా రేషు తాః తయుః 
యథోవయేమే భగవాం స్తావదూప ధరో౭వ్యయః. 


ఓ 102 స శాస్తా మనపాయ్య తర్క్య క 
న్నిరన్త సామ్యాతిళక యే వ్వవస్థితః 
రేమే రమాభి ర్నిజకామ సంవ్లుతో 
య ఖేతరో గార్డ్య కమే ధికాంళ్చరన్‌, 


౨66 (శ్రీకృష్ణ లీలామృతం 


'నన్నే పొయడు ర్యాతులన్‌ దినములన్‌ నన్నే కృపంజెందెడిన్‌ 

నన్నే దొడ్డగజూచు వల్లభలలో నాథుండు నాయింటనే 

యున్నాడంచు బచారువేలు దమలో నూహించి “సేవింతు' గా 

యన్నుల్‌ గాఢ పతి వతాత్వ పరిచర్యా భక్తి యోాగంబులన్‌ ”, 
అదేవిధమైన అభిప్రాయం రుక్మిణీ సత్యభామాదులై న టేవేరులకు 
కూడా ఉండేది. కాని, "నేను వట్టమహిషిని” అన్న భావం, రుక్మిణీ 
"దీవిలో కించి న్యా తంగా కూడా ఉండరాదన్న ఉ దైళంతో, గ్రీకృష్ణు 
డొకసారి, ఆమె, తన్ను సేవిస్తూ, అమితానందంతో ఉన్న సమయంలో, 
ఆమె, నుచ్దేకించి, సవిలానంగా ఇలా అన్నాడు. 


“దేవీ! నిన్ను చూసినప్పుడల్లా నా కదోవిధమైన విచారం 
కలుగుతూఉంటుంది. నువ్వు, నిన్నుకోరిన,  (శ్రీమంతులూ, రూప 
వంతులూ, బలపరాకమనంపన్ను లూ అయిన రాజాధిరాజుల సెందదినో 
కాదని, నన్ను కోరి వరించావు. దానికి ఫలితంగా, బలవంతులైన 
రాజులకు భయపడి నముద్రంలో చాక్కున్న మమ్మల్ని నువ్వు 
జీవించటం జరుగుతోంది, యథార్థానికి మేము... 


లోకుల నడవడిలోనివారము గాము 
పరులకు మాజాడ బయలువడదు 
బలమదో 'పేతులు పగగొండు మాతోడ 
రాజపీఠములకు రాము తటుచు 
శరణంబు మాకు నీ జలరాశి సతతంబు 
నిష్కించనుల మేము నిధులు లేవు 
కలవారు చుట్టాలుగారు నిష్కించన 
జనబంధులము ముక్త సం్రగహులము 


గూఢవ_ర్తనులము గుణహీనులము భితు 

లై నవారిగాని యా శయింప 

మిందుముఖులు దగుల రిటువంటి మముబోటి 
పారి నేలదగుల వారిజాడి |” 


(శ్రీకృష్ణ తీలామృతం ద్య? 


శ్రీకృష్ణుడు. ఆవిధంగా అపపియవచనాలు పలకటంవల్ల , రుక్మిణీ 
'జేవి అమితంగా వ్యాకులపడ్డది. వేడి నిట్టూర్పులు విడిచింది. కన్నీరు 
మున్నీరుగా రోదించింది. మూర్భపోయింది. 


అది చూసిన గీకృష్ణుడు అమితంగా జాలిపడ్డాడు. ఆమెను 
ఒళ్లోకి తీసుకున్నాడు. ఆమె ముంగురులు సరిచేశాడు. కన్నీటిని తన 
ఉ _త్తరీయంతో అర్జాడు. వివిధోవచారాలూ చేశాడు. మృదు మధుర 
మెన పలుకులతో; ఆమె నుద్దేశించి ఇలా అన్నాడు.** 


'వైదర్భీ! నీకు నా మీద ఉన్న (వేమ నాకు తెలియక 
పోలేదు. నేను, నవ్వుతూ, వహోస్యానికి అన్నమాటలకు ను వ్వింతగా 
బాధపడటం భావ్యంకాదు. నే నలా అన్నప్పుడు ను వ్వేమంటావో 
వినాలని, నాకు సమాధాన మిచ్చేటప్పుడు కోపంతో 'జేవురించిపోయే 
ని ముఖాన్ని, ఒణికిపోయే నీ పైదిమలనూ, బాణాలమాదిరి వచ్చిపడే 
నీ ఓరచూపులనూ, ముడివడిపో యే కనుబొమలనూచూడాలని మాతమే 
నేనలా అనటం జరిగింది. యథార్థానికి, గృవాకృ త్యాలలో సతమత 
మవుతూ ఉండే గృహస్తులకు తమ |పియురాం[డతో, ఇలా కొంత 
కాలంగడపటానికి మించిన ఆనందం మరొకటి యేముంటుంది? అది 
(గహించి అయినా, నువ్వు శాంతిని పొందాలనీ, నా మీద జనించిన 
కోపాన్ని తొలగించుకో వాలనీ కోరుతున్నాను. 


జ 


*108 మామా వైదర్శ్భ సూయేశా జానే త్వాం మతృరాయణాం 
త్వ ద్దచః |శ్రోతుకామేన ఊ్వల్యా౭౭ చరిత మంగనే. 


ముఖం చ (వేమ నంరంభ స్ఫురితాధర పీవ్‌తుం 
కటాచేపారుణాపొంగం నుందర (థ్రుకుటీతటం, 


అయం హి వర మోలాభో గృహేషు గృవామేధిసోం 
యన్న -క్మెక్నీయశకే యామః (ప్రియయా ఫీరు భామిని 


Ses (శ్రీకృష్ణ లీలామృతం 


ఆ విధమైన మృదుమధుర వచనాలతో ఆాపోప శమనం పొందిన 
రుక్మిణీదేవి, ఆతరువాత, తన మనోవల్లభుడై న మాధవుని ఇలా 
(వస్తుతించింది. 


“మాధవా! నువ్వు పురుషో త్తముడవు. విమల కేజోమూ ర్తివి. 
భ _కృవత్చలుడవు. 


జ్ఞాన సుఖ బలై శ్వర్యాదులు నీ అధీనంలోనివి. నువ్వు సచ్చిదా 
నందమూా ర్తివి. సర్వలో కేశ్యరుడవు. 


నువ్వు దెవ్యనుందర విగహుడవు, అజ్ఞానాంధ కారని-వారక్ష 
మైనది నీరూవం. నీ పాదారవించాలు 'యోగీంద్రులకుకూడా న్‌్‌ 
రంకావు. కాని, నా అద్భష్టవశాన అవి నాకు లభించినై. అర్చనీయ 
మైనవయివై. 


నువ్వు విజ్ఞాన వదుడవు. దురితదూరుడవు. నీ మాయకు వళు 
లైన మూఢులు నిర్వాణరూపుడవై న నిన్ను (గ్రహించ లేక, సంసార 
చ(క్రంలోపడి పరిభమిస్తూ ఉంటారు. భార్యాపుతాదుల పట్లా, గృవో 
రామ విత్తాదులపట్ల ఆసక్తి పెంచుకుని, జీవితాలను వ్యర్థం చేసు 
కుంటారు. ఖర సూకర మారాలాలమాదిరి అజ్ఞా నాంధ కారంలోపడి 
దిక్కుతోచక అటమటిస్తూ ఉంటారు. 


జలజనాభ సకల జగదంతరాత్మ వై 

నట్టి చేవ నీ పదారవింద 

యుగళి సానురాగ యు _క్షమె నామది. 
గలుగునట్టుగాగ దలపుమన 1” 


ఆవిధంగా, తనహృదయాన్ని నివేదించుకున్న రుక్సిణీదేవిని 
చూసి , (శ్రీకృష్ణుడు. అమితానందం పొంచాడు. ఆ మెమనన్సు నప్పు 
డంతగా వ్యాకులపరచినందుకు విచారపడ్డాడు. అది కారణంగానే.... 


శ్రీకృష్ణ లీలామృతం 269 


“నీవు సత్మివతామణివి నిర్మల ధర్భువి వేకశీల న 
చ్భావవు నీ మనోగతుల చాయక యెప్పుడు నన్మదీయ నం 
నచేవయశకాని యన్యము భజింపవు పుట్టిన నాటినుండి నీ 
భావ మెజింగియుండినను బల్కిన తప్పు సహింపు మానిని" 
అని సామాన్య గృవహాస్తుని మాదిరిగా ఆమెను బతిమాలుకున్నాడు. 
ఆమెకు ఊరట కలిగించాడు. 


100. (క్రీక్చభ్లుణి నంనొరం : 

ఇదే విధంగా, (శ్రీకృష్ణుడు, తన, మిగిలిన పదవోరువేల ఏడు 
గురు భార్యలతోనూకూడా వ్యవవారిస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడూ 
వారి సముఖాననే ఉండేవాడు. వారి 'పాసాదాలలో, వారితో 
(క్రీడిస్తూ ఉండేవాడు. వారితో ముచ్చటిస్తూ ఉండేవాడు. అది కార 
ణంగానే, వారిలో (పతి ఒక్కరూ, తమపట్లమా[తమే (శ్రీకృష్ణునకు 
(పేమ ఉన్నదని శావించి, ఆయన హృదయాన్ని ఆవిధంగా చూరగొన 
గలిగిన తమ అదృష్టాన్ని తాము అమితంగా అభినందించుకు నే వారు. 


అంతేకాదు. (వతి పాసాదంలోనూ, వందలాదిగా చాసీజనం 
ఉన్నా, ఆ ఇల్లాండు, (శ్రీకృష్ణునకు సంబంధించిన పరిచర్యలన్నీ తామే 
స్వయంగా చేసేవారు. ఆయనకు ఆసనాన్ని అమర్చటం, అర్హ 
పాద్యాదులు సమర్శ్వించుకోవటం,; పూజ చేయటం, అన్ని విధాలైన 
సుగంధ (ద వ్యాలతోనూ తాంబూలమివ్వటం, (శమావనోదార్ధం చంద 
నాదులు పూయటం, విసరటం, నుగంఛాన్ని వెదజల్లే పూలమాలలతో 
అలంకరించటం, కురులుదువ్వటం, శయ్యాదుల 'నేర్పరచటం, స్నానం 
చేయించటం, పంచభత్యు పరమాన్నాలతోనూ భో జనం పెట్టడం మొద 
లె న పనులన్నీ ఆయా పడుచులే చూనుకునే వారు. 


పదవోరు వేలమందికి వె గాఉన్న (కీకృష్లుని పత్ను లకు, ఒకొక్క. 
రికి పదిమంది కొడుకుల చొప్పున పుట్టారు. వారందరిలోనూ రుక్ళిణి 


270 (శ్రీకృష్ణ లీలామృతం 


డేవికుమారుడై న (పద్యుమ్నుడూ, జాంబవతి కుమారుడైన సాంభుడూ 
మాత్రమే (పసిద్దులు, 


శీకృష్ణుని కుటుంబంలో తల్లులే పదవోగు వేలమందికి వ గా 
ఉన్నారు. ఆయన కుమారులూ, మనుమలూ, మునిమనుమలూ, కోట్ల 
కొలదిగా జనించారు. వారికి విద్యాదానంచేసిన గురువులసంఖ్య, 
మూడుకోట్ల ఎనఖై ఎనిమిది లతలని తెలుస్తుంది, 


రుక్మిణీ దేవి సోదరుడైన గుక్మికి, రుక్మవతి అనే ఒక కుమారై 
ఉంది. ఆమె (పద్యుమ్నుని వరించి వివావాం చేసుకుంది. ఆ రుక్మవతీ 
(పద్యుమ్ను లకు అనిరుద్దు డుదయించాడు. అతనికి రుక్మి, తన మనుమ 
రాళై_న రోచన నిచ్చి వివావాం చేశాడు. ఆ రోచనా అనిరుద్దులకు 
వజుడు జన్మించాడు. యాదవ వినాశనం తరువాత ఆ వంశంలో 
మిగిలినవాడు ఆ వజ్రుడు ఒక్కడే. 


101. సృోగయువోరాజూ ; 


పూర్వం, నృగుడనే మవోరాజు ఉండే వాడు. ఆయన దానశీలి, 
గోవులనూ, భూములనూ, రత్న రానులనూ, గృహాలనూ, కాంచన 
రజత శయ్యాదులనూ, ఇదీ అదీ అని లేకుండా, బహువిధదానాలు 
చేశాడు. వాపీకూప తటాకాది నిర్మాణాలు చేయించాడు. పంచమవహో 
యజా లాచరించాడు. 


ఆ మవోరాజు, ఒకసారి, కళ్యపుడ నే | బాహ్ముణునికి, నిష్క 
ల్బష హృదయంతో ఇచ్చిన ఒకగోవు, తిరిగివచ్చి, ఆయన మందలో 
కలసిపోయింది. అది తెలియక, ఆయన ఆ గోవునే మరొక (బావ్మాణు 
నకు చానంచే శాడు. 


తిరిగి చానంపొందిన |ఖావ్మాణుడు, ఆ గోవును తోలుకుపోతూ 
ఉండగా, కశ్యపుడు చూశాడు, చూసి, తనగోవును ఆయన అపా 


(శ్రీకృష్ణ లీలామృతం 271 


రించుకుపోతు న్నాడని భావించాడు. ఆయన్ని అమితంగా దూషిం 
చాడు, 


కశ్యపుని పలుకులు, ఆ (కావ్మాణునకు ఆశ్చర్యం కఠిగించివై. 
అందుక నే ఆయన, ఆ గోవును, మహారాజు తనకు దానంగా ఇచ్చాడనీ, 
తా నెవరి గోవునూ అపవారించుకుపోవటంలేదనీ, కళ్యపునకు తెలియ 
సరచుకున్నాడు. కాని, కళ్యపు డా పలుకులను లత్యుం వేయలేదు. 
చేయకపోవటమేకాదు; ఆయనతో కలవోనికి కూడా దిగాడు. 


ఆ కలవాం తీ వరూపం ధరించింది. చివరకు, వా రిద్దరూ, తమ 
వివాదాన్ని పరిమ్మరించవలసిందిగా కోరుతూ, నృగ మవోరాజును 
సమీపించారు; తమ కలహాకారణాన్ని ఆయనకు నివేదించుకున్నారు, 


వారి మాటలువిన్న న్కగ మహారాజుకు, తన తప్పిద ముమిటో 
అప్పు డర్భమయింది. అందుకనే ఆయన కశ్యపుని ఉద్దేశించి, తను తెలి 
యక చేసిన తప్పిదాన్ని తమించవలసిందనీ, అతనికి తొలుదొ_ల్ర 
ఇవ్వబడిన గోవుకు మారుగా ఒకలక గోధనాన్ని స్వీకరించవలసిందనీ 
బ్రతిమాలుకున్నాడు. కాని, కశ్యపుడు అందుకు అంగీకరించలేదు. 
న్యాయనమ్మతంగా తనదై న గోవుమాత మే తనకు కావాలనికోరాడు; 
అక్కడినుంచి అమిత కోధంతో వెళ్ళిపోయినాడు. 


ఆ వెంటనే, నృగమవోరాజు, ద్వితీయ పరి| గాహిఅయిన (భావ్మా 
ణుని ఉర్దేశించి, “స్వామీ! నా రాజ్యాన్నంతనూ |గహించి అయినా 
ఈ గోవును కళ్యపునకు ఇవ్వవలసింది. నాదోషానికి నిమ్మృతి కలిగించ 
వలసింది జని (పాధేయపడ్డాడు; కాని, కోరిన ఫలితం లభించలేదు. 
ఆ (వాహ్మణుడుకూడా, ఆ గోవును అక్కడే వదలి వెళ్ళిపోయినాడు 
ఆ పాపఫలాన్ని అనుభవించే నిమిత్తం, నృగమవోరాజు, అనంతర 
కాలంలో, ఊసరవెల్లి రూపంధరించి, ఒక పాడుపడ్డ నూతిలో (పవే 
లింఛటం జరిగింది, 


లిల్లీ (శ్రీకృష్ణ లీలామృతం 


ఒకరోజున, యదుకుమారులయిన |పద్యుమ్న సాంబ సారణ 
గదాదులు ఆ ఊనరవెల్లిని చూశారు. చూసి, కొండమాదిరిఉన్న 
చా న్నెలాగయినా బయటకుతీయా లనుకున్నారు. తమ బలా 
న్నంతనూ వినియోగించి ఎంతగానో |పయత్నించారు; విఫలులై_ నారు, 


అది |గహించిన (శ్రీకృష్ణుడు, వారి కోరికమీద అక్కడికి 
వెళ్లాడు. వెళ్ళి,క'ో గడ్డిపరకను మాదిరిగా దాన్ని తన ఎడమచేతితో 
ఎత్తి బయటపజేశాడు, 


(శ్రీకృష్ణుని కరస్పర్శమూలంగా న్భగ మవోరాజుదై న పాపం . 
పటాపంచలై పోయింది. ఆ వెంటనే ఆయన, తన ఊసరవెల్లి రూపాన్ని 
త్యజించి, నిజరూపంలో, శ్రీకృష్ణునకు సాష్టాంగ పణామం చేశాడు. 
ఆయన్ని అమితంగా (పస్తుతించాడు. ఆ తరువాత, “తండ్రి! నీ పాచార 
వించాలను సర్వవేళలా అర్చించుకునే జ్ఞానాన్ని నాకు (పసాదించవల 

యూ 
సింది అని ఆయన్ని (పార్థించాడు. ఆయన అన్నుగవోన్ని పొంది, 
అక్కాడికివచ్చిన ఒక దివ్య విమాన మెక్కి, తన పూర్వ పుణ్యఫలాన్ని 
అనుభవించే నిమిత్తం దేవలోకానికి వెళ్ళిపోయినాడు. 


102 ©. ఈ ఓ ఘంటాకొ డ్లుడు : 


(పద్యుమ్న జననానంతరం, ఓ సారి (శ్రీకృష్ణుడు, తన పూర్వ 
తప స్థానమైన బదరీ వనానికి వెళ్ళటం సంభవించింది. అక్కడికి వెళ్ళిన 
ఆ మవోనుభావుని సందర్శించుకునే నిమిత్తం, భరద్వాజ వాల్మీకి 
వ్యాస గౌతమ కళ్యప కణ్వ పులవా రై భథ్య పరాశరాది మును లెందరో 


జ 104 త|తాగళ్యారవిందాతో భగవాన్‌ విశ్వథావనః 
వీకో్యజ్ఞహోర వామేన తం కరేణ న లీలయా. 
ఉత్తమ శోక క రాభిమృష్టో వివోయ సద్యః కృకలాస రూవం 


స 
నంత ప్ప చామీకరచారు వర్ణః స్వర్యద్భు తాలంక రణాంబర (సక్‌, 


(శ్రీకృష్ణ లీలామృతం 278 


అక్కడ సమావేశమైనారు. (శ్రీకృష్ణుడు వారితో ఆరో జంశా 
గడిపాడు, 


ఆ తరువాత వారందరూ వి శాంతి తీసుకుంటున్న సమయంలో, 
అర్హ రాతి వేళ బయలు దేరి, (శ్రీకృష్ణుడు వనాంతరంలో (పవేశించాడు., 
(©) fas) 
గంగకు ఉత్తరంగా వెళ్ళి, అక్కడ కొంతసేపు సమాధిస్థితుడై కూర్చు 
న్నాడు. తిరిగి వనసందర్శనకు బయలుదేరాడు. 


ఆ సమయంలో, ఆయనకు కొన్ని మృగాల కలకలం వినిపిం 
చింది. అవన్నీ “జైజయ గోపాల! వారే! జైజయ గోవింద! 
వాశరే!! అని అరున్తునై్న. అంతలో బాణాలు గుచ్చుకున్న పులులూ 
దుష్పులూ అడవిపందులూ అటుగా పరుగుపరుగున పోతూ ఉండటం 
ఆయనకు కనిపించింది. ఆ వెంటనే ఆయన, వాటిని తరుముకుంటూ 
వస్తున్న చాపవాస్తులను, వికృతాకారులను, పిశాచరూపులను కొంద 
రిని చూశాడు. వారుకూడా (శ్రీవారినామ సంకీర్తన చేన్తూ ఉండటం 
ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. 


అంతలో పిశాచ నాయకుడై న ఘంటాకర్టుడు, (శ్రీకృష్ణుని 
సమీపించాడు. (శ్రీకృష్ణుడు అతణ్ణి ఉద్దేశించి, “మీరెవరు ? ఎక్కడి కిలా 
వెడుతున్నారు? అని (పళ్నించాడు. దానికి నమాఛానంగా ఘంటా 
కర్ణుడు, తమ వృత్తాంతమంతా తెలియబరచి, “మే మిప్పుడు దేవకీ 
. పుతుడై న మాధవుని సందర్శించుకునే నిమిత్తం, ఆయన నివాసమైన 
మథురా నగరానికి వెడుతున్నాము అనికూడా నివేదించుకున్నాడు. 
అంతేకాదు; ' మహానుభావా! నువ్వు ఎవరివోఅయితే నాకు "లి 
యదు. కాని, నీ రూపం, నీ కేజం నన్ను ఆకర్షించుకునై్నై. దయ 
ఉంచి నా ఆతిధ్యాన్ని స్వీకరించవలసింది" అని విన్న వించుకున్నా డు. 
అలా విన్న వించుకుంటూనే, ఒక చాణానికి గుచ్చి ఉన్న మాంస 
ఖండాన్ని ఆయనకు అందింఛాడు, 

(18) 


214 (శ్రీకృష్ణ లీలామృతం 


(శ్రీకృష్ణుడు దాన్ని స్వీకరిస్తూ, “నువ్వు హింసావృ త్తి నవలం 
కళ్ళ 1 4 
బిస్తున్నా వా ! అన్నట్టు ఘంటాకర్దుని వంక చూశాడు, అది (గ్రహించిన 
ఘంటాకర్టుడు ఆయన కిలా నివేదించుకున్నాడు. 


"స్వామీ ! వదో పాతకం ద్వారా మా క్ర జన్మ లభించింది. ఈ 
జన్మనుంచి తొలగిపోవాలనే మేము కోరుతున్నాము. దానికి 
సంబంధించిన సాధనలన్నీ చేస్తూనే ఉన్నాము. 


ఇప్పుడు మేము సలిపే మృగయా వివోరం కూడా విష్ణుపూజా 
విధి ననుసరించే జరుగుతోంది. మేము మా మనసులో మాధవుని నిలుపు 
కున్నాము. మాధవుని నివాసమైన మథురానగరాన్ని సర్వవేళలా 
స్మరించుకుంటూ ఉన్నాము. మాధవుని బహువిఛాల భూషిస్తున్నాము. 
ఆయన దర్శనార్థ మే ఇప్పుడు (పయాణిస్తున్నాము. 

వేదాధ్యయనం చేసినంత మాశతాన, తర్క మీమాంసాది 
శాస్త్రాలలో |పావీణ్యత పొందినంత మా| తాన, మునివృ త్తి నవలంబించి 
నంత మా[శాన, యజ్ఞయాగాదులు నిర్వహించినంతమా తాన దర్శ 
నీయుడుకాని ఆ మాధవుడు భ_క్షసులభుడని మాకు శెలును. అందు 
కనే మే మాయన్ని భ_క్తిమాన్గాన చేరుకోదలచాము; సాతాత్కరింప 
'జేసుకోదలచాము. ఇలా జీవిస్తూ ఉన్న మేము మా జన్మకు అనుగుణ 
మైన వృత్తిని అవలంబిస్తూ ఉన్నా దోషం కాదనుకుంటాను”. 


ఆ మాటలు విన్న (శ్రీకృష్ణుడు విస్మితుడై నాడు. అంతలో, 
ఘంటాకరునకు, అతడు నియమపూర్వకంగా అనుదినం జరిపే కార్య 
[కమానికి నమయమయింది. ఆ వెంటనే, అతడు అక్క_డే సమాధిస్థితు 
జ నాడు. పరమ పురుషుని, ఆ (శ్రీవారిని (పార్టించసాగాడు. తన 
పిశాచజన్మను తొలగించవలసిందనీ, తన్ను భక్తునిగా స్వీకరించ 
వలసిందనీ వేడుకున్నాడు. 


అది [గహించిన (శ్రీకృష్ణుడు ఆశ్చర్యం పొందాడు. ఆ వెంటనే, 
అతణ్ణి అన్నుగహించే ఉద్దేశంతో, అతని చిశ్రాబ్దంలో తనదైన 


(శ్రీకృవ్వ లీలామృతం వ్‌5 


దివ్యరూపంలో దర్శన మిచ్చాడు. అతనికి పరమానంధాన్ని (ప్రసా 
దించాడు. 


ఆ విధంగా (శ్ర మహావిష్టువును సందర్శించుకున్న ఘంటా 
కర్ణుడు ఆ తరువాత కళ్లు తెరచాడు. తన చిత్తాబంలో వీఊంచుకున్న 
దివ్యరూపాన్ని తన సముఖాన ఉన్న (శ్రీకృష్ణునిలో దర్శించుకున్నాడు. 
అమి తానందంతో ఆయన్ని స్తుతించాడు. తన్ను అను[గహించవలసిం 
దిగా _పార్థించాడు. 


ఆవపెన్క (శ్రీకృష్ణుడు అతని శరీరాన్ని స్పృశించాడు. అది 
కారణంగా, అతనికి దివ్యదేహం లభించింది. ఆ తరువాత, అతని కోరిక 
మీద, శీకృష్ణుడు, అతనికి నితాంత -భ _క్తిని (పసాదించటం జరిగింది. 


102. పౌంగఢోకో వానుదోధుడు : 


కరూళ దేశాధిపతి అయిన పౌండ్రకుడు ఉట్టి గర్విష్టి. అతని 
సహచరులై న కొందరు మూఢులు, అతణ్ణి సంతోవపరచే " ఉద్దేశంతో, 
"నువ్వు వాసుదేవుడవు. (పపంచాన్ని ఉద్దరించటాని కే నువ్వు అవత 
రించావు” అని పదేపదే పొగడటం మొదలు చెట్టారు, 

వారి పలుకులు విన్న పౌం్మడకుడు, యయథార్థానికి తనే 
వాసుదేవుడై నట్టు ఛావించాడు. ఆ అఖి పాయంతోనే, అత డొక 
దూతను పిలిచి, ఇలా అబేశించాడు. 
“నేను పృధ్వీపతిని. ధరణిని రించే ఉద్దేశంతోనే, నేను అవత 
రించాను. అందుకనే, నన్ను అందరూ వాసుచేవుడని పిలవటం 
జరుగుతోంది. 

కాని, (వేపళ్లైలో పుట్టి చెరిగిన ఒకయాదవుడు, నాపేరునూ, 
నాచివ్నాలనూ ధరించి తిరుగుతున్నట్టు తెలియవసోంది. అది అతనికి 
శ్రేయస్కరం కాకపోగా, నాకు అవమానకరంగాకూడా ఉంది. 
“అతడు ఇప్పుడైనా, తనతప్పును తెలునుకోవటం .నా సఫేరునూ 


276 (శ్రీకృష్ణ లీలామృశం 


శంఖచ[కాదులై_ న నాచివ్నాలనూ త్యజించటం, న న్నా |శయించటం 
నమంజసం. అతడు వాటిని పాటించిన వతుంలో, నే నతి, తమించ 
టానికి సిద్దంగా ఉన్నాను. అది కాదని అతడు శరశానిక దిగటమే, 
జరిగి లే, E నతనితో యుద్దం చేయటం, అందులో అతక్ట్టి వధించటం, 
తథ్యం. ఇది నా నిశ్చితాభి పాయం. ను వ్వత క్రి కలుసుకుని, నామాట 
లుగా అతని కీవిషయమంశా చెప్పవలసింది. 


తన |వభుడైన పౌండకుని ఆదేశాన్ని శిరసావహించి, ఆ 
దూత, చ్వారావతి చేరుకున్నాడు. నంచాదులై న యాదవ వముఖు 
లతో కొలువుదీరిఉన్న శ్రీకృష్ణుని సమీపించాడు. ఉచితానుచితా 
లనుకూడా ఆలోచించకుండా, అందరిసముఖానా, తన విభుని సంచే 
శాన్ని ఆయనకు అందచే శాడు, 


పౌండ్రకుని గర్వోక్తులు విన్న శ్రీకృష్ణుడు .ఆ దూత 
నుద్దేశించి. .. 


“వినరా మీ నృపుడన్న చివ్నాములు నే వే వచ్చి ఘోరాజిలో 
దనమీదన్‌ వెసవై వ గంకముఖ గృధ(వాతముల్‌ మూగగా 
ననిలో దర్పముదూలి కూలి వికలంబై సారమేయాలికి 
న్ననయంబున్‌ శరణంబవయ్యెదను మే నన్నట్టుగా వానితోన్‌ " 


అని అత్యు చేకంతో అన్నాడు. 


ఆ వంటచే ఆ దూత, (శృీకృష్ణునివద్ద "నెలవు తీనుకుని, తిరిగి వెళ్ళి 
పౌండకుని కలుసుకున్నాడు. అతని కా (పతిసందేశాన్ని అందచేశాడు. 


ఆతరువాత, (శ్రీకృష్ణుడు వివిధాయుధాలను ధరించి, తన 
అద్భుత స్యందనాన్నధిరోహించి, రణోత్సాహాంతో కాశికానగరం చేరు 
కున్నాడు. (క్రీకృష్ణు డలా రావటం [గహించిన పౌండకుడు, 
రెం డకాహిణుల "బలంతో (శ్రీకృళ్ణునిమీదికి వెళ్లాడు. ఆసమయంలో, 


(శ్రీక క్లే లీలామృతం 57 


అతని మీ[తుడై న కాశీరాజు తన మూ డకాహిణుల బలంతోనూ, 
అతనికి అండగా నిలబడటం జరిగింది. 


ఆవిధంగా, ఐ దకాెహిణుల బలంతోనూ, కృతిమాలై న శంఖచ[క 
గచాఖడ్ల శార్జాదులతోనూ, (శ్రీవత్సంతోనూూ, కాస్తుభమణితోనూ 
గటి. 


వనమాలికతోనూ, గరుడధ్వజమె త్తిన రథంమీద, తనమీదికి వస్తున్న 
పీతాంబర ఛారిని (శ్రీక్ళముడు చూశాడు. చూసి, పకపకలాడాడు. 
ac) 


అంతలో, పౌండకుడు, (శ్రీక్ళష్ణునిమీద వివిధాయుధాలనూ 
(పయోగించటం జరిగింది. అది (గహించి, శ్రీకృష్ణుడు ఉ(గుడై నాడు. 
ఆవెంటనే, ఆయన, పాంచజన్యాన్ని పూరించాడు, ది వ్యాస్తాళలను 
సంధించి వదిలాడు. అతని సేననంతనూ కలవరపరచాడు. రణ 
రంగాన్ని. రుధిరవాహిని చేశాడు. ఆతరువాత పౌం|డ్రకుని 
ఉద్దేశించి ....*1ో 


"మను జేందాధమ పౌండభూపనుత నీ మానంబు వీరంబు నే 
డనిలో మాపుదు నెద్దు |కొవ్విపెలుచ న్నాబోతువై అంకె వై 
చీనచందంబున దూతచేత నను నాకేపించి వల్దన్న పే 

రును జివ్నాంబులు నీపయిన్‌ విడుతు నర్చుల్‌ వర్వ నే డాజిలోన్‌" 


అని భీకరంగా గర్జించాడు. గారి న్హూనేకోో తీవమైన చాణాలను 
పౌం|డకుని మీద వదిలాడు. అలా విడువబడిన బాణాలు, పొండకుని 
కేతనాన్ని కూల్చిన్నై. రథాన్ని నుగ్గునుగ్గు చేసివై. కాశీపతిని 


*105 అఖథావా పౌం[డకం శారి రో భోః పౌం|డక యద్భవాన్‌ 
దూతచాశ్యేన మామావా తా న్యస్త ణ్యుత్సజామి తే. 

*106 ఇతి &ప్వా శితై ర్భాడై ర్విరథీ కృత్య పొం[డకం 
శిరోఒవృశ్చద్‌ రథాం గేన వజేణేందో యథా గిరేః. 
తథా కాశివతేః కాయా చ్చిర ఉత్మృత్య పతిఖిః 
న్యపాతయత్‌ కాళిపుర్యాం పద్మకోళ మివానిలః. 


9/8 (శ్రీకృళ్ణ త్రీ లోమృతం 


నంహారించినై . ఆ తరువాత ఆయన (ప్రయోగించిన చ్శకాయుధం, 
నిర్వ్యకవరా[కమంతో వెళ్ళి, పౌండకుని తలను నరికింది, 


ఆ విధంగా, (శ్రీకృష్ణునితో విరోధించిన పౌం| డక వాసు దేవుడు 
కూలిపోయినాడు. అయినా అతనికి ముక్తి లభించింది. మాత్సర్యంతో 
ష తం ఆయ 
అయినా అతడు (శ్రీకృష్ణుని చిహ్నాలను ధరించి, అనవరతం ఆయనను 
స్మరించుకుంటూ ఉండటమే దానికి మూలం, 


108... నుదర్శనం = 


పౌండకవాసుదేవుని కుమారుడైన  నుదషిణుడు, తన 
తండ్రిని సంహరించిన (శ్రీకృష్ణుని సాధించే నిమిత్తం, మహేశ్వరుని 
ఆరాధించాడు. ఆయన్ని (పసన్నుని చేనుకుని, ఆయన నూచన 
మీద అగ్ని దేవుని ఉపాసించి, ఖీకర రె దాకారిణి అయిన ఒక 
కృత్యను కల్పించి ద్వారకాపురం _వెకి పంపాడు, 


అలా |పయోగింపబడిన కృత్యను చూసి, [వజవాసులు భయంతో 
కంపించిపోయినారు. ఆవెంట'చే (శ్రీకృష్ణుని ఆశయించారు. 


సర్వరతకుడై న శ్రీకృష్ణుడు, |పాణఖీతితో తన్ను ఆళయించిన 
తనవారికి అభయమిచ్చాడు. ఆవెంటనే, దవానలం మాదిరి తన 
దిక్కుగావస్తున్న కృత్యను ని|గహించే నిమిత్తం, తన చ కాయుధథాన్ని 
వదిలాడు. ఆ : ' 


ఆ చ[కాయుధం, అనంత తెజంతో రోదసీకువారాన్నంతనీ 
వెలిగిస్తూ, విస్ఫులింగాలను విరజిమ్ముకుంటూ వెళ్ళి, కృత్యతో తల 
పడ్డది. దాని శక్తిని తీణింపజేసింది. ఆ విధంగా _ చ కాయుధం 
ద్వారా ని|గహింపబడిన కృత్య, ఆ వెంటనే, వారణాసికి పోయి, తన్ను 
సృజించిన సుదటిణునీ, అతని పురోహితులనూ (మింగి వేసింది.ఆ కృత్యను 
తరుముకుంటూ వెళ్ళిన సుదర్శనం కూడా, కాశీనగరంలో (వవేించి 


(శ్రీకృష్ణ లీలామృతం 0 


ఆ నగరాన్ని అంతనూ భస్మం చేసింది. తిరిగీ చ్వారావతి చేరుకుని, 
(శ్రీకృష్ణుని ఆ|శళయించింది. 


104. సాంసారిక జీవితం : 


(శ్రీకృష్ణుడు నర-కానురుని సంవారించి, అతడు చెరపట్టి ఉంచిన 
వదవోరు వేలమంది రాజకన్యలనూ విడిపించి, వివావాం చేసుకున్నా 
డని విని, నారదమవార్షి ఒకసారి, ఆయన విభవం చూసే ఉ ద్రేశంతో 
ఉ్వూరావతికి వెళ్లాడు. వెళ్ళి, శ్రీకృష్ణుని పట్టపు దేవి అయిన రుక్మిణీ దేవి 
మందిరం చేరుకున్నాడు. 


ఆ సమయంలో, (శ్రీకృష్ణుడు, అక్కడ, రుక్మిణీ దేవి శీవ లందు 
కుంటున్నాడు. కాని, నారదుని ఆగమనవార్త తెలియగానే ఆయన 
* ఆమెతోనవా బయటకు వచ్చాడు. వచ్చి, మహర్షికి స్వాగతం 
చెప్పాడు, ఆయనను లోపలకు తీసుకు వెళ్లాడు. విధ్యుక్తంగా ఆయ 
నకు అర్హ్హ్యపాద్యాదులు సమర్పించుకున్నాడు. తనదైన ఆసనంమీద 
ఆయన్ని ఉపవిష్టుని చేశాడు. ఆయన పాదాలను కడిగాడు. ఆ పాద 
తీర్థం తన శిరస్సున చల్లుకున్నాడు ; రుక్మిణీదేవి శిరాన చల్లాడు, 
అనంతరం, ఆ మవార్షి నుథ్రేశించి, "స్వామీ ! ఈ దాసుడు మీకు చేయ 
గల సేవ యేదైనా ఉంచే సెలవివ్వవలసింది అన్నాడు. 


ఆ పలుకులు విన్న నారదుడు, ఆయనదైన భక్త వాత్సల్యాన్ని 
(ప్రశంసించాడు. ఆయన మావోాశ్మ్యాన్ని స్తుతించాడు. “మవోనుభావా! 
సంసారసము[ధ్రాన్ని తరింపజేసే మవోానాకను, నీ పాదద్వయాన్ని చేను 


*107 తం సంనిరీత్య భగవాన్‌ సవాసోద్ధితః (శీ 
పర్యంకతః సకలధర్మ భృ"ాం వకిష్థః 
ఆనమ్య పొదయుగలం శిరసా కిరీట 
జుప్టేనసాంజలి రవీవిశదాననే స్వే 


౨66 (శ్రీకృష్ణ లీలామృతం 


సర్వదా ఆ్మశయించి ఉండేటట్టు అనుగ్రహించవలసింది" అని |పార్థిం 
చాడు. ఆయనవద్ద సెలవు తీసుకుని, అక్కడినుంచి వెళ్ళిపోయినాడు. 


ఆ తరువాత. ఆ మహానుభావుని యోగ మాయా (ప్రభావాన్ని 

దర్శించుకునే ఉదేశంతో, ఆ మహారి, శ్రీకృమ్ణుని దై న మరొక మంది 
ఆ a అ త 108 

ఇ a బం న 
రంలో (ప వేశించాడు. అక్కడ: ఆయనకు, శ్రీకృష్ణుడు సత్యభామ 
తోనూ, ఉద్దవునితోనూ పాచికలాడుతూ కనిపించాడు. 

అక్కడకూడా, ఆయనకు అన్నివిధాలై న పూజలూ జరిగినై. 
(శ్రీకృష్ణుడు, ఆయన్ని కలుసుకుని ఎంతోకాలమెనట్టుగా ఆయన్ని 
సలుకరించాడు. 'మవోనుభావులై న మీ రాకతో మా భవనం పవి|త 
మయింది. మమ్మల్ని ఆశీర్వదించి, మా జీవిశాలకు ధన్యత్వం చేకూర్చ 
వలసింది” అని ఆయనకు నివేదించుకున్నాడు. 


(శ్రీకృష్ణుని పలుకులు నారదునకు అమితాశ్చర్యం కలిగించినై_. 
ఆవెంటనే ఆయన, |శీక్ళష్ణునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు 
తీసుకుని, మాట్లాడకుండా బయటకు వెళ్ళాడు; మరో మందిరంలో ప్రవే 
రించాడు. 

అక్కడ నారదునకు, *ోతన చిన్నారి బిడ్డలను ఎత్తుకుని 
ఆడిస్తూఉన్న కృష్ణయ్య కనిపించాడు. అలాగే, మరొక మందిరంలో, 
స్నానానికి సిద్దమవుతూఉన్న నల్లనయ్య దర్శన మివ్వటం జరిగింది. 

ఒకే ఒక సమయంలో, విభిన్నరూపాలతో, అనేక మందిరాలలో 
వధు సలుపుతూ ఉండటం మవోద్భుతంగా ఛావిస్తూ, నారద 


న. 


*108 దీవ్యంత మక్షై _న్లకాపి [పియయా చోద్ద్ధ వేన చ 


పూజితః పరయా భక్త్యా (వత్యుళ్థాచాసనాదిథి॥: 
_ పృష్టశ్చా విదుచే వాసొ కదా౭యాతో భవానితి 
క్రియశే కిం ను పూర్ణానా మపూశ్హై రన్మదాదిఖిః. 


——_—_ 


2109 త|తాహ్యచష్ట గోవిందం లాలయంతం సుశాచ్చిశూన్‌ 
తతోఒన్యస్నిన్‌ గృ హేఒవళ్యవ్ముజ్ఞనాయ కృతోద్యమం. 


(శ్రీకృష్ణ లీలామృతం (rey 


మవార్షి , ఆతరువాత, ఎన్నోమందిరాలను దర్శించుకున్నాడు. అన్ని 
మందిరాలలోనూ కూడా, ఆయనకు, (శీక్ళష్టదర్శన మయింది. కానీ, వ 
మందిరంలో ఆయన్ని కలునుకున్నా, ఆయన, ఆ మహార్శి ని అప్పుడే 
దర్శించినట్టుగా పలుకరించే వాడు. (పవర్తించే వాడు. పూజాది కాలు 
నలివేవాడు. తన్ను ఆశీర్వదించవలసిందిగా (పార్టించేవాడు. 


ఆ మవోనుభావుడు, *ిజకచోట, అగ్నికార్వం జరుపుతూ 
ఉండేవాడు. ఒకచోట నిత్య కరాళ్టనుష్టానంలో ఉండేవాడు. ఒకచోట 


*110 జువ్యాన్తం చ వితానాగ్నీన్‌ యజ_న్లం పంచ భిర్భ ఖః 
భోజయ న్లం ద్విజాన్‌ క్వాపి భుంజాన మవళోపి తం 
కాపి నంధ్య్యాముపాసీనం జప _న్లం [(బవ్మా వాగ్యతం 
ఏకత బాసి చర్మ భ్యాం చర్ల మసి వర్మను. 
అశ్వ ర్షే రశ్రైః క్వాపి విచర_న్తం గదా[గజం 
క్వచి చృయానం వర్యంకే స్తూయమానం చ వందిభిః. 
మం|తయ న్హం చ కస్మిం శి న్మం|తిభి శ్చోద్ద వాదిఖిః 
జల (కీడారతం కాపి వారముభ్యాబలావృతం, 
కుత చిర్‌ ద్విజ ము ఖ్యేభ్యో దదతం గాః స్వలం కృతాః 
ఇతివోన పురాణాని ళృణ్వన్తం మంగలాని చ 
వాసన్తం వోస్య కథయా కదాచిత్‌ [పియయా గృహే 
క్వాపి ధర్మం సేవమాన మర్థకామౌ చ కుతచిక్‌ 
ఛ్యాయంత ముక మాసీనం పురుషం (వకృశేః వరం 
శు[శూషంతం గురూన్‌ క్వాపి కామై ర్ఫ్భోగై ః సపర్యయా, 
కుర్వున్తం విిగవాం కై శ్చిత సంధిం చాన్య(త కేశవం 
కుతాపి సవా రామేణ చిన్మయ నం నతాం శివం. 
పు(తాణాం దుహిత్భా౯ణాం చ కాలే విధ్యుపయావనం 
దారర్వర నత్సృదృశ్తైః కల్పయదన్తం విభూతెఖిః 
(పస్టాపనోపొనయ నైరపళ్యానాం మహోత్సవాన్‌ 
వీజ్యు యోగేళ్యశే ళస్య యేషాం లోకా విసిసి నే 
యజ_న్తం న్వకలాన్‌ దేవాన్‌ క్వాపి |కతుభి రూర్ణితై 8 
పూ_రయ న్లం క్వచిద్‌ ధర్మం కూపారామ మశాదిభిః 


నా (శ్రీకృష్ణ లీలామృతం 


'బ్రవ్మావిదులకు సంతర్పణ చేస్తూ ఉండేవాడు. ఒకచోట, వారి ఉచ్చి 
ష్టాన్ని భుజిస్తూ ఉండేవాడు. 


అల్లాగే, ఒకచోట, సంఛ్యావందనం నలుపుతూ, ఒకచోట, 
గాయత్రీజవం చేసుకుంటూ, ఒకచోట, కవచంధరించి తనకున్న ఖడ్గ 
(పయోగ పాటవాన్ని ప్రదర్శిస్తూ, ఒకచోట, రథ గజా శ్వాదుల 
నారోహించి చరిస్తూ, ఒక చోట, విశ్రాంతి తీసుకుంటూ, ఒకచోట, 
వందిమాగధుల స్తోత పా శాలువింటూ, ఒకచోట, యుద్దవుడు మొదలై న 
వారితో సంవదింపులు జరుపుతూ, ఒకచోట జలక్రీడ సలుపుతూ, ఒక 
చోట, గోవులను చానమిస్తూ ఒకచోట, (వముఖ పురాణోతి హోసాలను 
(శద్దతోవింటూ, ఒకచోట దేవేరులతో సరస నల్గ్టాపాలాడుతూ, ఒకచోట, 
తనదై న విధ్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ, ఒకచోట, అర్థ సంగ్రహానికి 
సంబంధించిన ఆలోచనలువేస్తూ, ఒకచోట, గృవాస్తాాశమ ధర్మాలను 
పాలిస్తూ, ఒకచోట, యుద్ద యశ్నాలుచేస్తూ, మరొకచోట, సంధికి 
చర్చలుజరుపుతూ, ఒకచోట బలరామునితో సాధు సంరతణకు 
సంబంధించిన విషయాలు చర్చిస్తూ, మరొకచోట, పిల్ల లవెళ్ళిళ్ళు 
జరుపుతూ, ఒకచోట, | కొత్తగా వెళ్ళి అయిన కుమా_రెలను అత్తవారి 
యిళ్లకు పంపుతూ, మరొకచోట, అప్పుడేవచ్చిన కూతుళ్లనూ 
అల్లుళ్లనూ పలుకరిస్తూ, ఒకచోట యజ్ఞయాగాదులు జరుపుతూ, వేరొక 
చోట చేవాలయాదచులు నిర్మిస్తూ, వక కాలంలో విభిన్న రూపాలతో 
వివిధ విధాల దర్శనమిస్తూవచ్చిన ఆ |శీకృష్షభగచానుని యోగ 
మాయా (పభావాన్ని (పత్యతంగా ఏీక్షించి, నారదమవార్షి అంతు లేని 
ఆనందా న్ననుభవించాడు. 


అది కారణంగానే, ఆయన, శీకృష్ణుని ఉద్ధేశించి, “దేవా! నీ 
పాద పరిచర్యా మహిమ మూలంగా, యాగమాయా విలాసాన్ని 
నే డీ విధంగా దర్శించగలిగాను. ధన్యుడనై నాను. ఇక నీ లీలా విశే 


(శ్రీక ప్త లీలామృశళీ ం ఏ8 


పాలను కీర్తిస్తూ, ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఉండటానికి నాకు 
అనుజ్ఞ నివ్వవలసింది,' అని విన్నవించుకున్నాడు. ఆయన వద్ద “సెలవు 
తీనుకుని వెళ్ళిపోయి నాడు. 


105. డినోచొర్ళో : 


(శ్రీకృష్ణుడు (బవ్మా ముహూర్తంలో నిద కేచేచాడు. ఆవెంటనే, 
కాళ్లూ చేతులూ ముఖం కడుక్కుని, ప్రశాంత చి _త్తంతో, 
పరమాత్ముని ధ్యానించుకునేవాడు. ఆ తరువాత, స్నానంచేసి, శుభ 
వస్తా9లు ధరించి, సంధ్యావందనాది కర్మానుష్టానం జరిపే వాడు. 
అనంతరం, గాయ త్రీ మంత జపం సరివేవాడు. సూర్యునకూ 
పితరులకూ, మవహార్దులకూ అర్హ మర్చించుకునేవాడు. ఆ వైన, తన 
కుటుంబంలోని "పెద్దలనూ, [బవ్మావిదులనూ యధావిధిగా అర్చించి, 
చాన ధర్మా లాచరించేచాడు. గోవులకూ, వి|ప్రులకూ, దేవతలకూ, 
గురువులకూ నమస్కంరించేవాడు. ఆ తరువాత, తాను న్వయంగా 
శృంగారించుకునేవాడు. చేతిలోనూ అద్దంలోనూ ముఖం చూనుకునే 
వాడు. అనంతరం, తన్ను ఆ[ళయిం చిన వారందరినీ అనుగ్రహించే 
వాడు. 


ఆ విధమైన కార్యకమం పూర్తి అయేసమయానికి, చారుకుడు 
దివ్య రథాన్ని తెచ్చి సిద్ధంగా ఉంచేవాడు. ఆ రథమెక్కి, సాత్యకి 
తోనూ ఉద్ధవునితోనూ బయలుదేరి, సభాభవనానికి వెళ్లేవాడు. 


అలా, సుధర్మ అనే సనభాభవనంలో (వవేశించి, సింవోసనా 
న్నధిష్టించేవాడు. ఆయన చుట్టూ యదువీరు లందరూ ఉపవిష్టులై 
ఉండేవారు. 


అక్కడ, హాస్యగాం[డు, పలువిధాల, ఆయననూ నభాసదులనూ 
ఆనంద పరచే వారు. నాట్యగ_కత్తెలు నభారంజకంగా నటించేవారు. 
నూతులూ మాగధులూ వందులూ వివిధ వాద్యవిశేషూల నవాయంతో 


విరి (శక ఎప్ప శ్రి లామృత 0 


ఆడి పాడి సభాస్తారులకు సంతోషం కలిగించేవారు. ఆ తరువాత, 
కొందరు (బావ్మాణులు "వేదపఠనం జరిపేవారు. మరికొందరు, 
పూర్వపు రాజుల దివ్యచర్మితలను వినిపించేవారు; శీ కృష్ణునకూ 
యితరులకూ మవాచానందం కలిగించేవారు. 


106. రాడాగూయ (వన క్త న్‌ 


అలా, మవాదానందదాయకంగా ఉండే ఆ సభాస్థలానికి, ఒక 
రోజున, ఒక భూసురుడు వచ్చాడు. వచ్చి, శీ కృష్ణుని సభ_క్తికంగా 
స్తుతించాడు, ఆ తరువాత, ఆయన్ని ఉద్దేశించి, “తం|డీ ! జరాసంధుడు 
తన్ను ధిక్కరించిన ఇరువదివేల ఎనిమిదివందల మంది రాజులను, 
గిరివజమనే పట్టణంలో చెరబెట్టాడు. ఆ రాజులు, సర్వశరణ్యుడవై న 
నిన్నే ఆ్మళయించి, తమ బాధను తొలగించవలసిందిగా నిన్ను "వేడు 
కుంటున్నారు. ఆ అనన్య శరణ్యుల పలుకులు నీకు మనవిచేసుకునే 
నిమి త్తమ నేనిలా వచ్చాను” అని వినయపూర్వకంగా నివేదించు 
కున్నాడు. 


అది విన్న [శీ కృష్ణుడు, ఒక తణ కాలం ఏదో ఆలోచించాడు. 
అంతలో, (తిలోకనంచారి అయిన నారద మవార్షి అక్కడికి రావటం 
జరిగింది, 


అలా వచ్చిన మహర్షి ని, విధ్యుక్తంగా పూజించి, శ్రీ కృష్ణు డిలా 
అడిగాడు. 


'మహార్షీ | మీరు (తిలోకసంచారులు. ముల్లోకాలలోనూ మీకు 
తెలియని వివయమంటూ ఉండదు. అందుకనే, పాండవుల యోగ 
శేమాలను గురించి మీ చ్వారా వినగోరుతున్నాను.” 


అది విన్న నారదుడు, ముందుగా, పాండుపు(తుల కేమాన్ని 
ఇలియపరచాడు, ఆ తరువాత, ధరన్షరాజు రాజనూయాధ్వరం నిర్వ 


శ్రీకృష్ణ లీలామృతం లివర్‌ 


హింప దలబాడనీ, యజ్ఞ రతకుడూ యజ్ఞ భోక్తా అయిన (శీకృష్ణుడు, 
మేనబావ అయిన ఆయనకు సర్వవిధాలా సాయపడటం సమంజసమనీ 
.విన్నవించుకున్నాడు. ఆ సందర్భంలోనే... 


'కృష్ణా! నువ్వు పరమపురుషుడవు. భ _కృవత్సలుడవు, నిన్ను 
సేవించిన వారికి, నీ నామాన్ని ఉచ్చరించినవారికి, నిన్ను దర్శించిన 
వారికి ఇవాపర సుఖాలు లభించి శీరుతై. 


అదికారణంగానే, ను వ్వా మఖసమయంలో అక్కడ ఉండాలనీ, 
అక్కడికి వచ్చే రాజులకూ మవార్దులకూ నీ దర్శన భాగ్యాన్ని లభింప 
జేయాలనీ కోరుతున్నాను.” 


అని కూడా విన్నవించుకున్నాడు. అది విన్న + కృష్ణుడు, 
ఉద్దవుని ఉద్దేశించి, "మిత్రమా! ఇప్పుడు మా కర్తవ్య మేమిటో తెలుప 
వలసింది అని కోరాడు. 


అలా (శ్రీ కృష్ణుడు కోరిన మీదట, ఉద్దవుడు ఇలా సూచిం 
చాడు. 


“కృష్ణా! దిగ్విజయం చేసినవారు మా(తమే రాజసూయ నిర్వ 
హాణాకు అర్హ్ము లవు చారు. ధర్మజుని దిగ్విజయానికి జరాసంధథ సంహారం 
అత్యవసరం. ' 


మహానుభావా! నువ్వు కాలస్వరూపుడవు. [పపంచ సృష్టికీ 
లయానికీ కూడా నీ దైన (పభావమే ఆధారంగా ఉంటుంది. ఆయా 
'సందర్భాలలో చతుర్శుఖుడూ. శంకరుడూ నిమి_త్తమాతులుగా 
మాత్రమే వ్యవవారిస్తూ ఉంటారు. అది | గహించటంవల్లినే, జరాసంధుని 
“వల్ల బంధింపబడిన వారి పుణ్యమూ, జరాసంధుని పొవమూ వండి 
ఫలించటానికి నువ్వీపనికి పూనుకోవాలనీ, ఒకే ఒక పనితో రెండు 
లజ్యాలను నువ్వు సాధించాలనీ కోరుతున్నాను, 


ల (శ్రీకృష్ణ లీలామృత ౦ 


ఉద్దవుని అభ్యిపాయం [గహించిన (శ్రీకృష్ణుడు. నారదుని 
సూచనకు తన అంగీకారం తఆలియపరచాడు. భూనురుని ఉద్దేశించి, 
'మీ సందేళం త్వరలోనే ఫలపద మౌతుంది” అని తెలియపరచాడు. 
ఆయనకూ నారదునకూ సెలవిచ్చి పంవాడు. 


ఆ తరువాత, ఒక సుముహూర్తం చూసుకుని, (శ్రీకృష్ణుడు, 
తన చేవేరులతోనూ, పుత్ర మి(తాదులతోనూ, పరివారంతోనూ 
బయలు చేరి ఇం[ద్ర(పస్థం చేరుకున్నాడు. 


ఆవిధంగా తన నగరికి విచ్చేసిన యాదవశేష్టునికి, ధర్మరాజా 
దులు, పురోపకంఠం వద్దనే స్వాగతం చెప్పారు. ఆయన్నీ, ఆయనతో 
వచ్చిన చెద్దలనూ తక. తర పటా నాలాల. వారందరినీ 
పురంలో వ్రవేశింప చేశారు. 


నగరంలో (ప్రవేశించగానే, (శ్రీకృమ్హుడు, తన మేన_త్త అయిన 
కుంఫీచేవి వద్దకు వెళ్ళాడు. ఆమెకు (పణామం చేశాడు. కుశల 
(అలా వేశాడు. 


అనంతరం, ద్రౌపదీ సుభదలు ఆయన్ని దర్శించి, అంజలిం 
చారు. ఆయన వారిని ఆశీర్వదించాడు. 


ఆ తరువాత, పాంచాలి, కుంతీదేవి ఆదేశానుసారం, (శ్రీకృష్ణుని 
చేవేరులందరినీ విధ్యు క్తంగా పూజించింది; అమూల్యమైన కానిక 
లెన్నింటినో వారికి సమర్పించుకుంది. 


(శీకృష్ణుడు కూడా, ఆపైన, తన పాణనస్నేహితుడైన అర్జు 
నునితో అతని మందిరానికి వెళ్ళాడు; అక్కడే, ఆ రోజంతా గడి 
పొడు, 


ఆ మరునాడు, ధర్మరాజు, యాదవ (ప్రముఖులందరితోనూ 
తనకొలువుకూటంలో (ప్రవేశించి, (శ్రీకృష్ణుడు (ప్రసన్నుడై ఉన్న 
సమయం కనివెట్టి.... 


(శ్రీకృష్ణ లీలామృతం 987 


'కృష్ణా! నాకు రాజసూయం చేయాలన్న అభిలాష. కలిగింది. 
దాన్ని స్మకమంగా నిర్వహించగల వారు, నా బంధునర్గంలో, నువ్వు 
తప్ప మరొకరు లేరు. అదీకాక... 


ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడు గొల్తురు భ క్కినిష్టులె 
యెవ్వరు నిన్ను |జేమ నుతియింతురు భూరి వివేక శాలులై 
య వ్వివలాత్ము లందుదు రుదంచిత శోభన నిత్యసాఖ్యముల్‌ 
నివ్వటిలంగ గృహ్ట్య నిను నేర్చి భజించిన రిత్తవోవునే !' 


అనికూడా ఏన్న వించుకున్నాడు. 


ధర్మజునికి తనపట్ల ఉన్న అభిమానాన్ని (గ్రహించి, (శ్రీకృష్ణు 
డమితానందం పొందాడు. అది కారణంగానే... 


'నయగుణశాలి పొండున్భపనందన నీ తల పొప్పు నీ (కతు 
[క్రియ మునిదేవళా పితృసుకృత్యమునై_ నిఖిలో(గ్ర శ్యాత్రవ 
తయమును బాంధవ్యపియము సంచితపుణ్యము నిత్యకీ_ర్రియు౯ా 
జయమునొసంగు దీని గురుస_కమ వేగ యుపక్రమింపవే !' 


అని ఆయన్ని అభినందించాడు ; (పోత్సహించాడు. అంతేకాదు, 
అనుపమ దివ్యాస్త్రవేదులై న ఆయన అనుజులను దిగ్విజయార్థం 
నాలుగు దిక్కులకూ వెంటనే పంపవలసిందని కూడా ఆదేశించాడు. 


107. ఉరానంఢుడు : 


(శ్రీక్ళమ్ణుని పలుకులువిన్న ధర్మజునికి, తన రాజనూయాధ్వరం 
నిర్విఘ్నంగా నెరవేరి తీరుతుందన్న ఛైర్యం కలిగింది. ఆ ధ్రేర్యం 
తోనే ఆయన, సవాబేవుని సృంజయవీరులతో దజిణదిశకూ, నకులుని, 
మత్సు్యులతో పడమటిదిశకూ, అర్జునుని, కేకయులతో ఉ_త్తరదిక్కుకూ, 

ప ద్‌ జపత. స్థ 
ఫీముని, ను దులతో తూర్చుదిక్కుకూ పంపించాడు (శ్రీకృష్ణుడు 


వరి (శ్రీకృష్ణ లీలామృతం 


వారందరిలోనూ తన దివ్య తేజాన్ని (పసరింప జేసి, వారిని అ జేయుల 
నుగా చేశాడు. 


ఆ విధమైన శక్తితో బయలుదేరిన ఖీమ నకుల సహాదేవులు, 
ఆయాదిక్కులలోఉన్న రాజులందరినీ జయించి, వారినుంచి కప్పంగా 
అనేక రత్నరాసులను తీసుకువచ్చారు; రాజైన యుధిష్టిరునకు 
సమర్పించుకున్నారు. అర్జునుడుకూడా, అనేకమంది మహీపతులను 
జయించాడు. వారందరినీ ధర్మజునకు సామంతులుగా చేశాడు. కాని, 
జరాసంధుడుమా[తం, యుధిష్టిరుని ఆధిక్యతనంగీకరించ లేదు. ఆయనకు 
కప్పంచెల్లించలేదు. ఆ విషయాన్నే అర్జునుడు తన అన్నగారికి 
నివేదించుకున్నా డు. 


అదివిన్న యుధిష్టరుడు అమితంగా వ్యాకులపడనాగాడు. 
(శ్రీకృష్ణుడు, అది గ్రహించాడు. [గహించి మగ భేశ్వరుని విషయంలో 
ఆయన  చాధపడవలసించేమీ లేదనీ, అతణ్ణి సంవారించే ఉపాయం 
తనకు ఆెలునుననీ చెప్పి. ఆయనకు ధ్రై ర్యం కలిగించాడు, 
ఆ వెంటనే, ఖీమార్జునులను తీసుకుని, జరాసంధుడున్న గిర్మివజం 
చేరుకున్నాడు. 


జరానంధుడు (బావ్మాణులను దేవతలతో సమ౦గా 
పూజిస్తాడు. వా శేది కోరితే అది ఇస్తాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు, 
గిరి వజంలో (వవేళిస్తునే, వ్మిపవేషం ధరించాడు. ఫీమార్థునులచేత 
కూడా విపరూపాలు ధరింపచేసి, తన్ను అనుసరించవలసిందిగా 
వారి నాచేశించాడు. 


ఆ విధంగా |బావ్మాణాక్ళతిలో తన్ను సమీపించిన (శ్రీకృష్ణ 
ఖీమార్జునులకు, జరాసంధుడు, యథావిథిగా అతిథి పూజాదికా 
లాచరించాడు. ఆ తరువాత, (శ్రీకృష్ణుడు. అతణి ఉదేశించి ఇలా 

లా భం ఢి 
అన్నాడు, 


(శ్రీకృష్ణ లీలామృతం వీర9 


'మగభేశ్వరా ! నువ్వు అతిథి పూజాధురంధరుడవని విని మేము 
దూరటబేశంనుంచి ఇలా వచ్యాము. ఇక మా భాగ్యం ఎలా ఉంశు అలా 
జరుగుతుంది. 


అతిథి జనులను భక్తితో పూజించేవారికి శాశ్వతమైన కీర్తి 
అభిస్తుంది. చేవాం అన్ట్థిరమైనదని (గ్రహించి,  చిరతరమైన కీర్తిని 
ఆసించి జీవించేవా శే ధన్యులవుతారు. దానికి భిన్నంగా (పవర్తించే 
వారు జీవన్మ ఎకు అనిపించుకుంటారు. 


(పపంచంలో, చదానశీలు కె నవారికి ఇవ్వరాని పచార్థమంటూ 
పదీ ఉండదు. దధీచి తన ఎముకలనే దానం చేశాడు. శిబిచకవర్తి తన 
శరీరాన్ని కోసి ఇచ్చాడు. అలాగే రంతిదేవుడు, హారిళ్చం[దుడు, 
బలి మొదలై నవారు, అనిత్యమైన తమ శరీరాలనూ సంపదలనూ 
ఛారపోసి, నిత్యమైన కీర్తి నార్జించుకున్నారు. అది కారణంగానే, 
వారు, మరణించినా ఉన్న వారుగానే భావింపబడుతున్నారు. వారి 
మాదిరిగా నే, నువ్వుకూడా, మా కోరికను తీర్చి మహితయశాన్ని 
పొందవలసింది”. 


(శ్రీకృష్ణుని పలుకులు విని జరాసంధుడు ఒక్కసారి ఆ 
మువ్వురివంకా చూశాడు. చూసీ, వారి రూపాలుగాని, కంఠ 
స్వరాలుగాని, అల్లి తాటి రాపిడి వల్ల కాయలు కాచిన వారి ముం 
జేతులుగాని విపుల కుచితమైనవికావని తేల్చుకున్నాడు. అదికారణం 
గానే, వారు విపవేషంలో వచ్చిన ' రాజులని నిర్ణయించుకున్నాడు. 
అయినా, చారి కోరికతీర్చటం తన ధర్మమని భావించాడు, అందు 
క'ేే వారిని ఉద్దేశించి... 


“భూరి గుణులార మీ మది 


కోరిక 'యెఆకిగింపు జేమి కోరిననై నన్‌ 
(19) | 


990 శ్రీకృష్ణ లీలామృతం 


దిరత నొనగుటయే కా 
చారయ. నా శిరము (దుంచియెనను నిత్తున్‌” 


అనీ, అతిథులపట్ల తనకున్న గారవాన్ని (పకటించుకున్నాడు. 


ఆ వెంటనే, (శ్రుకృష్తుడు*! “అలా అయిన పతంలో, మేము 
కోరే భితను మాకు ప్రసాడించవలసింది. మేము నీవద్దకు తుధార్తులమై 
రాలేదు. ద్వంద్వ యుక్రాన్ని కోరివచ్చాము,. ఆ కోరిక తీర్చగలిగి శే 
సంతోపిసాము అన్నాడు. 


అది విన్న జరాసంధునక్కుు వారు సామాన్యులు కారన్న అభి 
[సాయం ధృవపడ్డది. అందుకనే ఆయన (శ్రీకృష్ణుని దిక్కై, 
“చేను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. కాని, మీ వరో మున్ముం 
దుగా తెలుపవలసి ఉంటుంది” అన్నాడు. 


అతనికి నమాధానంగా, క్రికృష్ణుడు*"? ఫీమార్జునులను 
వరిచయపర చాడు, “నేను నీ పూర్వవిరోధిని. నన్ను (శ్రీకృమ్తుడంటారు 
అని తన్ను తాను అెలుపుకున్నాడు. 


శ్రీకృష్ణుని పలుకులు విని, జరాసంధుడు పగలబడి నవ్వాడు. 
నవ్వుతూ నే, “కృష్ణా! ఇంతకు పూర్ణం నువ్వు నాతో అచేకసార్డు 
పోరాడావు. నా (పతాపాన్ని రుచి చూశావు. చివరకు, నాకు 
భయపడి, మథురానగరంనుంచి పారిపోయి, సము[దంలో తల దాచు 
కున్నావు. ఆవిషయం నువ్వు మరచిపోయినా నేను మాతం 


ఈ జన్మలో మరచిపోలేను. పిరికిపంద వై న నితో తిరిగి పోరాడ 
టానికి ఇష్టపడ లేను. 


*111 యుద్దం నో దేహి రాజేంద ద్వంద్వళో యది మన్య సే 
యుద్దార్థినో వయం (పాప్తా రాజన్యా నా౭న్న కాంతిణః, 

*112 అసా వృకోదరః పార్ప_గన్య _(ఖాతాఒరునో వ్యాయం 
అనయో ర్మాతులేయం మాం కృష్ణం జానీహి కే రిపుం. 


శ్రీకృష్ణ లీలామృతం 291 


ఇక అర్జునుడున్నాడు, అతడు నాకు వయసులోగాని, 
బల పరాకమాలలోగాని ఈడు కాడు. అది కారణంగా నే, నేను, 
నాతో సమాన బలుడైన భీమునితో పోరాడటానికి, అందులోనూ, 
అతనికి అమిత (ప్రావీణ్యం ఉన్న గడాయుద్దంలో అతణ్ణి ఎదిరించ 
టానికి సిద్దంగా ఉన్నాను; అన్నాడు. అంటూనే, ఒక ఉద్దండ 
గదాదండాన్ని భఖీమునకందించాడు. ఆ తరువాత, వారితోసవా 
పుర బహిః| పచేశంలో ఉన్న ఒక సమస్థలం చేరుకున్నాడు. 


అలా అక్కడికి వెళ్ళిన ఖఫీమసేన జరాసంధులు, పరస్పరం 
తలపడ్డారు. ఆ సమయంలో, మహో[గమైన వారి గదలు ఒక దాని 
కొకటి శతాకినప్పుడల్లా, రెండు పర్వతాలో,  శెండు సము దాలో, 
పరస్పరం ఢీకొంటున్న ధ్వని కలిగింది. ఆకాశం పగిలిపోతున్న చా 
అనిపించింది. వారి పాదఘట్టనలకు భూమి అదరిపోసాగింది.. వారి 
గర్జనలు ఉరుముల మాదిరి వినిపించినై . అంతలో, వారిరువురి గదలూ 
నుగ్గు నుగ్గు కావటం జరిగింది. ఆ వెంటనే, వారు ముష్టియుద్దానికి 
దిగారు. ఆ సమయంలో... 


_ 


(పక్కలు చెక్కులున్‌ మెడలు పాణితలంబులచే బగుల్చుచున్‌ 
ముక్కులు నక్కులుం జెవులు ముష్టివాతిన్‌ నవియంగ |గుద్దుచున్‌ 
డొక్కలు బిక్కలున్‌ ఘనకరఠోర పదావాతి నొంచుచున్‌ నెజలుల్‌ 
దక్కక (సుక్కకొండొరుల చార్కొని పేర్కొని పోరి రుగతన్‌. 


అది చూసిన (శ్రీకృష్ణుడు, ఒకనందర్భంలో, భీమసేనుడు జరా 
సంధునకు చాలడేమో అనుకోవటంకూడా జరిగింది. అందుకనే ఆయన 
జరాసంధుని జన్మవృత్తాంతము తెలిసినవాడు కావటంవల*ే అతణి 
య 03 

చంపే ఉపాయం భఖీమనేనునకు నూచిస్తూ, అక్కడఉన్న ఒక పుల్లను 


*x118. సంచిన్హ్యారి వధోపాయం ఖీమస్యా మోఘ దర్శనః 
-.. ... చర్భయామాస విటవ్వం పాటయ న్నివ సంజయా. 


pep) (శ్రీకృష్ణ లీలాన్ఫుతం 


తీసుకుని, అతడు చూస్తూఉండగా, దాన్ని, మధ్యకు రెండు చీలికలుచేసి, 
చెరొక పక్క_కూ విసరివేశాడు. ఆ నూచనమీద, ఫీమసేనుడు, ఆవెంట శే, 
జరాసంధుని [కిందపడేసి అతని కాలిని ఒకదాన్ని తన కాలితో 
(తొక్కిఉంచి, శెండుచేతులతోనూ అతని శండవకాలు పట్టుకుని, 
అతణ్ణి మధ్యకు రెండుగా చీల్చి వేశాడు. 


అలా చీలిపోయిన జరాసంధునిచూసి (వజలు వోవహోాకా రాలు 
చేశారు. కృష్ణార్జునులు ఫీమసేనుని కౌగిలించుకుని అభినందించారు. 


ఆ తరువాత, (శ్రీకృష్ణుడు, జరాసంధుని కుమారుడై న 
సవాడేపుని మగధకు అధిపతిగా అభి షేకించాడు. అంతకుముందు 
జరాసంధునివల్ల బంధింపబడి ఉన్న రాజులందరినీ, "వారికి మాట ఇచ్చిన 
(పకారం, చెజినుంచి విడిపించాడు. ఆ సమయంలో, శ్రీకృష్ణుడు, 
"వారికి, తన దివ్యరూపంలో దర్శన మివ్వటం జరిగింది. 


నీలమేఘం వంటి శరీరచ్భాయతో, పట్టుపీళాంబర౦తో, చతు 
ర్భుజుడై , శంఖ చక గదాచ్యాయుధాలు ధరించి, (శీవత్సంతోనూ, 
"కౌస్తుభంతోనూ, కిరీట కుండలాలతోనూ, వనమాలతోనూ, |పసన్న 
వదనంతోనూ విరాజమానుజ తమకు దర్శనమిచ్చిన (శ్రీకృష్లుని 

ర లం 

చరణాబజ్ఞాలమీద (వాలి, ఆ రాజన్యులందరూ పదేపడే [(పణామా 
లాచరించారు. తమ జీవితాలు ధన్యత నందినట్టు భావించారు. ఆ వెన 
తమ కృతజ్ఞతను ఆయన కిలా తెలియపరచుకున్నారు. 


“తండ! రాజ్యమదంవల్ల , మే మింతవరకు, (పజలను పీడిస్తూ, 
పరస్పరం కలహించుకుంటూ, దుష్ట్రభావంతో వ్యవవారిస్తూ వచ్చాము. 
అస్థిర మైననంపదలే స్థిర మైనవనుకుని, అశాశ్వతమైనభోగాలు శాశ్వత 
మైనవనుకుని, అనిత్యమైన పదవులు నిత్యమైనవనుకుని, వాటి వెంట, 
ఎండమావులకు పరుగెత్తే జంతువుల మాదిరి పరుగాడుతూ వచ్చాము. 
నీ దర్శనంచ్వారా, చేడు, మా కా భ్రమ తొలగిపోయింది, ఇహిక 


(శ్రీకృష్ణ లీలామృతర విప్ర 


సుఖాలమీది ఆశ నళించిపోయింది. మమ్మల్ని ఇక అను గహించ 
వలసింది; నీ భ_క్త శేణిలో చేర్చుకోవలసింది.” 


ఆ విధంగా తన్ను ఆ్మశయించిన మహీపతుల నుద్దేశించి, 
(శ్రీకృష్ణుడు... 


'మీరలు ధర్మముం దగవు మరయు దప్పక భూజనాళి బెం 
పారయ సౌఖ్య సంపదల నందగ బోచుచు భూరియజ్ఞ్ఞముల్‌ 
గెరవ వృత్తి మత్పరముగా నొనరించుచు మామకాం[ఘి పం 
శేరువాముల్‌ భజించుచు నకిల్బిషులై. చరియింపుడిమ్ములన్‌ శ 
అని ఉపబేశించాడు. వారందరినీ వారివారి దేశాలకు సగౌరవంగా 
సాగనంపాడు. 


అలా జరాసంధుని వధించి, అతనిచేత చెర పెట్టబడిన రాజులందరికీ 
విముక్తి కలిగించి, ఖీమార్జునులతో ఇం|ద|పస్థం చేరుకున్న (శ్రీకృష్ణుని, 
యుధిష్టిరుడు యథోచితంగా (పస్తుతించాడు. ఆయనకు తమపట్ల ఉన్న 
అభిమానానికి తన కృతజ్ఞతను మరొకమారు తెలియపర్చచుకున్నా డు. 


109... జితవాలుడు ; 


ఆ తరువాత, (శ్రీకృష్ణుని ఆమోదంపొంది, భీష్మ (దోణ కృప 
ఛామ్యాదులతోనూ తదితర (పముఖులతోనూ సంప్రదించి, వ్యాస 
వశిష్ట విశ్వామి[తత గౌతమ భరద్వాజ కశ్యప వామదేవ పరశురామ 
గర్గ వై శంపాయనాది మవార్తులను బుత్విజులుగా వరించి, ధర్మరాజు 
రాజసూయ మవొోధ్వర నిర్వవాణ కుపక్రమించాడు. తనవారందరికీ 


కొన్నికొన్ని గురుతర బాధ్యత లనుకూడా అప్పగించాడు. 
ఆ సందర్భంలోనే, i 


సకలావనీకు లిచ్చిన 
యక లంక సువర్ణ రత్నవాయ ధనవ_స్త్ర 


994 (శ్రీకృష్ణ లీలామృతం 


(పకరంబులు మొదలగు కా 
నుకలందికొనన్‌ సుయోధనుని నియమించెన్‌. 


అర్థిజాతము కోరినట్టి వస్తువు లెల్ల 
దగ బంచియిడగ రాధాతనూజు 
సరసాన్న పానాది సకల పదార్థముల్‌ 
పాకముల్‌ సేయింప బవనతనయు 
బంకజోదరు నొద్ద బాయక పరిచర్య 
దవిని కావింప వాసవతనూజు 
సవన నిమి _త్తంబు సంచిత (దవ్యంబు 
పెంపుతో వేగ చెప్పింప నకులు 


చేవ గురు వృద్ద ఛ్యాతీనురావలులను 

నరసి పూజింప సహాచేవు నభిలజనుల 
బొలుచు మృష్టాన్నతతుల దృప్తులను జేయ 
(చౌపదిని నియోగించెను ధర్మసుతుడు. 


ఆ సందర్భంలో, యాగసందర్శనార్థం విచ్చేసిన అతిథులకు పాద 
పూజ చేసే పనిని, (శ్రీకృష్ణుడు తనకుశానై కోరి స్వీకరించాడు. అదే 
విధంగా, సాత్యకి వికర్ణ్య వోర్జిక, విదుర, భూరిళ వాదులకు కూడా 
ధర్మజుడు ఉచిత కార్యాలను" ఒప్ప చెప్పాడు. -చారందరూ తమతమ 
పనులను అమితోశ్వావాంతో, నిర్దుష్టంగా, యుధిష్టిరుని మనసుకు నచ్చే 
టట్టుగా నిర్వ_ర్తించుకోవటానికే [శమించారు. అలా ప్రారంభ మైన 
క మహాధ్యరాన్ని దర్శించే నిమిత్తం, బ్రహ్మా రుదామ 
శీంచులూ, లోకపాలురూ, గరుడ గంధర్వ ర్ట (పముఖులూ 
అనేకమంది. వచ్చారు. వచ్చి, పరమ విభవంతో, అత్యంతనియమంతొ 
ఇాస్తో% కప కారం, లోకో త్తరంగా జరుగుతున్న ఆ [కతు నిర్వావా 
కులను అమితంగా (ప్రశంసించారు. “|శ్రీకృన్ల భక్తులై నవారు చేయరాని 
'దేముంటుంది' అని తమలోాము అబ్బురపడసారు. 


(శ్రీకృష్ణ లీలోమృతం 295 


మవోధ్యరం ముగిసేరోజున, యాజకులనూ, సదన్యులనూ , 
నురువులనూ విధ్యు క్తంగా వూజించటానికి యధిష్ట్రిరుడు నిర్ణయించు 
కున్నాడు. కాని, అగపూజకు అర్హులెవరా అని ఆయన ఆలో 
చించసాగాడు. అది [గహించిన సదస్యులు, ఎవరికి తోచినట్లు వారు 
నూచించారు. కాని, వారి పలుకులు సవాదేవునకు నంతృ_ప్తికర 
మెనవి కాలేదు. అందుకనే అతడు ధర్మరాజునకు [శీకృష్ణుని 
చూపి, “యదుకుల శేఖరుడై న ఈ మహానుభావుడు సాజాద్భగ 
వంతుడు. 


ఈ పురుపో_త్సమున్‌ జగదధీశు ననంతుని సర్వళక్తు జి 
(దూవకు నగపూజ బరితోపితుజేయ సమస్త లోకముల్‌ 
"జె పరితుష్టి బొందు బృధివీవర కావున నీవు కృష్ణునిన్‌ 
(శ్రీపతి బూజసేయు మెడసేయక మాటలు చేయు నేటికిన్‌ . 


అని వినయపూర్వకంగా విన్నవించుకున్నాడు. ఆ పలుకులు విన్న 
(పొజ్జలై న మహీపతులూ మవార్దులూ, సవాదేవుని వివేకాన్ని 
ఎంతగానో అభినందించారు. అతని అభి పాయం అత్యుత్తమ మైనదిగా 
ఉన్నదని |పశంసించారు. ఆ వెంటే, అమితోత్సావాంతో, యుధి 
ప్టిరుడు, (శ్రీకృష్ణుని సమీపించి, ఆయనకు, భక్తి పూర్వకంగా 
(పథమార్చ్హ్యం సమర్పించుకున్నాడు. ఆ పావనోదకాన్ని తన శిరస్సున 
చలుకున్నాడు. తన సోదరుల మీదా (ద్రౌపది మీచా చలాడు. 
య వి, 
శక ఎష్ణునకు పట్టుపీళాంబరాలూ దివ్యాభరణాలూ సమర్పించు 
కున్నాడు. పరమానందం పొందాడు. అది చూసిన పనిత వ్యాదయా 
లన్నీ అమిత భక్తితో, 'నమోనమఃి 'జయజయి అంటూ ఆయదుకుల 
శిరోభూవణునివట్ల తమకున్న గెరవాన్ని. [(పకటించుకున్నారు. 
ఆ సందర్భంలో, ఆకసం నుంచి ఆ మవోనుభావునిమీద పుష్పవృష్టి 
కురిసింది. 


ఆది చూసిన శికుపాలునకు అమితమైన అసూయ కలిగింది, 
(శ్రీకృష్ణునకు [పథమార్హ్యమివ్వటం అతడు సహించలేకపోయినాడు. 
అది కారణంగానే అతడు సభానదుల నుద్దేశించి ఇలా అన్నాడు, 


"ఈ నభలో (బహ్మానిష్టులూ, జ్ఞానమూర్తులూ, తపోధనులూ 
ఉత్తమ కుల విద్యా గుణసంపన్నులూ అయిన మవానీయు అెందరో 
ఉన్నారు. వారందరినీ కాదని, ఒక చాశార్హుని, (ప పథమంగా 
పూజించటం అవమానకరమైన విషయం. అతడయినా (వసిద్ధుణా 
అంశు అదికాదు. 


గురు దేవ కూన్యుండు కులగో|త్ర రహితుండు 
దలిదం డులెవ్వరో తడవ గాన 
మప్పులబొర లెడు నాదిమధ్యావ సా 
నంబులం దరయమానంబు లేదు 
బహురూపియె పెక్కుభంగుల వర్తించు 
వావివర్తనములు వరుస లేవు 
పరికింప విగత సంబంధుండు దలపోయ 
మా నిమి త్తంబున మానినయ్య 
బరగమున్ను యయాతి శాపమునశేసి 
వాసికెక్కద యూ యదువంశ మెల్ల 
(బవ్మా కేజంబునెల్ల గోల్పడిన యితడు 
'బహ్మాబుషి. సేవ్యుడగునె గోపాలకుండు. 


గోపాలురు యశార్థానికి పూజనీయులు కారు. వారు దస్యు 
(పాయులు. అది కారణంగా నే, వారు, (బవార్షి సేవితమైన భూమిని 
వదలి, నము దమధ్యంలో . వ్యవహారించటం జరుగుతోంది. ఇదంతా 
ఆలిసికూడా, యుధిష్టేరుడు ఇతనికి (పథమార వ్రమిచ్చాడు. మనల్ని 
అందరినీ కోరి అగెౌరవపరచాడు. ఇది సహింపరాని విషయంి; 


(శ్రీకృష్ణ లీలామృతం 997 

ిశుపాలుని అనుచితవచనాలు విని, నభాసదులందరూ అమి 
తంగా వ్యాకులపడ్డారు. వారిలో చాలామంది వారినిందవిన లేక, 
అక్కడినుంచి వెళ్ళిపోయినారు. కానీ, మత్స్య "కేకయ సృంజయులు 
మాతం, సవాచేవుని నాయకత్వాన, శిశుపాలుని శితించే ఉద్దేశంతో, 
తమతమ ఆయుధాలను తీసుకుని, అతని మీదికి ఉరికారు. అది 
(గహించి, శిశుపాలుడూ, అతని అనుచరులూ యుద్ద సన్నద్దులె 
నిలబడ్డారు. ఆ సమయంలో, ఆ సవనసీమ సమరస్థల మవుతుంచేమో 
అన్న ఫీతి అక్కడివారికి కలిగింది. 


అంతలో, (శ్రీకృష్ణుడు, సవాదేవాదులను వారించాడు. తన 
సమజూన కత్తిదూసి నుంచున్న శిశుపాలునివంక అమిత రోషంతో 
చూశాడు. చూసి* మనసారా తన చ|కాయుధాన్ని స్మరించు 
కున్నాడు, ఆ వెంటనే రాతసాంతకమైన ఆ చక్రం వచ్చి ఆయన చేతి 
నలంకరించింది. ఆయన, దాన్ని అతనిమీద (ప్రయోగించాడు. 


శిశుపాలుడు (శ్రీకృష్ణుని 'మేన_త్త అయిన (శుతిళవ (సాత్వతి 
కుమారుడు అతనికి సునీధుడ నే వ్యవహారనామంకూడా ఉంది. అతని 
తండి దమభోషుడు; చేది చేశాధీశ్వరుడు, 


శిశుపాలుడు నాలుగుచేతులతోనూ, లలాటంమీద నేతంతోనూ 
జన్మించాడు. అది చూసిన అతని తలిదం్యడులు భయవడిపోయినారు. 
వారలా భయపడి, విసయావిష్టుల ఉండగా, “ఎవరు ఎత్తుకున్న ప్పుడు 
ఇతని మిగిలిన రెండుచేతులూ మూడవకన్నూ వారించి పోతయ్యో, 
అతనివల్ల ఇతనికి మరణం ఉంది;' అని ఒక అశరీరి పలికింది. 


*114 తథా బృవత వ వాస్య భగవాన్‌ మధుసూదనః 
మనసా చింతయ చ్చ[కం చై_త్యవర్ణ నిషూదనం 
పతన్మి న్నేవ కాలే తు చ[కేవాన్తగతే నతి,.. 


999 (శ్రీకృష్ణ లీలామృతం 


అది విన్న వారందరూ. ఆశ్చర్యచకితులై నారు. అప్పటినుంచీ, 
అతనికి మారకుడై నవానిని (గహించే ఉర్దేశంతో, అక్కడికి వచ్చిన వా 
రందరికీ, అతని తల్లిదం[ డులు, అతణ్ణి అందిస్తూ వచ్చారు. 
వి ౬ అవి 


వికృతరూపధారి అయిన తమ మేనత్త కుమారుని చూడాలనే 
ఉదేశంతో, రామకృృష్తులు కూడా, ఒకసారి అక్కడికి వెళ్లటం జరిగింది, 
లు ౯5 (ap) 
అలా వెళ్ళిన ఆ మహానుభావులకు, ఉచితోపచారాలు జరిగినై , 
అనంతరం, సాత్వతి, తనకుజ్ఞ వాణ్ణి బల రామునిశేతి కందించింది. 
ఆ తరువాత (శ్రీకృష్ణున కిచ్చింది. 


(శ్రీకృష్ణుడు, ఆ శిళువును చేతుల్లోకి వీసుకోగా నే, అంతవరకూ 
ఆ శిశువుకు అదనంగా ఉన్న చేతులూ కన్నూ వహ8ించిపోయినై. 
అది చూసిన సాత్వతి, అది మహాద్భుత మనుకుంది. తన కుమారునికి, 
సాజాత్తు (శ్రీమన్నారాయణు జే అయిన కృష్ణునివల్ల మరణం తథ్యమని 
కూడా నిరయించుకుంది. అది కారణంగానే, (శ్రీకృష్ణుని ఉదేకించి... 
లా అ“ గ 
“కృష్ణా! వీడు దుర్మార్ముడె నీకు అయిష్లుడు కావచ్చు, అయినా, 
ణ్‌ గయా ట్‌ 
ఇతడు నీకు జావ, అది కారణంగా ఇతని అపరాధాలను నూరింటి 


వరకు సహించవలసిందని నేను నిన్ను కోరుతున్నాను అని విన్నవించు 
కుంది. 


తన కుమారుడు (శ్రీకృష్ణునిపట్ల అన్ని తప్పులు చేయ 
బోడన్న అభిపాయం ఆ మాతృవాదయంలో జనించి ఉంటుంది. 
అది కారణంగానే ఆమె అలా కోరి ఉంటుంది. 


(శ్రీకృష్ణుడు ఆమె వాదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆమె 
(ప్రార్థన నంగీకరించాడు. 


శాల్బకమాన్క శిశుపాలుడు (| శ్రీకృష్ణునిపట్ల  శ|తుత్వం 
వహించటం జరిగింది. ఆయనపట్ల అతడు అన్నివిధాలై న అపచారాలూ 
ఆచరించాడు, 


(శ్రీకృష్ణ లీలామృతం 299 


(శ్రీకృష్ణుడు, భగదత్తునిమీద దండెత్తి, |పాగ్టోతిషపురం వెళ్లిన 
సమయంలో శిశుపాలుడు చ్వారావతికి వెళ్ళి, ఆ మవోనగరాన్ని 
అగ్ని కాహుతి చేయాలని చూశాడు. భోజరాజులు తమ, ప్ర్రీలతో 
శై వత మహోత్సవంలో ఉన్న సమయంలో, శిశుపాలుడు వారిని 
వధించాడు. అలాగే, అతడు, వసుదేవుడు తలపెట్టిన అశ్వమేధ 
యాగంలో యాగాశ్వాన్ని హారించుకుపోయి యజ్ఞవిఘ్నం చేశాడు. 
బభువావానుని భార్యనుఅ పవారించుకుపోయి, వివావహాంచేనుకున్నాడు. 
అలాగే ఎన్నో అపచారాలు చేశాడు. అయినా (శ్రీకృష్ణుడు, అవన్నీ 
సహించాడు; కాని వాటినన్నింటినీ లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు. 


అంతలో రాజనూయాధ్వరం జరగటం, అక్కడ శిళుపాలుడు, 
హాద్దుమీర (పవ్నర్తించటం జరిగింది. అప్పుడు |కీకృష్ణుడు [ప్రయోగించిన 
చ కాయుధం, నూటిగా వెళ్లి, శిశుపాలుని శిరన్సును ఛేదించింది. 
ఆ వెంటచే* "* అతనిలోనుంచి బాహిరిల్లిన ఒక దివ్య కేజం, చాన 
వాంతకుడై న (శీకృష్ణునిలో (ప్రవేశించింది. ఆవిధంగా... 


మధుదై త్యాంతకు మీది మత్సరమునన్‌ మశ్తిల్రి జన్మ తయా 
వధి నే పొద్దు దదీయ రూవ గుణ దివ్య ధ్యానపారీణ ధి 
నిధియాటన్‌.. శిశుపాల భూవిభుడు దా నిర్ణూత నర్వాఘుడైై 
విధి రు(దాదుల కంద రానిపదవిన్‌ 'వేషాంబె “నుర్వీస్థలిన్‌ 


రాజసూయం ఆ విధంగా శికుపాల సంవోారంతో నమా్త 
మయింది. అదిచూసిన మవార్షులూ, -మహీనురులూ ధర్మరాజును 
అమితంగా [పళంసించారు. అతనికి అండగాఉన్న (శ్రీకృష్ణుని పరిపరి 
విధాల |వస్తుతించి, ఆయనవద్ద నెలవు తీసుకుని యశాస్థా నాలకు 
వెళ్ళిపోయినారు. 


*115 వైద్య చేహోత్చితం జ్యోతి ర్వాసుదేవ ముపావిశక్‌ 
; పశ్యతాం సర్వభూతానా ముల్కేవ భువి స్వాచ్చు్యభుణా. 


a 


800 శ్రీకృష్ణ లీలామృతం 


ఆ తరువాత, యుధిష్టిరుని కోరిక మీద శ్రీకృష్టాదులూ మరి 
కొందరు నన్నిహితులూ, కొంతకాలం ఇందప్రస్థంలోనే ఉండిపోయి 
నారు. (శ్రీకృష్ణుడు, సాంబునీ, మిగిలిన తనకుమారులనూ, మరికొందరు 
యాదవవీరులనూ డ్వారావతికి పంపించాడు. 


110. కాల్వంభూవతి : 


రుక్మిణీ పరిణయ సమయంలో, శీకృష్ణుడు, అనేకమంది రాజు 
లను ఓడించాడు. అలా ఓడింపబడిన వారిలో, శిశుపాలుని స్నేహితుడైన 
శాల్వుడొకడు. ఆ సమయంలో, అతడు రాజు లందరి సమజూనా, 
“నేను యాదవులను నిర్మూలించేవరకూ నిద్రపోను” అని శపథం 
చేశాడు. 


అలా |పతినబట్టిన శాల్వుడు, పశుపతిని పసన్నుని చేసుకునే 
ఉద్దేశంతో, తీవతపళశ్చర్యకు పూనుకున్నాడు. ఆ సమయంలో, 
అతను |పతిరోజూ పిడికెడు దుమ్మునుమాతమే తినేవాడు. 


శాల్వుని భక్తికి శంకరుడు అమితంగా ఆనందించాడు. అది 
కారణంగా నే, ఆయన అతనికి పత్యతమై, “నీకు సంతోషం కలిగించేవరం 
ఏదో ఒకటి కోరుకోవలసింది అన్నాడు. అలా తనపట్ల |పసన్ను 
డైన పరమేశ్వరుని ఉద్దేశించి. . 


“గరుడ గంధర్వ యత రాక్షస సుశేం|ద్ర 
వరులచే సాధ్యపడక నా వలయునెడల 

న| భపథమున దిరి గెడునట్టి మహిత 
వాహానము నాకు దయసేయు వరద యీళ 1 


అని ఇాల్వుని అభ్యర్థి చాడు. 


హరుడు అతనికోరిక ననుసరించి, అతి విశాలమైనదీ, లోవా 
మయమెనదీ, కామగమనం గలదీ అయిన ఒక విమానాన్ని, మయుని 


(శ్రీకృళ్ల లీలామృతం $01 


చేత నిర్మింపచేసి అతనికి (వసాదించాడు. చానికి సౌభకం అనే పేరు 
ఇట్టాడు. 


ఆ సౌభక విమానంమీదనే వెళ్ళి, శాల్వుడు, ద్వారావతివైన 
దాడి చేశాడు. పురాన్ని ముట్టడించాడు. తనసేనలచేత అక్కడి 
ఉద్యానవనాలనూ, గోపురాలనూ, చ్వారాలనూ, (పొసాచాలనూ 
పాడు చేయించాడు. ఆ నగరం మీద శరవర్షం కురిపించ సాగాడు. 


శాల్వు డలా దాడిచేసిన సమయంలో, [శ్రీకృష్ణుడు అక్కడ 
లేడు; ఇంద పస్థంనుంచి బయలు దేరి చ్వారావతికి వస్తూఉన్నాడు. 
అది కారణంగానే, సాత్యకి [పభృతుల సహాయంతో, |వద్యుమ్నుడు 
శాల్వునివై కి వెళ్తాడు. 


అప్పుడు సాల్వ (ప్రద్యుమ్ను లమధ్య జరిగిన యుద్దం అతితీవంగా 
ఇరవై పడు రోజులు సాగింది. ఆ పోరులో ఇరుపజాలు అమితంగా 
తణించిపోయినై . ఆ సమయాన, మార్గమధ్యంలో ఉన్న (శ్రీకృష్ణుడు 
తన సారథి నుర్చేశించి. 


“కంచే చారుక దుర్నిమి త్తములనేకంబుల్‌ మవోఖఫీలముల్‌ 
మింటన్‌ మేదిని దోచుచున్నయవి నెమ్మిన్‌ ఖాండవప్రస్థ మే 
నుంటం జై ద్యహిత ఊతీశ్వరులు మాయోపాయులై మత్సురి 
నెంటింపం జనుదేరబోలుదురు పోనీ తేరు వేగంబునన్‌”" 


అని, తన అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఆదేశించాడు. ఆ తరువాత, 
అనతికాలంలోనే చ్వారావతిని సమీపించాడు. 


అలా చ్వారావతి చేరుకున్న శ్రీకృష్ణుని చూడగానే, యదు 
వీరులకు అమితమెన శక్తి లభించింది, అది కారణంగా వారు విజృం 
భించారు, 


రగిలి (శ్రీకృ్ల లీలామృతం 


(కీకృష్ణుడు కంటబడగా నే, అంతవరకూ అత్యు[గంగా పోరాడు 
తున్న శాల్వుని సేనలు కలవరపడసాగినై . అది (గ్రహించిన ఇాల్య్వుడు, 
ఆ వెంటనే, తన సౌభక విమానంతోసపో అద్భశ్యుడై పోయినాడు. 


అంతలో ఒక వారావారు డక్కడకు పరుగుపరుగునవచ్చి, 
(శ్రీకృష్ణునికి మొక్కి, (వభూ! పాపాత్ముడైన శాల్వుడు మీ తండి 
గారిని |కూరంగా బంధించి తీసుకువెళ్లాడు. ఆవిషయాన్ని మీకు నివే 
దించుకునే నిమి_త్తం మీతల్లీగారు నన్నిక్కడికి పంపారు అని అతి 
దీనంగా విన్నవించుకున్నా డు. . 


అది వినగానే (శీకృష్ణుడు*! అమీతంగా వ్యాకులపడ్డాడు. తన 
తండడికే అటువంటి దుర్గతి కలిగించిన విధి ఎంతో 'బలవ_త్తరమైనదై. 
ఉండాలనుకున్నాడు. ఆవెంటనే, అదృళ్యుడై న శాల్వుని కోనం నలు 
దిక్కులా పరికించి చూశాడు, 


అలా చూస్తున్న కృష్ణునకు, బంధితుడై ఉన్న వసుబేవుని తన 
వేపుగా తీసుకువస్తున్న శాల్వుడు, గగనమాగ్గాన కనిపించాడు. అతల్జి 
చూడగానే (శ్రీకృష్ణునకు అంతులేని రోషం కలిగింది. 


అది |గహించిన శాల్వుడు వికటాట్టవోసం చేశాడు. కత్తి 
దూశాడు. వసుదేవుని తల నరుకటానికి ఉద్యమించాడు  శీకృష్ణు 
ఉద్దేశించి, "ఇది, నా స్నేహితుడైన శిశుపాలుడు వరించిన కన్యను 
అపవారించినచదానికి ఫలం' అంటూ కత్తి విసిరాడు. 


ఆ మరుతణంలోనే వసుదేవుని శిరం, నెత్తురోడుతూ, 
(శ్రీకృష్ణుని నమీపంలో పడ్డది. అది చూడగానే కృష్ణుడు మూర్చితు 


*116 నిశామ్య వి(ప్రియం కృష్ణో మానుషీం (వకృతిం గతః 
విమనస్కో ఘృణీ స్నేవోద్‌ బథామే (పాక్ళతో యథా. 
కథం రామ మనం భాంతం జి త్వాజేయం సురాసురైః 
శాల్యే నాల్బీయసా నీతః ఫిశా మే బలవాన్‌ విధిః, 


(శ్రీకృష్ణ లీలామృతం .808 


డై_నాడు. కాని వెంటనే మననును దిట్టపరచుకుని, నురాసురులకు 
కూడా అకేయుడైన బలరాముని రతణలోఉన్న తన తడిని 
ఇాల్వుడు బంధించటం, తన్నుకన్న వాడు ఆవిధంగా దుర్గతిబాలు 
కావటం అనంభవమని భావించాడు. అదంతా శాల్వుని అనుర 
మాయమా।త్రమే అయిఉండాలని నిర్భయించుకున్నాడు. అంతలోనే, 
అంతకుముందు తనవద్దకు వచ్చిన వార్తావారుడూ తన సముఖాన 
పడ్డ ఖండితశిరమూ అతివిచి తంగా మాయమైపోవటం (గ్రహించాడు. 
ఆవెంటనే, తనగదను గిరగిరతిప్పి, సౌభకంవై కి విసరివేశాడు. ఆ 
తాకిడికి ఆ విమానం చూర్ణ మెపోయింది. 


సౌభక మావిధంగా కూలిపోగానే, శాల్వుని, అంతవరకూ 
ఆశయించిఉన్న మాయాబలంకా సా వారించిపోయింది, ఆ 
వెంటనే, (శీకృష్ణుడు, అత డంతకుపూర్యం ఏ చేతితో తన తం|డిని 
నరుకుతున్నట్టు |భమకలిగించాడో ఆచేతిని ఖండించివేశాడు. ఆవైన 
తన చ|కాయుధాన్ని వదలి, మణిమయాంచిత కిరీటాన్ని ధరించిన 
అతని శిరస్సును ఛేదించాడు. 


111... ధంతవతుడు: 
నూ 


తన మి[తులయిన జరాసంధ, శిశుపాల, శాల్వభూపచుల 
మరణానికి కారకుడై న శ్రీకృష్ణుని సాధించి తీరాలని కరూళ దేశాధిపతి 
అయిన దంతవక్తు డు నిర్ణయించుకున్నాడు. అది కారణంగానే, 
అతడు (శీకృష్ణుని మావోళ్మా్యాన్ని గాని, ఆయనతో తనకున్న జాంధ 
'వ్యాన్ని గాని పాటించకుండా, ఆయన్ని అమితంగా దూషిస్తూ, ఒక 
గద తీసుకుని ఆయనతో తలపడ్డాడు. అదిచూసి శ్రీకృష్ణుడు 
కౌమోదకి అనే తన గదతో, దంతవక్తుని వాదయంమీద కొట్టాడు. 
దాంతో, దంతవక్తు డు నెత్తురు కక్కుకుంటూ 'నేలకూల్తాడ్లు. ఆ వెంటనే 


804 (శ్రీక ఎక లీ లామృత ర 


అతనినుంచి ఒక శేజోకిరణం లేచి, |శీకృష్ణునిలో లీనమైపోయింది, 
అది (గహించి. . ఈ! 7 


నర ముని యోగి నురానుర 

గరు డోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ 

శఛ్చృర కిన్నర కింపురుషులు 

హారిమహిమ నుతించి రద్భుతానందమునన్‌ . 


శాప గస్తులై న జయవిజయులు మూడవమారు శిశుపాల దంత 
వక్తు?లై జన్మించారు. వారిద్దరూ పినతలి పెదతలి బిడలు; 
అతి (రాలా a] యం లం (టం! 
(శ్రీకృష్ణునకు మేన జావలు. 


దంతవ క్ర్తుండు కరూపష. దేశాధిపతి అయిన వృద్ధశర్మ కుమారుడు, 
అతనితల్లి వసుదేవుని సోదరి అయిన (కుత దేవ. 


శిశుపాలుని మాదిరిగానే దంతవ కుడుకూడా | పద్యుమ్నుని 
ఎదిరించి పరాజితుడై నాడు. తిరిగి యుధిష్టిర రాజసూయంలో కూడా, 
శిశుషాలునిమాదిరిగా నే (శ్రీకృష్ణుని ధిక్కరించి, అనంతరం అతనితో 
యుద్దంచేసి, అతని చేతులో మరణించి శాపవిము క్తి పొందాడు. 


తన అన్నగ్నారెన దంతవ_క్రు)డు అలా సంవారింపబడటం 
చూసి, విధూరథుడు, అమితా[గహంతో, (శ్రీకృష్ణుని మీదికి ఉరికాడు. 
కాని, మరుతకణంలోనే ఆయన చ కాయుధానికి బలిఅయినాడు. 


ఆ విధంగా, శాల్వ దంతవ్త) విదూరథులను నంవారించి, 
శ్రీకృష్ణుడు, జయజయ'భాంనాలమధ్య, 'ద్వారావతిలో (పవేశించటం 
జరిగింది, 


*]]7 వవం సౌభం చ ఇాల్వం చ ద_న్తవ క్రిం నవోనుజం 
హత్వా దుర్విషవో నన రీడితః సురమానవైై 8. 


(శ్రీకృన్ల లీలామృతం ఫ్‌0ల్‌ 
112 ,.. వాొంచాలి ; 


యుధిష్టిరుడు నిర్వహించిన కాజనూయాధ్వర వై భవం, దుర్యో 
ధనునిలో, అమితమైన ఈర్ష్యాసూయలను కలిగించింది. పాండు పుత్రుల 
వైన మయ సభా సౌందర్యం, అతని అల్పళ్వాన్ని అతనికి అనుతణం 
స్ఫురణకు "స్తూ ఉంది; అతనివ్భాదయాన్ని అవమానద వానలంలో 
భనం చేస్తూఉంది. 

దానికితోడు, అతడు మయ సభా సౌందర్యాన్ని తిలకిస్తూ 
ఉన్న సమయంలో, అతనికి అంతులేని అవమానంకూడా కలిగింది. 


ఒకరోజున, దుర్యోధనుడు, ఆ సభను పరికిస్తూ, ఇం దనీల మణు 
లతో విరచింపబడ్డ స్థలాన్ని జలాశయంగా ఛావించటం జరిగింది. అది 
కారణంగా, అతడు, కట్టుకున్న పుట్టాన్ని, చికి పట్టుకుని, మెల్ల 
మెల్లగా ముందుకు సాగాడు. అది చూసిన యుధిష్టిర భటులు తమలో 
తాము నవ్వుకున్నారు. అది దుర్యోధనుడు (గహించాడు. 


మరొకచోట, స్ఫటిక కవములాలతో కూర్చబడ్డ జలాశయం, 
అతనికి సమస్థలంగా కనిపించించి. అత డటు పోతూ అందులోపడ్తాడు; 
అతని బట్టలన్నీ తడిసి పోయినై . అది (గ్రహించిన ధర్మరాజు, అత్డ 
సమీపించి, సానుభూతితో పలుకరించి, సర్మిక్రొ_త్త వలువలిచ్చి ధరింప 
చేశాడు. అది తనకు జరిగిన ఘోరావమానంగా దుర్యోధనుడు భావిం 
చాడు, 


అలాగే, మరొక స్థలంలో, మూసి ఉన్న 'చ్వారం తెరచిఉన్న ట్టు 
అతనికి తోచింది. అతడు అందులో (పవేశింపబోయి, తలుపు తలకు 
తగలటం వల్ల గాయపడ్డాడు. 


ఆ వెంటనే, మరొకచోట, తెరచిఉన్న ద్వారం మూసి ఉన్న 
దని భావించి, తెరవబోయి, ముందుకు పడ్డాడు. పంచ పాళిలోజన్న 
(దౌపది, సోరణగండ్ల ద్వారా అది చూసింది. చూసి, పకపకలాడింది, 

(20) 


808 (శ్రీకృష్ణ లీలామృతం 


అది దుర్యోధనుడు |గహించాడు. అతడు అంతవరకూ అనుభవిస్తున్న 
అవమానానికి, అది పరమావధిగా అతనికి తోచింది. ఆవైన, అత డక్కడ 
నిలబడ లేకపోయినాడు; ధర్ముజునివద్ద "నెలవు తీసుకుని, అవెంటనే 
హస్తినాపురం చేరుకున్నాడు, 

పాండుపుతులమీ దా, పొాంఛాలిమీచా, దుర|ోధనునకున్న 
డ్వేవం, చై సంఘటనలతో పశాశాష్థ్రపొందింది. వారిని ఎప్పుడు ఏ 
విధంగా పరాభవించటమా అన్న ఆలోచనలతో, అతడు, దివా 
రా (తాలు గడుపసాగాడు. 


ఆ ఆలోచనా ఫలితంగానే, అత డొక నూత్న సఖాభవనాన్ని 
నిర్మించటం, దాన్ని చూడటానికనే మిషతో యుధిష్టిరాదులను 
ఆవ్యోానించటం, వారు వచ్చి, ఆ భవన సౌందర్యాన్ని వీతించి, ఆనం 
దిస్తూఉన్న సమయంలో, నుహృద్ద్యూతం పేరట ఒక మాయా 
ద్యూశాన్ని పర్పరచటం, అందులో అతని మామ అయిన శకుని సహో 
యంతో, యుధిష్టిరుని ఓడించటం జరిగింది. 


ద్యూతపియుడై న యుధిష్టిరుడు, ముందు తన నంపదలను 
పణంగా ఒడ్డాడు. ఆవై న రాజ్యాన్ని ఒడ్డాడు. అటుమీదట తనతము 
౮ రా ల 6 (6. 
లందరిసనికూడా ఒడ్డాడు. ఆయన ఎన్ని పందాలు వేసినా, మాయా 
ద్యూత నిపుణుడైన శకుని, దుర్యోధనుని పజాన అన్నిటినీ గలుచు 
కోవటమే సంభవించింది, దుర్యోధనుడు కోరిందికూడా అదె. 


అత డప్పుడు, తనకు ఓడిపోయిన పాండుపు తులు తన వబానిస 
లనుకున్నాాడు. వారిని పరాభవించటానికి మంచి అవకాశం లభించిం 
దనుకున్నాడు. ఆ అభి పాయంతోనే, పాంచాలిని, సథాస్థలికి రప్పిం 
చాడు. ఆమె భర్తల అధోగతినీ, ఆమె నిస్సహియతనూ ఆమెకు స్ఫురింప 
చేస్తూ, ఆ మహాసభలో, పంచేంద్రులవంటి పాండుపుతుల కన్లైదుట, 
కురువృద్ధుల సముజఆజూన, ఆమెను అవమాన వరఖా లనుకున్నాడు. ఆమె 
కట్టుపుట్టాన్ని దుశ్శాననునిచేత ఒరిపింఛటానికి పూనుకున్నాడు, 


fre 
‘ 


(శ్రీకృవ్ల లీలామృతం లై 


(చౌపది, పరిస్థితి నంతనూ అవగావాన ' చేసుకుంది. తన కళ్ల 
ఎదుట ఉన్న వా శెవరూ, తన్ను కాచి రతించలేరని నిర్ణయించుకుంది. 
అది కారణంగానే, అమితమైన ఆవేదనతో, అభిలలోకాధారుడూ, 
రమానాధుడూ, భ_క్తవత్సలుడూ, [వజేశ్వరుడూ, ఆ_ర్తిహరుడూ, 
చ్వారకావానుడూ అయిన శ్రీకృష్ణుని ఆ(శయించింది. అ 
యించి, “తండ్రీ 1 కౌరవులు కల్పించిన పరాభవ మవోర్డ్మ వంలో ' నేను 
మునిగిపోకుండా చూడవలసింది. అందులోనుంచి నన్ను ఉద్దరించవల 
సింది. అని, [పార్ణిస్తూూ ఆయనమీది పరిపూర్చవిశ్వానంతో, ముఖాన్ని 
చేతులతోకప్పుకుని, శోకమూర్తి మాదిరి నిలబడిపోయింది. 


అంతలో, దుశ్వానను డామెను సమీపించాడు. సమీపించి, విక 
టాట్టవోనం చేస్తూ, ఏ విధమైన పావఖీతీ లేకుండా, ఆమె కట్టుపుట్టాన్ని 
లాగేశాడు. 


పాంచాలిదై న పరాభ వాన్ని వారించగలబాడు ఆ పరాత్సరు 
డొక్కజే అన్న అభి |పాయంతో, భీష్మూది కురువృద్దులు, ఆయ న్నే 
స్మరించుకుంటూ, “పరమసాధ్వి అయిన పాంచాలి పరాభవంపాలు 
కాకుండా చూడవలసింది, అని పార్థించ సాగారు. ధార రాష్ట్రు9లు 
మాత్రం, ధర్మ రాజాదుల కీర్తి శిఖరం కూలిపోయిన కే భావించారు; 
ఆనంద తాండవం చేయసాగారు. 


అంతలో, మవేోగద్భుత మైన సంఘటన ఒకటి శ జరిగింది. దువ్హు 
డైన దుశ్శాసనుడు, (దౌపది మీది వలువను ఒలిచాడు. ఓ (పక్కకు 


118 క్చొప్ణ్రం చ విస్ణుం చ వారిం నరం చ 
(శాణాయ వీక్రోళతి యాజ్ఞ మ 
తతస్తు ధర్మో౭_ న్ల నరితో మవోతా 
సమావృణోద్‌ వై. వై వివిధైః సువః. 
అకృవ్యమాణో వ వననే (చెపద్యాస్తు విశాంవ తే 
తదూవ మవరం వ్యస్త్రం (పాదురాసీ ద నేకళ:ః. 
నానారాగ విరాగాణి వననాన్యథ వై (పఖో 
పాిదుర్భవంతి శతళో ధర్మస్య వరిపాలనాశ్‌ . 
తతో వాలవాలా శబ్ద స్త తాసీద్‌ స్‌ ంరర్శపః 
తదద్భుత తమం లోక వీత్యు స్వే మహీభ్ళతః. 


కీ0ర్రి (శ్రీకృష్ణ ఫీలాన్బుతం 


విసరివేశాడు. వికటాట్టహాసంచేన్తూ, ఆమెవంక చూశాడు. కాని, 
అతడు థావించినట్టు, ఆమె వివ్యస్త్రకాలేదు. ఆమె కట్టుకున్న చీర 
కట్టుకున్న కు ఉంది. అది గ్రహించి, అతడు ఆశ్చర్యచకితు డై నాడు. 
ణు లు లా 


తిరిగి ఆచీరనుకూడా ఒలిచాడు. చాన్ని చేత్తోపట్టుకునే, ఆమె 
వంక చూశాడు. కాని, ఆమె యథా [ప్రకారంగానే ఉంది. ఆమెమీది 
వలువ తొలిగినట్టుకూడా లేదు. ఆమె కన్నులు మూసుకుని ఉంది. 
“కృష్ణా! కృష్ణా...!! (శీవారి. . 11! అని అమితమైన ఆవేదనతో ఆ|కం 
౬ (>) దా 
దిస్తూ ఉంది, 


అది చూసిన దుశ్శాసనుడు, అమీతావేశంతో, చేతులోని 
చీరను ఓ (పక్కకు విసరివేసి, ఆమెమీది చీరను తిరిగి లాగాడు. 
అప్పటికీ ఆమె వివస్త్ర కా లేదు. అది [గహించిన దుర్యోధనాదులు 
తమ కళ్లను తామే నమ్మ లేకపోయినారు. అంతలో, సభాభ వనమంతటా 
అదో విధమైన కలకలం | పతిధ్వనించింది. 


ఆ తరువాత, దుశ్శాసనుడు, | చౌపదిమీద కనిపించిన చీర 
అన్నింటినీ లాగి వేయసాగాడు. అత డెంతగా అలా లాగివేసినా, అతని 
ఆశయం మాతం సిద్ధించలేదు. అతడు ఒలిచిన చీరలు కుప్పలుకుప్పలు 
కాజొచ్చినై. అది చూపరులకు మవేోద్భుతమనిపించింది. కాని, 
పాంచాలి, ఆ సమయంలో ఆ నఖానదుల దిక్కు కన్నె త్తీఅయినా 
లేదు. కలవరపడలేదు. పరమాత్ముని పట్ల తనకున్న పరిపూర్ణ 
విశ్వాసానికి పరమచివ్నాంగా ఆమె, ఆలాగే నిలబడి ఉంది. 


ఫీష్మూది కురువృద్ధులు అది (గహించారు. (గహించి, ఏక 
కంఠంతో, “*ఆపద్చాంధవా ! భ_క్తవత్సలా 1” అంటూ నినాదాలు 
చేయసాగారు. 


ఆ సమయంలో. ధర్మరాజాూదులు పొందిన దివ్యానుభూతికీ, 
దుర్యోధనాదులు అనుభవించిన అవమానానికి, అవధిలేకుండా 


(శ్రీకృష్ణ లీలామృతం 809 


పోయింది. అది (గ్రహించిన పూజ్యులు, "అదంతా (శ్రికృష్ణభగ 
వానుని ఖీలావిశేషంగా ఛావించారు; పరమానందా న్ననుభవించారు. 

ఆ విధంగా, (కీకృష్ణుడు, మరొక మవోద్భుత లీలను (పదర్శిం 
చటం సంభవించింది; తన్నే ఆశ్రయించిన పాంచాలి, పరాభవంపాలు 
కాకుండా చేయటం జరిగింది. 


119. జాల్బుయ్యితుడు తుచోలుడు : 


పూర్వం, జితేంది యుడూ, (పశాంత చిత్తుడూ,  బవ్మూ 
విదుడూ, ధర్మవత్సలుడూ అయిన ఒక (వావ్మాణు డుండే వాడు. 
ఆయన పేరు కుచేలుడు. ఆయనకు పరమ పతివ్రత అయిన ఒక భార్య 
ఉండేది, 


ఆ దంపతులు అమీత నంతానవంతులు, అత్యంత దరి| దులు, 
వారు అనుభవించని చారి ద్య క్లేశ మంటూ లేదు. వారి సంతానం, 
వరుసగా కొన్నిరోజులపాటు, [తాగటానికి గంజికూడా లేకుండా, ఆకటి 
మంటతో అటమటించిపోయే చారు. వారి బాధలు చూడలేక, ఆ తల్లి 
(కుంగి కృశించిపోయేది. ఆ పరిస్థితిలో కూడా, మానధనుడై న 
కుచేలుడు, ఇతరుల నెవ్వరినీ ఏమీ అడిగేవాడు కాదు. ఎప్పు కేది 
లభి స్తే అది, అది అత్యల్ప మైనదయినా, మవోఘనంగా భావించి, చాని 
తోనే కాలం వెళ్లదీనుకునేవాడు. 


అ కుచేలుడు, సాందీపనివద్ద విద్యాభ్యాసం చేసేసమయంలో, 

(శ్రీక ఎమైుడు అతని సవాధ్యాయిగా ఉండేవాడు. సవోధ్యాయిగా 

మాతమే కాదు; అతని (వాణానికి (వాణంగాకూడా వ్యవవారించే 
వాడు. అతనిపట్ల అత్యంతాభిమానంతో [దవర్శి ంచే చాడు. 

అత్యద్భుతమైన శ్రీకృష్ణుని సావాసచర్యలు విన్నప్పుడల్లా, కుచే 

లుడు ఉప్పొంగిపోయే వాడు, తన కా మవోనుభావునితో లభించిన 

a సావాచర్య భాగ్యాన్ని గురించి తన భార్యకు ' వివరిస్లూఉండే వాడు, 


లో 


810 (శ్రీకృష్ణ ఫీలామృతం 


“ శ్రీకృష్ణుడు సాజాత్సరమేశ్వరుజే'నని తన పిల్లలకు చెబుతూ ఉండే 
వాడు. అంతేకాదు; 


"శీకృష్ణ్లుడు అర్షతాణ పరాయణుడు. ఆయన్ని నమ్మి 
భజించే వారికి ఆర్తి అనేదే ఉండదు; ఆపదలనేవి ఎన్నడూ సంభవిం 
చవు. విధివశాత్తు, ఒకవేళ సంభవించినా ఆయన కటాతవీకణ 
[పసారం మూలంగా, అవన్నీ ఇను తొలగిపోతై. ఆపద్చాంధవుడన్న 
విరుదు, ఆయనపట్ల సార్థక మయింది. యశార్థానికి, ఆయన నా బాల్య 
సఖుడుకావటం నా అదృష్టం; అనికూడా ఆఇలియపరచుకుంటూ 
ఉండేవాడు, భార్యకూ పిల్లలకూ ఆయన దివ్యలీలలను అనవరతం = 
అభివర్ణించి చెప్పి, ఆనందిస్తూఉం'డే వాడు. 


అది కారణంగా, అతని భార్య, ఒకసారి అతల్ణి సమీపించి, 
తము సంతానం అప్పుడు అనుభవిస్తున్న చారి ద్యచాధను, అతనికి, 
దీనాతిదీనంగా విశదపరచుకుంది. ఆ సందర్భంలోనే... 


'పిల్లలు ఆకటిమంటతో అటమటించి పోతున్నారు. ఆ వస్‌ 
కూనల [పాణాన్ని నిల బెట్టడానికి, పళ్లుడు మెతుకులు కూడా పుట్టని 
దురవస్థ నాకు సంభవించింది. గంజికూడా కరవైన ఆ పసి వాణాలను 
చూసినప్పుడల్లా, నా గుండె చెరువై పోతూ ఉంటుంది. కష్టాలను అను 
భవింప చేయటానికే నేను వారిని క న్నానా అనిపిస్తూఉంటుంది. 


అదంతా వివరించటం వల మిమ్మల్ని కూడా కష వెటడ మవుతుం 
య 6 రు 

దని నాకుశెలును. కాని, ఉట్టి దొొర్భాగ్యురాలిని, అది కారణం 
గా నే, ఇప్పుడు ఆ పాపానికి కూడా పాల్పడుతున్నాను. యభాశ్థానికి, 
మన క హ్రైలనుంచి మనల నుద్దరించగల వాడు, ద్వారకా వానుడై న 
ఆ (శ్రీకృష్ణుడు తప్ప మరొకడు లేడు. ఆయన్ని ఆశ్రయించిన వారిని 
ఆయనే ఉద్దరించాలి; రతంచి తీరాలి. నిజానికి, ఆయన తలుచుకుంటే 
శానిదంటూ యేమీ ఉండదు. . 


శ్రీకృష్ణ ఫీలోమృతం ఫ్రే 


(శ్రీకృష్ణుడు మీకు చిన్ననాటి న్నేహితు డని మీ అన్నిసార్లో 
చెప్పారు. ఆయన, భక్తవత్సలు డని కూడా మీరు పదేపదే వ్రశంసిన్తూ 
ఉంటారు. మీకు స్నేహితుడూ, దయాపయోనిధీ, ఆర శరణ్యుడూ 
అయిన ఆ ద్వారకావాసుని, మీరింతవరకూ ఒక్కసారికూడా దర్శిం 
చుకు రాలేదు. అది ఆయనపట్ల మన మాచరించిన అవచార మేమో అని 
కూడా, నాకు అప్పుడప్పుడు అనిపిన్తూ ఉంటుంది. ఆయన దర్శనం 
చేసుకున్న పతంలో, మనకష్టాలు తొలగిపోగలవన్న దృథాభిిపాయం 

ళు 
కూడా నాకు ఉంది. యఖథార్థానికి. ఫస 


కలలోనం దను మున్నెలుంగని మహాకష్టాత్ముడై నట్టి దు 
ర్పలు డాపత్సమయంబునన్‌ నిజపదాబజ్ఞాతంబు లుల్లంబులో 
దలప న్నంతన మెచ్చి యార్తివారుడై తనై్నన నిచ్చున్‌ నుని 
శృల భక్తిన్‌ భజియించుచారికిడడే సంపద్విశేపోన్నతుల్‌ 


అనికూడా నివేదించుకుంది. 


తన ఇల్లాలి పలుకులను కుచేలుడు కాదన లేకపోయినాడు. 
ఆ మె ఆశించిన అదృష్టాన్ని అభిలపించి కాకపోయినా, సంసారసాగ 
రాన్ని తరించటానికయినా ఆ మవోనుభావుని దర్శించటం అవసరమని 
ఆయన భావించాడు. కాని భగవత్సందర్శనానికి, 8 క్షవాస్తాలతో 
వెళ్లటం ఉచితంకాదు. భగవానుడైన |శీకృష్ణునకు కానికగా ఇవ్వ 
దగ్గది తమదగ్గర ఏమీలేదు. ఆ విషయాన్నే, ఆయన, తన ఇార్యకు 
అబన పః ఆ పరిస్థితి నర్భం చేసుకుని, ఆమె అమితంగా విచార 
పడ్డది. కాని, ఆ వంట మ. ఉన్న ఒక ఇల్లాలి నడిగి నాలుగు 
గుచ్పెళ్ల అటుకులు ఆమెవద్దనుంచి అప్పుగా పీసుకువచ్చింది. వాటిని 
ఒక గుడ్డ పేలికలో మూటకట్టి, (శ్రీకృష్ణునకు సమర్పీంచుకునే నిమి_త్తం 


తన ఇనీమిటికి అందించింది. అది తీసుకుని, కుబేలుడు ree 
బయలు చేరాడు. 


819 (శ్రీకృష్ణ లీలామృతం 


చ్వారావతి సమీపించగానే, శ్రీకృష్ణుని, యెక్కడ యెలా 
కలుసుకోవటమా అన్న ఆలోచన కుచేలునకు కలిగింది. అంతలో 
అతని కొక విప్రు డెదునై నాడు. ఆయన, కుచేలుని చూసి, 
“స్వామీ ! మీ శెవరి యింటికి వచ్చారు! అని గారవపూర్యకంగా 
పలుకరించాడు. ఆయనకు నమాధానంగా, కుచేలుడు... 


“ఇందీవర శ్యాము వందిత సు| తాము 
గరుణాలవాలు ఛానుర కపోలు 

'గౌన్తుభాలంకారు గామిత మందారు 
సురుచిర లావణ్యు సుర శరయ్యి 

హర్యడ. నిభమధ్యు నఖిల లోకారాధ్యు 
ఘన చకవాస్తు జగ (త్పళన్తు 

ఖగ కులాధిప యాను గెశీయ పరిధాను 
బన్నగ శయను నప్టాత నయను 


మకర కుండల సదూషు మంజు భాషు 

నిరుప మాశకారు దుగ సాగర వివోరు 

భూరి గుణ సాందు 'యదుకులాంభోధి చందు 
'జిమ్టునిం గృష్టు జూడవచ్చితి మహాత్మ ! 


అని వినయపూర్వకంగా విన్న వించుకున్నా డు. 


అది విన్న విపుడు, విరగబడి నవ్వాడు. కుచేలుని ఒక వెట్టి 
వానిగా భావించాడు. కాని, ఆయనపట్ల సానుభూతి చూపుతూ... 


“అయ్యా! ఆయన్ని దర్శించటం అందరికీ సాధ్యమయే పని 
కాదు. ఆయనకు వపదహోరువేల ఎనిమిది మంది భార్య లున్నారు. 
ఆయన ఎప్పు జెక్కడ ఉండేది ఎవరికీ తెలియదు. అలా అన్నా మని, 
ఆయన ఎప్పటీ కప్పుడు, ఒకే ఒకచోట ఉంటా డనుకోవటం కూడా 
(థమ కాకపోదు, ఒకేఒక సమయంలో, ఆయన, అనేకచోట్ల ఆడుతూ 


(శ్రీకృష్ణ లీలామృతం 818 


పాడుతూ ఉండటం కూడా కద్దు. అదంతా, ఆ మహానుభావుని 
చిద్విలాసం 

అని చెప్పాడు. అది విన్న కుచేలుడు ఆనందబాష్పాలు 
రాల్చాడు. శ్రీకృష్ణుడు తన సమజాన కూడా ఉన్ననే భావించాడు, 
భ కి పూర్వకంగా, చేతులెత్తి నమస్కరించాడు. 


కుచేలుడు ఆవిధంగా నగరంలో |పవేశించటం, అప్పుడు 
న జట్‌ ఖ 117 

రుక్మిణీదేవి మందిరంలో ఉన్న (శ్రీకృష్ణుడు (గహించాడు. (గహించి* 
ఆయనకు ఎదురు వెళ్లి స్వాగతం చెప్పాడు, ఆలింగనం చేసుకున్నాడు, 


(పాణనస్నేహితుడై న అతి కాగిలించుకోగానే, పరమానంద 
స్వరూపుడై న ఆ మహానుభావుని కళ్లుకూడా చెమ్మగిలినై. ఆయన 
ఆనందాళులు రాల్బాడు. అనంతరం ఆయన్ని తన మందిరంలోకి 
తీసుకు వెళ్లి, ఆయన కాళ్లు కడిగి, ఆ జలాన్ని శిరస్సున చల్లుకున్నాడు. 
ఆ తరువాత, ఆయన్ని తనతోపాటు, తనపాన్నుమీదనే కూర్చో బెట్టు 
కుని, ఆయన శరీర మంతటా చల్లని మైపూతలు పూశాడు. ఆయనకు 
అగరువత్తులతో ధూపం వేశాడు. వోరతి నిచ్చాడు, పరిమళ దవ్యా 
లతో కూడిన తాంబూలం సమర్పించుకున్నాడు, 


జ117 తం విలో క్యాచ్యుతో దూరాక్‌ [పియా వర్యంక మాస్టితః 
సవాసోశ్టాయ చా భ్యేత్య దోర్భా రం పర్య[గహీన్ముదా. 
సఖ్యుః (పియస్య వి|ప-ర్టే రంగ సంగాతి నిర్హృతః 
(పీతో వ్యముంచ ద బిందూన్‌ నేాఖ్యాం పుష్క నేవమణః. 
ఆథోవ వేళ్య పర్యంకే స్వయం సఖ్యుః సమర్హ్శణం 
ఉపవాత్యావని జ్యూన్య పాదౌ పాదావచే జనీః. 
అ|గహీ చ్చిఠసొ (రాజన్‌) ఖభగచా న్లోక పావన 
వ్యలింపద్‌ దివ్యగం భేన చందనాగురు కుంకుమైః. 
ధూవైః సురఖిభిర్మితం (వదీపావలిఖి ర్శుదా 
అర్చిళ్వా ౬౬. వేద్య తాంబూలం గాం చ స్వాగత మబవీత్‌ 


914 (శీకృష్ణ లీలామృతం 
అలా శీకృష్ణుని సరనను కూర్చున్న కుచేలునికి అంతఃపుర 
పరిచారిక లందరూ అమిత గౌరవం చూపారు. రుక్మిణీదేవి స్వయంగా 
ఆయనకు వింజామర వీచింది. అదంతా చూసిన శుద్దాంత కాంతలు... 


'ఏమి తపంబు నేనె నొకొ యీ ధరణీ దివిజో త్తముండు తొల్‌ 
జామున యోగి విస్స్ఫుర దుపాస్యకుడై తనరారు నీ జగ 
'త్యామి రమాథినాథు నిజతల్పమునన్‌ వసియించి యున్న వా 
డీ మహానీయమూ ర్తి కెనయే ముని పుంగవు లెంత వారలున్‌' 


అని కుచేలుని మావోళ్ళా్యనికి, తమలో ఆము అబ్బురపడసాగారు. 


కుచేలుని సర్వోత్తమ విధానంలో పూజించిన తరువాత, 
శ్రీకృష్ణుడు, అతని కుళల మడిగాడు. చిన్ననాటి ముచ్చట లెన్నో అతని 


స్ఫురణకు తీసుకువచ్చి అతనికి ఆనందం కలిగింభాడు. ఆ సందర్భం 
లోచేశ'!ః 


*1158 అపి నః సృర్యశే |బవ్మాన్‌ వృత్తం నివసతాం గుకౌ 
గురుదారై. శ్చోదితా నా మిస్టనానయనే క్వచిత్‌. 
(పవిషస్టానాం మవోరణ్య మప సుమవాద్‌ ద్విజ 
వాతవర్షమభూత్‌ తీవం నిష్టురాః న్తనయిత్నవః. 
సూర్య శ్చాన్తం గతస్తావత్‌ తమసా చా వృతా దిళః 
నిమ్నుం కూలం జలమయం న (పొజ్జ్ఞ యత కించన. 
వయం భృశం తత్ర మవోనిలాంబుఖి 
ర్నివాన్యమానా మువురంబు సంప్ల వే 
దిళో౭_విదంతో 2౬ థ వరస్పరం వనే 
గృహీత వాస్తాః వరిబ|ఖి మాతురాః. 
ఏత ద్విదిశ్వా ఉదితీ రవౌ సాందివని ర్గురుః 
అన్వేష మాణో నః శిష్యా నాచార్యో ఒవళ్య దాతురాన్‌ 
ఇత్చం విధా న్యనేకాని వసతాం గురు వేళ్ళను 
గురో రన్నుగహేకై-వ పుమాన్‌ పూర్ణః [వశా_న్హయే. 


(శ్రీకృష్ణ లీలామృతం 815 


“మనం గురుకుల వానం చేస్తున్న రోజుల్లో, ఒకసారీ, నమిధల 
కోసం అడవికి వెళ్లాము. ఆ సమయంలో ఒక పెద్ద గాలివాన వచ్చింది. 
ఉరుములతో, మెరుములతో, ఆ వన మంతా అతి భయంకర మైనదిగా 
తయారయింది. అంతలో, నూర్యు డ_స్తమించటం, ఆ (వదేళ మంతా 
అంధకార బంధుర మెపోవటం జరిగింది. వనమంతా జలమయం కావటం 
వల్ల, మిట్టపల్లాలు "తెలుసుకో లేక మన మెంతో బాధపడ్డాము. కడవ 
పోతగా వర్హం కురుస్తూ ఉండటం వల్లా, వెనుగాలి దానికి తోడు 
కావటం వల్లా, మనం, దిక్కు తోచక, ఆ రాతంతా, ఆ వనాంతరంలో 
తిరిగాము. ఎంతసేపు అలా తిరిగినా, మనం మాతం విడిపోకుండా, 
చేయీ చేయీ కలుపుకుని ఉండటం జరిగింది. 


ఆ రాతంతా అలా గడచిపోవటం, మన మా గాలివానలో 
పమైనామో అన్న భయంతో, మన గురుదేవుడు, సాందీపని, మన 
కోసం వెదకి వెదకి ఒకచోట మనల్ని కలుసుకోవటం, మనం తనకోసం 
పడ్డపాట్లు (గ్రహించి, జాలిపడి, మనం ఆయనవద్ద చేర్చుకున్న విద్య 
లన్నీ మన మననులో ఎప్పుడూ నవనవోన్మేషంగా ఉంజేటట్టూ, మన 
వాంఛి తానా లన్నీ తీశేటట్టూ మనకు వర మివ్వటం మొదలైన 
ఘట్టాలు నువ్వుకూడా మరచి ఉండవనే అనుకుంటాను. నిజానికి, ఆ 
రోజులు ఎంత సంతోషంగా గడచిపోయినై! అవి తలచుకుంకే 


ఇప్పుడు కలిగే ఆనందానికి అవధి అనేది ఉండదు. అదంతా గురుదేవుని 
దయ అంతే” 


అంటూ, పూర్వగాథ లెన్నింటినో వివరిస్తూ, మధుర స్మృతులను 
కలిగిస్తూ, అతనితోపాటు తనుకూడా ఆనందా న్ననుభవించసాగాడు. 
అంతేకాదు. 


“నిన్ను చూస్తుంశే, నువ్వు ప్రపంచం పట్ట పరమ విరక్తి 
భావంతో ఉన్నా వనిపిస్తోంది. అది, యథార్దానికి నంతోషించ వలసిన 
విషయమే. 


916 (శ్రీకృష్ణ లీలామృతం 


ఉత్తము లయినవారు, లోక సంగవోర్థం విధ్యుక్త కర్మ 
లన్నింటినీ ఆచరిస్తూనే ఉంటారు; కాని, కామ మోహితులు మాతం 
కారు. నువ్వుకూడా, ఆ విధంగానే, శీలవతి అయిన భార్యతో, 
గృవాస్థ ధర్మాన్ని అవలంబిస్తూ, (పకృతి సంబంధాలకు దూరంగా, 
భవ్యనిష్టతో వ్యవవారిస్తున్నావనే నేను భావిస్తున్నాను” 


అనికూడా అన్నాడు. ఆ తరువాత, అతణ్ణి ఉద్దేశించి, ఇంతకూ 
నాకేం తీసుకు వచ్చావు * అని (ేమపూర్వకంగా, అమాయకుని 
మాదిరి (పశ్నించాడు. 


ఆ పలుకులు విన్న కుచేలుడు, అమితమైన లజ్జతో తలవంచు 
కున్నాడు. “మహానుభావుడైన మాధవునకు కానికగా అటుకుల నెలా 
అర్చించుకు నేది ?” అని అతను తనలో తాను బాధపడసాగాడు. 


(శ్రీకృష్ణుడు అది (గహించాడు. (గహించి, అతని కొంగునఉన్న 
అటుకులమూటను దొంగమాదిరి విప్పసాగాడు. విప్పుతూనే... 


“-పేమతో తెచ్చిన పిడికెడు అటుకుల నయినా నేను సంతో 
వంతో స్వీకరిస్తాను. నాకు కావలసింది అభిమానంగాని, ఆడంబరం 
కాదు. నా మీది (పేమతో ఎవ శేమిచ్చినా నేను పరమానందం 
పొందుతాను. అది అల్వాతి అల్పమెన పదార్థ మైనా, అదే పదివేలుగా 
భావిస్తాను. దుష్టొత్ములై నవారు, నా మెప్పును పొందేనిమి త్తం, 
అప్పుడప్పుడు పామరాసులనుకూడా అర్చిస్తారు. కాని, అది నాకు 
ఆనందం కలిగించదు 


అని తన హృదయాన్ని ఆలియపరచుకున్నాడు. ఆ అటుకు 
లలోనుంచి ఒక గుప్పెడు తీసుకుని** హి “క్క నా స్నేహితునికి సంవదల 


*119 వశ్నాాః వకి|వతాయాన్లు నఖా (పియచికీక్ష యా 
(పాపో మామన్య దాస్యామి సంపదో౭మ_ర్ష్య దుర్గ ఛాః. 


శ్రీకృష్ణ లీలామృతం 817 


మీద ఏ విధమైన అవేజాలేదు. కాని, ఈనాడు, పరమ పతి|వతఅయిన 
తన భార్యను సంతృప్తి పరచే ఉద్దేశంతో, తన బిడ్డలదైన చారి ద్యజాధను 
తొలగించుకునే నిమి త్తం, ఇలా నా వద్దకువచ్చాడు. ఇతని కోరికను 
తీర్చటం నా ధర్మం. అందుకనే, చేవతలకుకూడా పొందరాని భోగాలు 
ఇతి ఆశయించాలని నేను కోరుతున్నాను; అనుకుని, వాటిని ఆర 
గించాడు. అది (గ్రహించిన రుక్మిణీదేవి కుచేలునివంక ఆదరపూర్వకంగా 
చూసింది. 


ఆవెంటనే, శ్రీకృష్ణుడు, మరొక గుప్పెడు అటుకులను తీసు 
కున్నాడు. అదిచూసి రుక్మిణీదేవి, ఆయన చేయి పట్టుకుని... 


“సొంపారగ నితనికి బహు 

సంపద లందింప నివియ చాలును నిక భళ 
ఊంపగ వలవదు (తిజగ 

త్సంపత్కర దేవదేవ సర్వాత్మ వారీ 1 


అని ఆయన్ని వారించింది ఆమె పలుకులు విని, (శీకృష్ణుడు మంద 
వోసం చేశాడు. 


కుచేలుడు ఆర్యాతికి అక్కడే ఉండి, మర్నాడు ఉదయాన 
గ్రీకృష్ణునివద్ద ెలవుతీసుకుని, గృహోన్ముఖుడై. బయలుదేరాడు. 
అలా వెడుతూ... 


నా పుణ్య మరయ నెట్టిదొ 

యా పుణ్యనిధిం (బశాంతు నచ్యుతు నఖిల 
'వ్యాపకు (బవాణ్యుని జి 

(దూపకు బురుషో త్తముని బరుం గనుగొంటిన్‌' 


అని, నందనందనుని సందర్శించిన ఆనందంతో, తనలో ఆతా నను 
కున్నాడు. అంతేకాదు. 


ఫ్‌ 18 (శ్రీకృష్ణ లీలొమృతం 


“సర్వేశ్వరుడైన శ్రీకృమ్ణుడు, నిరుపేదనై న నన్ను ఆదరించి, 
ఆలింగనం చేసుకోవటం, ఆయన దీనజన వాత్సల్యానికి మాత్రమే 
తార్కాణం. ఎవని పాదాల నాాళయించి సేవించి, మవార్గులు తరిసారో 
ఆ మహానుభావుడు, నాకు అర్హ్రపాచ్యాదులర్పించటం, ఆయనకు, 
భ_కృజనులమీద ఉండే గారవానికి నిదర్శనం. 


శ్రీనిధి యిట్లు నన్ను బచరించి ఘనంబుగ వి_త్తమేమియు 
న్నీని ఆజుంగు గానబడె నెన్న దర్శిదుడు సంపదంధుడై 
కానక తన్ను జేరడనికాక [శితా_ర్తిహారుండుసత్కృపాం 
భోనిధి సర్వవస్తు వరిపూర్ణునిగా నను జేయకుండునే !' 


అనికూడా తనలోతాను వితర్కించుకున్నాడు. అలా వితర్శించు 
కుంటూనే ఊరు చేరుకున్నాడు. 


అక్కడ, కుచేలునకుఖ*ో పూర్వం తన కుటీరం ఉంజేచోట, ఒక 
మవో(పాసాదం గోచరించింది. అందులోఉన్న ఉద్యానవనాలనూ, 


*120 అతి తచ్చిన్తయన్న న్తః (పాపో నిజగ్బృవోంతికం 
సూ ర్యాన లేందు సంకాశ ర్నిమానై సర్వతోవృతం. 
పీచితోపవనోద్యావైః కూజర్‌ ద్విజ కులాకులై 8 
(పోళ్ళుల్ల కుముదాం భోజ కల్హారోత్పల వారిభిః. 
జుస్ట్రం స్వలంక్ళశై_ః పుంభిః (స్త్రీ థిశ్చ వారిణాటి థి; 
కిమిదం క స్యవాస్థానం కథం తదిద మిత్యభూక్‌. 
ఏవం మీమాంస మానం తం నరా నార్యోఒమర [వభాః 
(పత్య గృవ్హాన్‌ నువోభాగం గీత వా ద్యేన భూయసా. 
పతిమాగత మాక ర్ష్య పత్ను్య ద్దర్హాతి సం[భమా 
నిళ్చ(కామ గృవాోత్తూర్ణం రూపిణీ | శ్రీరివాలయాత్‌. 
పతి[వతా వతిం ద్భహ్ట్వా చేమోత్యంశా|శులోచనా 
మీలి కాజ్యు నమద్‌ బుధ్యా మనసా పరివన్వ ఖే. 


(శ్రీకృష్ణ లీలామృతం §19 


సరస్సులనూ, ఆ (ప్రాంతంలో సంచరిస్తూఉన్న చాస చాసీజనాన్నీ 
చూసి, కుచేలుడు, తను చారితప్పివచ్చినట్టుగా ఇావించుకున్నాడు. 
ఆ 'ఈదివ్యభవనంలో నివసించేవారు ఎంతటిపుణ్యాత్ము లై ఉంటారో” అని 
ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూ ముందుకుపోతున్న అతణ్ణి 
కొందరు సుందరీమణులు, విమల గిత వాచ్యాదులతో ఎదుర్కొని, 
స్వాగతం చెప్పి, ఆ విచ్శితభవనంలోకి తీసుకు వెళ్ళారు. 


ఆ భవనంలో (ప్రవేశించగానే, సాజాత్తు (క్రీచేవిమాదిరి ఉన్న 
అతని భార్య, అమి తానందంతో ఆయన కెదురయింది.' పరిచారికల 
సవాయంతో ఆయనకు అర వ్రపాద్యాదు లర్పించుకుంది. ఆయన్ని 

ఖం 
పుష్పమాలలతో అలంకరించింది. అర్చించింది. పద్మరాగ _స్తంభాలతోనూ 
పటికపుగోడలతోనూ, రత్నమయ కవాటాలతోనూ, వాంసతూలికా 


తల్పాలతోనూ, [పకాళిస్తున్న దివ్యమందిరంలోకి ఆయన్ని తీసుకు 
వెళ్లింది. 


అలా ఆ గృహంలో (పవేశించిన కుచేలుడు, అదంతా 
(శ్రీకృష్ణుని కృపా విశేషంగానూ, అను గహాంగానూ భావించాడు. 
శ్రీకృష్ణ సందర్భనంవల్ల'నే, అంతవరకు దుఃఖార్జవంలో మునిగిఉన్న 
తన నంసారానికి, ఆమువూ రాన అటువంటి మవాద్రైశ్వర్యం లభించిం 
దని భావించాడు. వవిధ మైన మనోవీకారం పొందకుండా, నిర్మలాంతక 


కరణంతో, ఆ పరమేశ్వరుని మనసార ధ్యానించుకున్నాడు. ఆ నమ 
యంలోనే.... 


“కృష్ణుడు సర్వజ్ఞుడు. సర్వాత్ముడు. ఆయనకు అఆలియని 
దేమీ లేదు. 


అది కారణంగానే, ఆయన, నన్నుచూసి పలుకరించికూడా, 
నా సంసారానికి సంబంధించిన వృత్తాంతాన్ని అడగనేలేదు. అడగ 
కుండానే, అన్నివిషయాలూ [గహించాడు. (గహించటమే కాదు; 
నన్నను[గ్రహించి, సర్వసంపదలనూ (పసాదింఛాడు, 


980 శ్రీకృష్ణ లీలామృతం 


శ్రీకృష్ణుడు కారుణ్యరన ప్రపూర్ణుడు. భ కృవత్సలుడు. తన్ను 
ఆ్మశయించిన సువ్భాదులు భక్తితో సమర్పించుకున్న తృణాన్ని గాని, 
ఫలాన్ని గాని, చివరకు, జల కణాన్ని గాని (పేమపూర్వకంగా స్వీక 
రిసాడు. దానికి (పతికృతిగా, వారికి, అనంత సౌఖ్యాలను (పసాదిస్తాడు. 
చేను తీసుకు వెళ్ళిన గుప్పెడటుకులను తీసుకుని, నా కీ గురుతర 
సౌభాగ్యాన్ని (పసాదించట మే దానికి దృష్టాంతం, అనికూడా, 
ఖథావించాడు ; అమితానందం పొందాడు. 


ఆ విధంగా అపూరై_ వశ్వర్యం పొందికూడా, కుచేలుడు, అహా 
మికతో చరించలేదు. వత్నీపుతులతో, నిఖిలభోగాలనూ అనుభ 
విస్తూకూడా, అతను, రాగరహితుడ , నిర్వికారుడై వ్యవవారించాడు, 
ఎప్పుడు ఏపనిశేస్తున్నా, ఆ అనంతునే అఖండంగా ధ్యానిస్తూ, ఆయన 
చరణాబ్దాల మీదనే అభిరతి కలిగి ఉండి, జీవితశేషాన్ని వెళ్ళదీసు 
కున్నాడు. దాని ఫలితంగా, అఖిల బంధాలనూ తొలగించుకుని, 
అవసానదళలోకూడా ఆ శీమన్నా రాయణు నే స్మరించుకుంటూ, 
సాధువులయిన సత్పురుషులకుమ్శాతమే గమ్యమైన పరమపదాన్ని 
పొందగలిగాడు. 


114. నువ్ఫాత్సయాగనుం : 


శ్రీకృష్ణ బలరాములు ద్యారావతిలో ఉన్న సమయంలో, 
ఒక సారి, పూర్ణ సూర్య(గవాణం వచ్చింది. అటువంటిది, సామాన్యంగా, 
యుగాంశాన, (పళయశకాలాన మా|త మే సంభవిస్తుంది. అది 
(గ్రహించిన |పజలు, కురు కే త్రంలోని స్యమంత వంచశానికి, దళదిశల 
నుంచీ చేరుకున్నారు. 


గర్వాంధులై న త తియులను నిర్మూలించి, పరాక్రమ సంపన్నుు 
జైన వరశురాముడు, వారి రుధిరంతో పర్పరచిన మడుగు లై దింటికీ, 
స్యమంతపంచక మన్న పేరు వచ్చింది. మ్యతియులను సంఫారించి, 


(శ్రీకృవ్వ త్రీ లామృతం విలి1 


భూమిని రుధిరష్టావితం చేసిన పొతకాన్ని తొలగించుకునే నిమిత్తం, 
ఆ |పదేళంలోనే, పరళురాముడు, ఒక మవోయాగాన్ని కూడా 
నిర్వహించాడు. పుణ్యపాపాలకు అతీతుడై న మవోనుభావుణడై కూడా, 
ఆయన, ప ఒక ఆదర్శాన్ని చూపించే ఉద్దేశంతో అలా 
చేయటం జరిగింది. - : 


అప్పుడు అక్కడ సమావేశమెనవారిలో, అ(క్రూర వసుదేవ 
ఉగసేనాది వృద్దులూ, గద ప్రద్యుమ్న సాంబాది యువకులూ, 
అనిరుద్ధుడూ , యాదవసేనాని అయిన. కృతవర్మా కూడా ఉన్నారు. . 


యాదవులు, అత్యంత వై భవోవేతంగా అక్కడికి తరి 
వచ్చారు. వారి వస్తాగభరణాదులు చూసినవారు, వారు దేవలోకం 
నుంచి వచ్చారా అనుకున్నారు. వారందరూ వారి వారి సంసారాలతో 
విమానాలవంటి శకటాలమీచా, పల్లకీలమీచా, అక్కడకు విచ్చేశారు, ' 


అలా అక్కడ సమావేశమైన యాదవులు, విధ్యుక్తంగా 
స్నానాదికాలు పూర్తి చేసుకున్నారు. [బావ్మాణపూజ సలిపారు, 
అన్నదానం చేశారు. (శ్రీకృష్ణుని పట్ల వారికిగల భక్తిని దృఢతరం 
చేసుకోవటానికే, ఐా రలా చేయటం జరిగింది. 


ఆ తరువాత, భోజనాదికాలు ముగించుకుని, తమ తమ బంధు 
మి[తులను సందర్శించుకునే ఉర్దేశంతో, వారు, వారివారి గుడా రాలకు 
వెళ్లారు. 


ఆ సమయంలో, అక్కడ, మత్స్య, ఉశీనర, కోసల, విదర్భ 
కుకు, సృంజయ, కాంభోజ, కేకయ, మద, కుంతి, అవర, కేరళ 
మున్నగు చేశాధీశు లెందరో సమావేశ మైనారు. వారందరితోనూ, 
యాదవులకు, యేదో ఒక విధంగా సంబంధం ఉండ నేఉంది. 


నందుడూ, తదితర గోవకుబూ కూడా, (శ్రీకృమ్హుని సందర్శించు 
కోవాలనే ఉత్సుకతతో అక్కడికి వచ్చారు. వారందరూ్యూ ఒకరినొకరు 
(21) 


వ్రీీల్లి (శ్రీకృవ్ల లీలామృతం 
పలుకరించుకున్నారు. పరఠామర్శించుకున్నారు, కుళల ప్రశ్నలు వేసు 
కుంటూ, ఉల్లాసంగా కాలం వెళ్లదీసుకున్నారు. వా రందరి |పసంగాల 


లోనూ, పదో ఒక విధంగా, (శ్రీకృష్ణుని (పస్తావన వస్తూనే ఉంది, 


శీకృష్ణ బలరాములుకూడా, వారందరినీ యథోఛితంగా నత్క 
నించటం జరిగింది. వారందరూ ఉగ సేనుని సమీఫించఛి ; 


"రాజా! (ప్రపంచంలోని మానవు లందరిలోకీ యాదవులు 
మాతమే ధన్యులు. వారి జన్మ'లే ధన్యతమమైనవి, శ్రీకృష్ణుడు, సర్వ 
వేళలా చారి మధ్య ఉండటమే చానికి మూలం, 


(శీక ఎృమ్ణుడు సాతాత్తు (శ్రీమన్నారాయణుడే, ఆయనను దర్శిం 
చటం ఎంతటి యోగులకు కూడా శక్యం - కాదు, ఆయన ఆవిర్భావం 
వల్లనే, భూమాతకు శాంతీ, పవి| తతా చేకూరినై. 


యాదవులకు ఆ మవోనుభావునితో సర్వవిధ సంబంధాలూ 
ఉన్నై. మీ రాయనను ఎప్పుడూ చూస్తూఉంటారు. ఆయనకు 


సన్నిహితంగా కూర్చుని భుజిస్తూ ఉంటారు. ఆయన [పక్కనే శయ 
నిస్తారు, 


యశార్థానికి, మీరు, నరకమార్గ మైన గార్హ్యస్ట్‌ వ్‌ జీవితం గడుపు 
తున్న వారైనా, మీ మధ్య సాజాత్తు శ్రీమన్నారాయణుడే అయిన 
శ్రీకృష్ణుని నిలుపుకున్నారు. న్వర్లసుఖాన్నీ ము_క్తినీ కూడా తిరస్కరింప 
జేసే ఆయన దివ్యదర్శన భాగ్యాన్ని పొంది జీవిస్తున్నారు” 
అని (ప్రశంసించారు. 


(శీకృ్ల సందర్శనాభిలాషతో వచ్చిన నందాది గోపకులకు 
యాదవులు స్వాగతం చెప్పారు, పూజాదికాలు జరిపారు, 


ఆ సందర్భంలో * 21 శ్రీకృష్ణ బలరాములు కూడా తమ వెంపుడు 
తలిదం డ్రులను, యళోదనూ నందునీ సమీపించి, గారవపురన్పరంగో 
నమస్కరించారు. [ేమపూర్వకంగా కౌగిలించుకున్నారు, ఆనంద 
భాష్పాలు రాలుస్తూ, అలాగే మౌనంగా నిలబడిపోయినారు, 


నందయకళశోదలు కూడా పరమానందా న్ననుభవించారు. తమ 
ముద్దుబిడ్డలను దగ్గరకు తీసుకుని హృదయానికి వాత్తుకున్నారు. వారి 
'యెడవాటు వల్ల అంతవరకూ తాము అనుభవిస్తూ వచ్చిన వేదన 
నంతనూ విస్తరించారు. 


ఆ తరువాత, రోహిణీ చేవకీజేవీ యళోదను ఆలింగనం చేను 
కున్నారు. ఆమెతో యిలా అన్నారు, 


“యళోచా ! ఇంతవరకు అఖండంగా ఉన్న మన మైతి మాకు 
చిరన్మరణీయంగా ఉంది. నీవు మాకు చేసిన మేలుకు మేమెంతగానో 
నీకు బుణపడి ఉన్నాము, బేవేందుని ఐశ్వర్యమంతా నీకు యిచ్చినా 
నీ పట్ట మా బుణం తీరదు. 


(శ్రీకృష్ణ బలరాములు, తమ తలిదండు లెవరో తెలియని స్థితిలో 
మిమ్మల్ని చేరారు. మీరు, వారిని (ప్రేమతో వెంచి, “వెద్దచారిని 
చేశారు, యశార్థానికి తల్లిదండ్రులు చేయవలసిన సంస్కారాల నన్నిం 
టినీ మీకే చేశారు. మీ రతణలో ఉండటం వల్లనే వారికి యేవిధ మైన 
భయం లేకుండా పోయింది. నిజంగా, మీ దంపతులు ధన్యులు. అది 
కారణంగానే, మీరు ఇతరుల బిడ్డలనుకూడా ఘీ స్వంత బిడ్డలను 
చూసుకున్నట్టు చూసుకోగలిగారు.” 


దేవకీ రోహిణీ, ఆవిధంగా, యళోదపట్ల తమకున్న కృతజ్ఞతను 
వెల్లడించుకుంటున్న సమయంలో, గోపికలు, తమ [పియతముడై న 


x11. కవ “రామా వరివ్వజ్య పితరా వభివాద్య చ 
న కించనోచతుః Es సా|శ్రుకంకా (కురూద్యవా). 


లల్లో (శ్రీకృష్ణ లీలామృతం 


(శ్రీకృష్ణుని దూరంనుంచి చూడటం జరిగింది. అలా చూసిన వారు, 
మానసికంగా ఆయన్ని చుక్షుసుకు న్నారు. ఆయనతో తాదాత్మ ర్ట 
పొందారు. 


అది |గహించిన శ్రీకృష్ణుడు, వారందరినీ ఒక వకాంత (పడే 
శానికి తీనుకు వెళ్లాడు. అక్కడ వారందరినీ ఆలింగనం చేసుకున్నాడు, 
ఆనందపరచాడు. కుశల (ప్రశ్నల అనంతరం, మందవోసం చేస్తూ, 
వారితో యిలా అన్నాడు.*!22 


“మీరు మా (పాణానికి ప్రాణమైన వాళ్లు. అది మాకు తెలుసు, 
అయినా, మమ్మల్నే నమ్ముకున్న వారికి మరికొందరికి మేలు 
చేకూర్చే నిమి_త్తం, (వజాపీడకు పూనుకున్న |పభువులను కొందరిని 
శితించే ఉద్దేశంతో ఇంతవరకు మిమ్మల్ని వదలి ఉండటం జరిగింది. 
అలా విడిచి ఉన్నా, మమ్మల్ని మీరు మరచిపోలేదు; దూషించలేదు. 
అదే మీలో ఉన్న విశేషం. 


సంయోగ వియోగా లనేవి భగవంతుని ఇచ్చమీద ఆధారపడి 
ఉంై. మేఘాలనూ, గడ్డిపరకలనూ, గాలి ఎలా ఒకచోట చేరుస్తూ 
విడదీస్తూ ఉంటుందో అలాగే, భగవంతుడుకూడా (పాణులను కూరుస్తూ 
దూరంచేన్తూ ఉంటాడు. 


ఆవిధంగా (శ్రీకృష్ణుడు ఉపదేశించిన మీదట, గోపికలు, అదే 
వీషయాన్ని పదేపదే మననం చేసుకున్నారు. పరమానందం పొందారు. 
అనంతరం ఆయన్ని సభ క్తికంగా పూజించి, ఆయన్ని ఉద్రేశించి.... 


*12ల అపి స్మృరథ నః నఖ్యః స్వానామర్థ చి కీర్ష యా 
గతాం శ్చిరాయితాచ్చ[తు వవతతపణ చేతసః. 
అహ్యవధ్యాయథాస్మాన్‌ స్విదకృతజ్ఞూవిశంక యా 
నూనం భూతాని భగవాన్‌ యునక్తి వియున_క్తిచ. 
వాయుర్యథా ఘనానీకం తృణం తూలం రజాంసి చ 
నం యోజ్యాతివ తే భూయ ఖా భూతాని భూతక్ళత్‌ 3 


(శ్రీకృష్ణ లీలామృతం లీతిక్‌ 
“ఘోర నంసార సాగరోత్తారణంబు 
ధీయుతజాన యోగి హృశ్ట్యయ వను 
కీ ం వ 
వగుచు జెలువొందు నీ చరణాంబుజాత 
యుగళమును మా మనంబుల దగులనీవె !' 
అని వేడుకున్నారు. ఆయననుంచి ఆ వరాన్ని పొంచారు. 
జ్‌ ఇ ఉట 
అంతలో, (శ్రికృమ్లుని సందర్శించుకు నే నిమి త్తం, వ్యాన నారద 
గెతను వకిష యాజ వల్క్యాది మవారులు అక్కడకు వచ్చారు. 
A) © 6 
(శ్రీకృష్ణుడు వారికి (పత్యుశ్రానంచేసి, వారిని విధ్యు క్షంగా పూజిం 
చాడు. ఆ తరువాత, వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు : 
“యోగీశ్వరుల దర్శనం దేవతలకు కూడా దుర్గ్శభమెనచే. 
అమితమైన అద్భృష్టవంతులకుగాని, సాధు సందర్శనం లభించదు. తీర్ణ 
సేవనం వల గాని, విగవోరాధనవల్ల గాని [పా ప్తించని పావనత్వం, 
య (4p) అటే 
సాధులను సందర్శించినంతలో నే (ప్హొప్లిస్తుంది. వారిని, ఏ ఒక 
ముహూ_ర్తకాలం సేవించినా, అజ్ఞా నాంధ కారం తొలగిపోతుంది. 
-వారి సేవాభాగ్యాన్ని అభిలపి.ంచనివాడు నరుడె కూడా పశువులలో 
గర్ష భం వంటివాడుగా పరిగణింపబడ తాడు.” 


ఆ విధంగా సాధుజన మావో త్స్మ్యాన్ని (పళంసించిన పరమ పురు 
షున్సి ఆ మవార్హులు అమితంగా అభినందించారు. ఆ తరువాత, 
వారు, వసుదేవుని కోరిక మీద, ఆయనచేత అక్కడే ఒక మహో 
ధ్వరాన్ని నిర్వర్తింప జేశారు. ఆయన సమర్పించుకున్న విశేషమైన 
పారితోపి కాలను స్వీకరించి, రామ కృష్ణులవద్ద నెలవు తీనుకున్కి తమ 
తమ నివాసాలకు వెళ్లి పోయినారు. 


115. మాతృ పొంఛాఫ్రూర్‌ణం ; 


ఆ తరువాత, ఒకసారి, చేవకీచేవి, బలరామ కృష్ణుల నుద్దేశించి, 
వారి మావోశ్య్యాన్నీ (ప్రశంసించి, మరణించిన గురుపుత్రుని తీసుకు 


న! (శ్రీకృష్ణ లీలామృతం 


వచ్చిన విధంగానే, కంసునిచేత వధింపబడ్డ తన కుమారులను కూడా 
ఒకసారి ఇచ్చి చూపవలసిందిగా కోరింది. ఆ అన్న దమ్ములు, అమె 
కోరిక నాదరించి, ఆ వెంటనే, తమ యోగ మాయా [(పభావం 
ద్వారా, నుతలానికి వెళ్లారు. 


అలా, అనుకోకుండా దర్శనమిచ్చిన బలరామ కృష్ణులకు, రాత 
'నీళ్వరుడై న బలి, స్వాగతం చెప్పాడు; భక్తిపూర్వకంగా వారిని 
అర్చించాడు. వానికి కానిక లర్పించుకున్నాడు. ఆ తరువాత ఆయన 
శ్రీకృష్ణునకు ఇలా విన్న వించుకోవటం జరిగింది. 


“మవోనుభఖావా ! నువ్వు పరమాత్ముడవు. సర్వ వ్యాపివి. 
అయినా, నీదర్శన భాగ్యం సామాన్యంగా ఎవరికీ లభించదు. 

నువ్వు యోగీశ్వ శేశ్వరుడవు. అందుకనే యోగులుకూడా నీ 
యోగమాయా ప్రభావం 'ఇది అని తేల్చుకో లేకుండా ఉంటారు. 


నువ్వు శుద్ధస_త్స్వధాముడవు, అయినా, రజ_స్టమన్వభావుడ 
నైన నాకు దర్శనమిచ్చావు. ఇక న న్ననుగ్రహించవలసింది. నీ ేది 
ఆనందదాయక మో అది తెరియపరచి, దాన్ని చేయవలసిందిగా నీ 
దాసుడనై న నన్ను శాసించవలనింది.” 


ఆవిధంగా, వినయవిధేయతలతో విన్న వించుకున్న బలిచ|క్రవ ర్తిని 
చూసి, (శ్రీకృష్ణుడు అమితానందం పొందాడు, అతనిపట్ల |పసన్నుడై 
౯ లు ద... 

నాడు. తనువచ్చిన పనిని వివరిస్తూ, ఆయననుక్షేశించి ఇలా అన్నాడు. 


“పూర్వం, స్వాయంభువ మన్వంతరంలో, మరీచికి ఊర్జ అనే 
ఒక ఇార్యఉండేది. ఆ దంపతులకు, స్మరుడు, ఉధుడు, పరివ్వంగుడు, 
పతంగుడు, తుదభువు, ఘృణి అనే ఆరుగురు కుమారు లుంజేవారు. 
వారందరూ దేవతలే. 


ఆ కుమారు లోొకసారి, చతుర్ముఖుని పరివాసించటం జరీగంది. 
అది కారణంగా, వారు అసురులై జనించేటట్టు ఆయన శపించాడు. 


అలా శపింపబడ్గ ఆ ఆరుగురూ హీరణ్యకశిపునకు జనీంచవలసి 
నవారు. కాని, యోగమాయ, వారిని దేవకి గర్భాన ఉంచింది, వారే, 


కాల కమాన 'దేవకీదేవికి జనించటం, అచిరకాలంలోనే కంనునిచేత 
వధింపబడటం జరిగింది. 


ఆ అన్నదమ్ము లందరూ ఇప్పుడు నీ దగ్గర ఉన్నారు. మా 
తల్లి అయిన దేవకీదేవి, ఇప్పుడు, వారిని చూడాలనుకుంటోంది. ఆమె 
కోరికను తీర్చటానికే మే మిప్పుడు ఇలా వచ్చాము. మాతో వారిని 
తీసుకు పోవటం చ్వారా, వారికి శాప విముకి కలుగుతుంది; తిరిగి 
వారు తమ నిజావానం చేరుకోవటం జరుగుతుంది.” 


(శ్రీకృష్ణుని పలుకులు విని, బలిచకవర్హి, ఆ వెంటనే, తన వద్ద 
ఉన్న కుమారులను ఆయనకు ఒప్పగించాడు. ఆ తరువాత, బలరామ 
కృష్ణులు, వారిని తీసుకుపోయి, తమ తల్లికి చూపించి, ఆమెకు 
అమితానందం కలిగించారు. ఆ కుమారులు, ఆలింగనాదుల ద్వారా 
(శీకృమ్లుని స్పృశించి, తమ పాపాన్ని తొలగించుకున్నారు. చతుర్ము 
ఖుని శాపం నుంచి విముక్తి పొందారు. ఆ వెంటనే, తమ తల్లిదండుల 
వద్దా, బలరామ కృష్ణులవచద్దా “సెలవు తీసుకుని, తమ నిజా వాసానికి, 
'చేవలో కానికి వెళ్లిపోయినారు. 


ఏనాడో" మరణించిన తన కుమారులు తన సముఖానికి తిరిగి 
రావటం, వెంటనే వెళ్లిపోవటం 'దేవకీ దేవికి ఆళ్చర్యం కలిగించింది. 
కాని, అదంతా కూడా (శ్రీకృష్ణుని లీలావిశవం మాత్రమే అని 


[గ్రహించింది కావటంవల్ల, వరమానంచా న్ననుభవించింది. పరవశత్వం 
పొందింది. 


116. బవుకొళ్ళుండు_[జతొదోవుడు : 


పూర్వం మిథిలానగరంళో, (శుత దేవుడే ఓక్‌ (పావ్మాణు 
డుంజేవాడు. ఆయనకు, దురాళ అనేది ఉండేదికాదు. న్యాయంగా 


ip by bras 
య... కవాళ్ళాగ్యమనుకని అనుభవిస్తూ క 


|| 
శ్‌ 
{ 
1 
స్‌ 


శ్రిత మట్టితో త యాడ్ర సాగియుపుటూ టకేళాద... 


By food, కర్యవేళలా ఆయననే సరించుకుంటూ 
అనంద స్రవూర్ణుడై శాలు మరీను నే శాడు, 


క శాలలో, Dlg లహ అయన 
మిథిలారీపరగా ఉండేవాడు, ఆయన హడా క (షీ శే 


తక [్రయకైన ఆ జ్ఞ అనుగ్రహించే నిమి, 
(కృష్ణు ొకసాకి వ్యాన నారగారీ మర్దణోనా. ఏకా 
సకాల లయలు చేరాడు. రారీపొడుగునా ప్రజలు ఆ మోసుకు 
నక స్వాగత సశ్కారాలు జరిపారు, శముకీవిశాలిక ధన్యళ్యం శేకూ 
సృఫన్నాష 

అలో శన [మలో గ్రవేకచిక ఇలను కృష్ణ ప్ర్రపడు, 
ఇహుకాక్లుడు ఢ కవూరకంగా స్వాగతం శెష్పాడు, వీ్గ్యు రగా 
వారిని ఫాటిళాడు. ఈ శరుకాక, (కృష్ణని కరం, గయ 
లైన మీ ఢీశాట్‌ నా ఆలిక్యం స్టీకరళనలనింి' అని అభ్య్థికాడు, 
ఈతనికి అరు కలిగంచేనిమి శం, (ష్టుప, అడక అక 
రీంచారు, 


‘ 

అ0కలోే, ప్రే క్కడ పవల్ళి WE లియే విధే 
యకణో [మొక్కాడు అయ, కాస్స టగా టరటాన! 
అ0గ$809ిన విషయం 38, శన ఖటకీ రావలసింది, శన ఆకి 
ఛ్యాన్నీ 60! నవటంద కోరాడు, ఆకరి ఉనాన! కూరా 
(గృష్ణుడు శన ఆహరాన్ని శియమళాడు. 


(ముడు, మురుగాకనకునూటీ కర్ని, కశష వాక ప్రే! 
ఆహ్మోఫాన్నీ అంగీకరించటం, భుభట్యనప ఈం కభీగించీంది, 
శనీ అటిట) ఆయన్ని అరిగే పావన అన! ఉలోయిరి 


Mr brio 18 

అంతలో, అతిథి పూజాసముయం వమీషించింది. మహోరాజు, 
నుకోిహ్లూనే (కృష్ణుని నమీవించాడు. ఈ విషయం శయనళు 
కన్నాడు. ఆమెటీనే వాని మెటీలెట్టుకన. మంగకతూర్యనారా 
ణో శన మందిరానికి ఇయలురేరాడు, అరి శూకీన (ప్రళచవుడు 
ఏీకుడై నాడు, W J అఖీ పాయం అ గావ్యామనుకుంటూ 
అలాగే నింబడీపోయినాడు, 

ఈతలో ప్రత రేషన పమారుడోకరు, సరుగుషేరగున అక్కకి 
వళ్నాడు. వళ్ళి, క్రృప్టురు శననవాశరులంరరిశోసూ ఈము ఖీ! 
వచ్చేదీ ఆశడిగురింి గాడీ శెబ్యుపళ్నాడు. అన్న 
[కక్కే ఆమిళళ్ళర్యం పొఠాడు, కమెటీనే యే, మో 
నేగో శనీ నివాస ₹ేపపళ్నాడు. 


బహుశాశుడు, శన అలిఘలందటీ & శ్రమాసళాబ సమర్చియ 
పని వారీ పాదాలు కఢిగి, ఆ పొననోరశాన్ని తన కాన ధరి 
వాడు, రన పక్నురి శస ఛల్లాడు, ఈ శరువాక అరీథులిగ 
fy గంగ్గమాళ్యాంరారుకిశో అర్మీంచాడు, రశవక్స రాగ్థారిశో 
వారక ోకనాల నెట్టాడు, వాటి ష్రమిం వేశావు, 


అంకలో జశ్రావ్మాణు 41,8152, అయన్ని $n, 
మ్రగవళాత్తు కల్యాణ క్రరడైన hyp వవగీయకైన 
మవర్దలూ శాస ప్రశ్నే ఇంట్లో రర్శించుకోనటం ౩0006, 
అది కారణంగా శ జన భన్యత్వం పొందింది పహభానుడంో ఆయ 
శకుని చేరుచుకున్నాడు. ఆ మవోనుభాన్సకు నేలశేస్తూ ఉన్న పళ 
చేని ఆరృష్థాన్ని అమిశంగ* శ్లాఘించారు, 


అరి న్న లహుకాక్యుడు అమిశాళ్ళగ్య ఫొంధాడు. ఆనె 
ఆ నిరతం చలే నిమి, ఆయశళోనన జయలల (ప్రణవి 
గృకోని వెల్లాము 


(శ్రీకృష్ణ లీలామృతం కలకి 


అంతలో అతిథ పూజాసమయం సమీపించింది. మహారాజు, 
సంకో చిసన్తూనే, (శ్రీకృష్ణుని సమీపించాడు. ఆ విషయం శెలియపరచు 
కున్నాడు. ఆవెంటనే వారిని వెంటబెట్టుకుని. మంగళతూర్య నాదా 
లతో తన మందిరానికి బయలుబేరాడు. అది చూసిన (కుత దేవుడు 
సితుడై నాడు, శ్రీకృష్ణుని అధి పాయం అ[గావ్యామనుకుంటూ 
అలాగే నిలబడిపోయి నాడు. 


అంతలో కుత దేవుని కుమారుడొకడు, పరుగుపరుగున అక్కడికీ 
వచ్చాడు. వచ్చి, |శీకృహ్ణుడు తననవాచరులందరితోనూ తమ ఇంటికి 
విచ్చేశాడనీ, అతణ్ణిగురించి అడిగాడనీ తెలుపుకున్నాడు. అదివిన్న 
(శుత దేవుడు అమి తాళ్చర్యం పొందాడు, ఆవెంటనే బయలు బేర, మనో 
వేగంతో తన నివాసం చేరుకున్నాడు. 


బహుళాశ్వుడు, తన అతిథులందరికీ ఉ_త్తమాసనాలు సమర్పించు 
కుని, వారి పాదాలు కడిగి, ఆ పావనోదకాన్ని తన శిరాన ధరిం 
చాడు. తన పత్నుల కిరాన చల్లాడు. ఆ తరువాత అతిథులంద 
రనూ గంధమాల్యాంబరాదులతో అర్బించాడు. రసవత్ప దార్థాలతో 
వారికి భోజనాలు పెట్టాడు. వారిని విశమింప చేశాడు. 


అంతలో ఒక| బావ్మాణు డక్కాడికివచ్చి, ఆయన్ని కలుసుకుని, 
(పసంగవశాత్తు, కళ్యాణ్యపదుడై న ,శ్రీకృష్ణునీ మవానీయులై న 
మవార్షులనూ తాను [కుత దేవుని ఇంట్లో దర్శించుకోవటం జరిగిందనీ, 
అది కారణంగా తన జన్మ ధన్యత్వం పొందిందనీ మవహాచానందంతో ఆయ 
నకునివేదించుకున్నాడు. ఆ నువోానుభావులకు సేవలుచేస్తూ ఉన్న (శుత 
చేవుని అదృష్టాన్ని అమితంగా? శ్లాఘించాడు. 


అది విన్న బహుశాశ్వుడు అమిఆాళ్చర్యం పొందాడు. ఆవెంటనే 
ఆ విచితం చూసే నిమిత్తం, ఆయనతోసవా బయలుదేరి, (కుతచదేవుని 
గృవోనికి వెళ్లాడు. 


ఖం (శ్రీకృష్ణ లీలామృతం: 


బహుళాళ్వుడు, (కుత చేవునిఇంటికి వళ్ళసమయానికి, (శీక ఎసముడు 
అక్కడ, దర్శ్భాసనంీద కూర్చుని ఉన్నాడు. [కుతదేవుడూ అతని 
ఛార్యాపుతులూ ఆయనకు పాదసేవ చేస్తున్నారు. ఆయన [కుత 
దేవుని ఉద్దేశించి... 


“నామది విపులైై గల 
(పేమము నా తనువునందు బెట్టని కతనన్‌ 
భూమీనురు అర్హులు నీ 
వీ మునులం బూజసేయు మిద్ద చరితా [3 


అని (పేమపూర్వకంగా ఉపదేశిస్తున్నాడు. 


అది విన్న బహుళాళ్వుడు, (కుత దేవుని భ_క్తిని శనలోతాను 
|పశంసించుకున్నాడు. అతనిపట్ల గెరవంచూపుతూ, (శ్రీకృష్ణుని సమీ 
పించి; ఆయనకు సాగిలబడి మొక్కాడు. ఆతరువాత, ఆయన్ని ఉద్దే 
శించి ఇలా విన్న వించుకున్నాడు. 


“కృష్ణా! నువ్వు మవోనుభావుడవు. నీ ఖీలలను (గ్రహించటం 
గాని, నీ మాయను తరించటంగాని నావంటి వారికి సాధ్యంకాదు. 


తండి ! నువ్వు పర మేశ్వరుడవు. సర్వాంతర్యామివి. నీ దర్శనం 
వల్లి, నీ లీలలను కళ్ళారా చూడగలగటంవల్ల, నీ కింకరుడనైన నే 
నీ నాడు ధన్యుడనై నాను. నీ చరణచాసులై నవారు |[బవ్మారు[చా 
మలేంద్రులకంళు అదృష్టవంతులని ఇప్పుడు [(గహించగలిగాను. ఇక 
నీయీ మూరర్తిమిదా, నీ చరణాబ్దాలమీచా, నా మనను సర్వదా 
నిలచి ఉండేటట్టు అనుగగ్రహించవలసింది.” 


ఆ విధంగా బహుళాళ్వుడు ని'వేదించుకున్న తరువాత, (శ్రుత 
'బేవుడు, తన వాదయాన్ని శ్రీకృష్ణునకు ఇలా అెలుపుకున్నాడు, 


(శ్రీకృష్ణ లీలొమృతం £81 


శీనాధా! నువ్వు భ_క్తవత్సలుడవు. ఎల్లప్పుడూ నీ కథలు 
వింటూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను అర్చిస్తూ ఉండే భక్తుల వాద 
యాంతరాళాలలో నువ్వెప్పుడూ |(పకాశిస్తూనే ఉంటావు, అవాంకార 
నుమకారాలు లేని వాడవైకూడా, నిన్ను భజించేవారికి సమీ 
పస్తుడవై ఉంటావు. వృదయస్తుడవై ఉండి కూడా, నీభక్తులు కాని 
వారికి అతిదూరంగా చరిస్తూ ఉంటావు. అదంశా, నీలీలావిలాస మేకాని 
అన్యం కాదు. 


మవోనుఖావా ! నేను నీ దాసుణ్ణి. నీకు నేను ప విధమైన 
సేవచేసి తరించగలనో తెలుపవలసింది. నీకు సంతుష్టిని కలిగించే వదో 
ఒక కార్యాన్ని నా చేత చేయించవలసింది. నా జీవిశానికి చరిశార్థత 
చేకూర్చవలసింది,"” 


ఆ విధంగా నివేదించుకున్న బహుళాశ్వునివంకా, |శుతదేవుని 
వంకా, శ్రీకృష్ణుడు మందవోసం చేస్తూ చూశాడు. చూసి, వారిని 
ఉద్దేశించి ఇలా అన్నాడు, 


ళ్‌ మహర్షులు మిమ్మల్ని అను గహించటాని'ే యిలా 
వచ్చారు. వీరు తమ పాదరజంచేత |పపంచాన్నంతనూ పవ్శిితం 
చేనూ, నాతో పర్యటిస్తూ ఉంటారు. పుణ్య'కే త దర్శనంవల్లా, తీరాట 

దీ ది య థు 

నాదులవల్లా, (పాణులు, కాలక్రమాన పవి తులుకావటం జరుగుతుంది. 
కాని, ఇటువంటి మహానీయుల దర్శనం ఆ ఫలితాన్ని వెంటనే కలి 
గిస్తుంది. మహనీయుల సందర్శన భాగ్యంవల్ల నే, చేవతలకుకూడా పవి 
(తత చేకూరుతూ ఉంటుంది. 


విగహారాధనం కంకి, వేదవిదులను ఆరాధించటం ఉత్తమ 
కార్యం. జ్ఞాని అయిన విపుడు చరాచర జీవరాసి అంతలోనూ నన్ను 
దర్శిన్తూ ఉంటాడు. సృష్టి అంకా నా రూవంగానే భావిస్తూ ఉంటాడు, 


98వ (శ్రీకృష్ణ లీలామృతం 
అందుకనే, |బవ్మా విదులను భ_క్తితో అర్చించటం అవసరమని నేను మీకు 
"తెలుపుతున్నాను. అలా చేయటం డ్వారా మీరు నన్ను (పత్యతంగా 
అర్చించిన వారవుతారు. అత్యధిక ధనాన్ని వెచ్చించి వై భవో పేతంగా 


చేసే కార్యాలన్నిటికంశు, సాధ్నులెన మవానీయులను సభ _క్తికంగా 
పూజించినవారు నా (చీమకు అమితంగాపాతులవు తారు.” 


అలా బోధించి, వారి అభ్యర్థన మీద అక్కడ కొన్ని దినాలుండి, 
(శ్రీకృష్ణుడు, ఆ తరువాత, చ్వారావతికి తిరిగి వెళ్లటం జరిగింది. 


117. వైకుంట యాత: 


అర్జునుడు, తన మేనబావా చావమరదీ అయిన (శీకృష్ణునివద్ద 
ఉన్నసమయంలో, ఒకసారి, _ఒక|చావ్య్మాణుడు, పుట్టిన వెంటనే 
మరణించిన తనకుమారుని తీనుకువచ్చి, రాజద్వారంలో ఉంచి, 
అమితంగా దుఃఖిస్తూఉండటం జరిగింది. అది చూసిన అర్జునుడు 
ఆ విప్రుని సమీపించి. ఆయన విచారకారణం తెలుపవలసిందిగా 
కోరాడు. అతనికి సమాధానంగా, ఆ (బాహ్మాణు డిలా అన్నాడు. 

“అయ్యా ! (బహు ద్వేషి, శఠుడూ, లుబ్దుడూ విషయాసక్తుడూ 
దుశ్టీలుడూ, అజికేం దియుడూ అయిన రాజు పాలనలో ఉన్న వారు, 
నిరుపేదలూ నిత్యదుఃఖతులూ అవుతారు. ఇప్పుడు, నేనుకూడా 
ఆ పరిస్థితిలో నే ఉన్నాను. నాకు జనించిన ఎనమండుగురు కుమారులు 


నా కళ్లముందే మరణించటం జరిగింది. ఇది మా పాలకుని పాపఫలం 
కాక మరొకటికాదు.ో 


ఆ (వావ్మాణుని విచార కారణం (గహించిన అర్జునుడు, 
కొన్ని సాంత్వన వచనాలతో, అతణ్ణి ఊరడించటానికి (పయత్నించాడు; 
ఈమాటు నీకు పుళ్తు కుజ్ఞి వాణ్ణి నేను రథతించితీరుతానుీ అని 
వాస్టానం చేశాడు. అంకేకాదు; అలా చేయలేనివకంలో నేను అగ్ని 
[వ వేళం చేస్తాను" అనికూడా శపథం చేశాడు. 


ప 


(శ్రీకృష్ణ లీలామృతం 988 


అర్జునుని పలుకులు ఆ _(చాహ్మాణునకు ఆశ్చర్యం కలిగించినై. 
అందుకనే, ఆయన అతల ఉద్దేశించి, “|పథిత వికమశాలురై న రామ 
కృష్ణులూ, వారి కుమారుడై న (పద్యుమ్నుడూ, అతని పుతుడైన 
అనిరుద్దుడూ చేయలేని వనిని నువ్వెలా చేయగలవు ?*' అని అడిగాడు. 
"ఇంతకూ నువ్వెవరవు * అని కూడా (పశ్నించాడు, అలా పళశ్నించిన 
(వావ్మాణునకు నమాగానంగా, అర్జునుడు. .. 


“బలుడం గాను మురాసురాంతకుడ గా (బద్యుమ్నుడం గాను నే 
చెలియం ద_త్తనయుండ గా నని విరోధివాతముం ఖీషణో 
జ్ఞ్వులగాండీవ ధనుర్విము_క్త నిశితాన్ర్ర[శేణిచే వీన్లు బెం 

టలు గావించు పర్మాకమ పకట చండస్ఫూర్తి వే జార్జుడన్‌ ” 


అని తన్ను తాను తెలియపరచుకున్నాడు. అంతటితో ఆగక, అతని 
వలుకులవల్ల కలిగిన రోషంతో... 


“*బరిమి పురాంతకుం దొడరి బాహువిజృంభణ మొప్ప నెక్క_టిం 
దలపడి పోరినట్టి రణధై_ర్యుని నన్ను నెజుంగ వక్కటా 
చెలుకుఅ మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజుల 
న్నలవు జలంబు జూపి కొనియాడగ నిప్పుడ తెచ్చియిచ్చెదన్‌” 


అని కూడా (పగ లి ఖఏంచాడు, 


ఆ తరువాత, కాల[కమాన, ఆ భూసురుని భార్య తిరిగి గర్భ 
వతి అయింది. ఆమె (పనవించే సమయంకూడా సమీపించింది. అది 
(గహించిన ఆ (బ్రాహ్మణుడు, అర్దునున కావిషయం నివేదించు 
కున్నాడు. ఆ వెంటనే అద్దునుడు, తన గాండీవంతో, ఆ (జావా 
ణుని ఇంటికి వెళ్లాడు. అలావెళ్ళి, తన దిబ్యాస్తా9లతో ఆ నూతి కా 
భవనాన్ని అన్నిదిక్కులా బంధించాడు, ప్పరిటింటిని ఒక ళరపంఖజరం 
నూదిరి రూపొందించాడు, 


ప (శ్రీకృష్ణ లీలామృతం 


అదిచూసిన ఆ భాహ్మణుడు, ఆడెన ఆఇంట్రోకి మృత్యుదేవత 
(వవేశించటం అసంభవమని నిశ్చయించుకున్నాడు. ఆవిధ మైన విశ్వా 
సంతోనే ఉన్న అర్జునుని సమీపించి, అతని ప్రక్కనే నిశ్చింతగా కూర్చు 
న్నాడు. 


అంతలో పురిటింటిలోనుంచి, పుట్టిన పిల్లవాడు మింటిశెగిరి 
పోతున్నాడన్న అరుపులు వినిపించ్చినె. అదివిన్న అర్జునుడు, అదరి 
పడ్డాడు; అవనతవదనుడై నాడు. అత జ్ఞిచూసి, ఇ విపుడు అమితంగా 
తూలనాడుతూ, .. 


“ఎక్కడి పాండుతనూభవు 

డెక్కడి విలుకాడు వీని కెక్కడి నత్యం 
బెక్కుడి గాండీవము దన 

కెక్కడి దివ్యా(న్త్ర సమితి యేమనవచ్చున్‌ 


అనికూడా హేళన చేశాడు. 


చెవులకు ములుకులై తోచిన ఆ పలుకు లాలకించి, అర్జునుడు, 
ఆ వెంటనే బయలుదేరి, తన ఆత్మవిద్యాయాగంచద్వారా, యమపురా 
నికి వెళ్లాడు. కాని, అతని కక్కడ ఆ బాలుడు కనిపించలేదు. 
అది |గహించి, అతను దిక్చాలుర పురాలన్నీ గాలించాడు. అయినా 
ఆ అాలుని జాడ అతనికి తెలియలేదు. ఆ తరువాత, న్వర్గపా తాళాలకు. 
పోయి చూశాడు. అది (పయోజన శూన్యమే అయింది. అది 
కారణంగానే, అతడు, తిరిగి కుశస్థలి చేరుకుని, తన శపథాన్ననుసరించి 
అగ్ని|పవేశం చేయటానికి పూనుకున్నాడు. 


అది [గ్రహించిన | శ్రీకృష్ణుడు, అతత్రిసమీపించి, “ఆ కుటఖ్రివాణ్లి 

౯ లం వ ళం 

నీకు నేను చూపిస్తాను అని మాట ఇచ్చాడు. అతడు అగ్ని(పవేశం 

చేయకుండా వారించాడు. ఆ వెంటనే, తన దివ్యరథంఘీ ద, అతగ్ణి 
కూర్చో వెట్టుకుని బయలుదేరాడు, 


(శ్రీకృష్ణ లీలాన్నుతం లక్‌ 


x $123 « 

అలా బయలుదేరిన (శ్రీకృష్ణుని రథం స_ప్పట్వీపాలూ 
చాటింది. సు నము ఛా లనూ తరించింది. స్త కులగిరులనూ అధిగ 
మించింది. అంధకార బంధురమైన ఒకసీమలో (ప వేశింఛింది, 


అక్కడికి చేరుకు 'నేటప్పటికి, ఆ రథాశ్వాలకు దారికనిపించలేదు 
అది కారణంగా, అవి ముందుకు పోలేకపోయినై. అది [గ్రహించిన 
(శ్రీకృష్ణుడు, వేయినూర్యుల కాంతితో (ప్రకాశించే తన చక్రాన్ని 
ముందుకు వదిలాడు, 


*128 స్పప్తద్వీపాన్‌ న_ప్పసింధూన్‌ నవస ప్ప గిరీనథ 
లోకాలోకం తథాతీత్య వివేశ సుమహా త్తమః. 


త(తాశ్వాః శై_బ్య సు|గీవ మేఘపుషు బలావాకాః 
తమని (భష్టగత యో బభూవు (రృరతర్ష భ). 

తాన్‌ దృష్ట్వా భగనాన్‌ కృష్ణో మవో యో గేళ్యకేశళ్వరః 
నవా[సాదిత్య నంకాళం స్వచ[కం |ప్రాహిణోత్‌ పురః, 


తమః నుఘోరం గవానం కృతం మవాద్‌ 
విదారయద్‌ భూరిత రేణ రోచిషా 
మనోజవం నిర్వివిశే సుదర్శనం 
గుణచ్యుతో రామ శరో యథా చమూ?. 


ద్వారేణ చ|కానువశేన త _త్రమః 

వరం వరం జ్యోతి రనంత పారం 
సమళ్ను వానం [పనమీత్యు ఫాల్లునః 
(వతాడితాతో2పిద ధే౭_&.ణీ ఉభే. 

తతః (వవిష్టః సవిలం నభస్వతా 

బలీయ వై జద్‌ బృవాదూర్శి భూషణం 
త|తాద్భుతం వె భవనం ద్య్యుమ _త్తమం 
(శాజన్మణి స్థంభ సవా సళోఖితం, 


886 శ్రీకృష్ణ లీలామృతం 


ఆ చం కల్పించిన కాంతిమూలంగా చీకటి అంతా చెదరి 
పోయింది. మార్గం సుభోధకమయింది. రథం యథా పకారంగా 
ముందుకు పోసాగింది. 


అప్పుడు నలువంకలా (పసరించిన ఆ పరమ శేజాన్ని అర్జునుడు 
చూడలేకపోయినాడు. కళ్ళు మూనుకున్నాడు. అలా ఉన్న అర్జును 
నితో, ఆ రథం, వెళ్ళి వెళ్ళి ఒక మవోసము[దంలో ప్రవేశించింది. 


ఆ జలనిధి మధ్యభాగంలో కోటిసూర్యుల కాంతితో పకా 
శించే ఒక దివ్యభ వనం కృష్ణారునులకు గోచరమయింది. అదే పరమ 
భాగవత నివాసమయిన దివ్యధామం. 


అక్కడ, వేయి ఫణీమణుులతో వెలుగులుచిమ్ముతూ, "రెండు 
వేల కళ్ళతో [పశాశిస్తు, విషధూమరేఖలమాదిరి ఉన్న జివ్వాలతో, 
కైలాసగిరివంటి చేవాంతో ఒప్పారుతున్న భోగికులేంద్రునిమీద 
సుఖాసనీనుడై ఉన్న [శీమన్నారాయణుని కృష్ణార్జునులు సమీపించారు. 
నీలమేఘచ్భాయతో, పూర్ణ చందునివంటి ముఖంతో, పద్మప|తాల 
వంటి నే తాలతో, మృదుమధుర మందవోసంతో, కిరీట కుండలాద్యలం 
కారాలతో, అస్టబాహులతో, శంఖచ[క గచాది సాధనలతో, కౌస్తుభ 
మణితో, వనమాలతో విరాజిల్లుతూ, సునందాది పార్ష దులమధ్య 
మహర్షి జనసేవితుడై. (పకాశమానుడై ఉన్న ఆయన కంజలించారు. 
భక్తిపూర్వకంగా ఆయన్ని స్తుతించి [పనన్నుని చేసుకున్నారు. 


ఆవెన (శ్రీమన్నారాయణుడు వారిని చూసి, ఆనందంతో 
మందవోసంచేశాడు. వారిని ఉనేశించి... 


“రాణికి (వేగగు దై త్యుల 
బొరిబొరి వధియించి ధర్మమున్‌ నిలుపుటకై. 
ధర జనియించితి రిరువురు 
నర నారాయణు లనంగ నా యంశమునన్స్‌, . 


(శ్రీకృష్ణ లీలామృతం 887 


ఆరూఢనియతితో బెం 
పారిన మిము నిమ్మునీం| దు లర్థిం జూడం 
గోరిన మీ వచ్చుటకై 
ధఛారుణిసురసుతుల నిటకు దగ దేవలసెన్‌” 


అని వారికి విశదపరచాడు; ఆ కుజ వాళ్లని వారికి అప్పగించాడు. 


ఆ తరువాత, ఆ మహానుభావుని దగ్గర నెలవుతీనుకుని, విప 
సుతులతోనవా బయలుదేరి, కృష్ణార్టునులు, తిరిగి కుళస్థలి చేరు 
కున్నారు. ఆ పిల్ల లను వార్‌ తండికి ఒప్ప జెప్పి, అతని సన్నుతి నందు 
కున్నారు. 


118, బృందావన గమనం: 


ఉద్దవునిద్వారా తనవారి వి యోగవ్యధను (గ్రహించిన క్ళృ్షు 
నకు, ఒకసారి బృంచావనానికిపోయి, వారికి మనశ్శాంతిని చేకూర్చా 
లన్న అభ్మిపాయం కలిగింది. ఆవెంటనే ఆయన ఉద్ధవునితోనవా 
బయలు చేరాడు. 


అలా వెడుతూడండగా, ఆయనకు, మధురాతి మధురమైన 
పూర్వ స్మృృతు లెన్నో కలిగివై. పూర్వం, తాను, తన వాదయాన్ని 
ఆహారించిన గోపికలతోనూ గోవకులతోనూ గోవత్సలతోనూ వివారిం 
చిన చాటలు వనాలు నికుంజాలు చూసి మురిసిపోయినాడు. గోవ 
కన్యలతో తను జల క్రీడ సలిపిన కాళింది కనిపించగానే పరమానందం 
పొందాడు. గోవర్ధనగిరి తలపుకురాగా నే, ఆయన ఒళ్లు పులకరించింది. 
గోవుల అంభారవం వినిపించగానే ఆయన ఆనందా[ కులు రాల్బాడు. 


(శ్రీకృష్ణుని రథచ( కాల సవ్వడి, గుజ్జపు గిట్టలచప్పుడు చెవుల 
బడగానే, గోకులమంశా, చం దోదయ సమయాన సము[ దం మాదిరి 
ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది, అంతలో, వారికి మురళీరవం విని 

(22) 


888 (శ్రీకృష్ణ లీలామృతం 


పించింది. ఆ వెంటనే గోవులూ వాటిని అనుసరించి గోవత్సలూ 
ఆ వేణునాదం వినిపించిన దిక్కుగా ఉరుకులు చెడుతూపోయినై_ 


(శ్రీకృష్ణుడు. దూరంనుంచే వాటిని చూశాడు. చూస్తి, 
రథగమన వేగాన్ని హెచ్చించి, వాటిని సమీపించాడు. 


అంతలో, అవి, అంభారవం చేస్తూ రథాన్ని చున్లేసుకున్న్నై. 
మోర లెత్తి, కృష్ణయ్యవంక నే చూడసాగినై . అది చూసిన కృష్ణయ్య, 
రథంనుంచి కిందికి ఉరికి, వాటి అన్నింటినీ పేరుపేరున పలుకరించాడు, 
వాటి మూపులమీద [పేమతో మృదువుగా చరిచాడు. _ 


ఆ నమయానికి, కృష్ణుని సఖులు (శ్రీదామాదులు అక్కడికి 
చేరుకున్నారు. కృష్ణయ్య, వరమ ేమతో వారిని ఆలింగనం 
చేసుకున్నాడు. ఆ తరువాత, వారూ ఆయనా పరస్పరం కుశల 
(వశ్నలు వేసుకున్నారు, 


అంతలో, ీరీ 'మృదంగాది వివిధ వాచ్యాలతోనూ,' పూర్ణ 
కుంభాలతోనూ, వేదనాదంతోనూ, ' చందనాజుతలతోనూ, ఫోతుము 
వారాలతోనూ, [వజవాసినులయినసుమంగలులత్‌ నూ, గోపికలతోనూ,' 
దాసదాసీజనంతోనూ నంచాదులు (శీకృష్ణుని సమీ పించారు. ఆయనకు 
నీరాజన లిచ్చారు. జయజయ ధ్వాభాలు చేశారు. ఆలింగన పూర్వ 
కంగా, (శ్రీకృమ్ణునివె తమకున్న | పేనును వ్య_క్తీకరించుకున్నారు. 
క (శ్రీకృష్ణుడు. ఆమెన, . నందాదులకు పాదాభివండనలు. 
చేశాడు. గోపవృద్దు €ంద6నీ పరామర్శించాడు. 'మిగిలిన పిన్న పెద్ద 
అందరినీ ఉచితరీతిని, (పేమపురన్సరంగా పలుకరించాడు. 


అనంతరం, వారు నంద వజం చేరుకున్నారు. యళోచా' 
రోహిణు లావైన (శ్రీకృష్ణుని "కౌగిట (గుచ్చుకుని, ఆనంద చాప్వ్పాలు 
రాల్చారు. అతనిచేత మంగళ స్నానాలు చేయించి, అతణ్ణి అలంక, 
రించారు, : 


(శ్రీకృష్ణ లీలామృతం 889 


ఆ తరువాత, గోపికలు (శ్రీకృష్ణుని సమీపించి, వివిధమైన 
కానికలు సమర్పించుకుని, అతడు తమ్ము విస్మరించనందుకూ, అతని 
అనుగ్రవాం తమమీద అంతవరకు ఉన్నందుకూ అతనికి తమ కృతజ్ఞతను 
తెలుపుకున్నారు. 


ఆనైన, (శ్రీకృష్ణుడు, అక్కడ ఎందరు గోపికలు ఉన్నారో 
అందరికీ, అన్ని రూపాలలోనూ, ఒకే సమయాన దర్శన మిచ్చాడు. 
వారితో,  యభథాపూర్వకంగా సంభాషించాడు. వారికి పరమా 
నందం కలిగించాడు. అక్కడినుంచి వా రందరితోనూ గోవర్ణ 
నా|దికి వెళ్లి, వారితో యథేచ్చగా వ. యమునానదికి 
వెళ్లి, వారితో జల్మకీడ సలిపాడు. 


119.. .' బుభుమవార్డి న 


'ఆ 1పాంతంలో, అప్పుడు, (శ్రీకృష్ణునికి బుభుడనే ఒక 
మవార్షి కనిపించాడు. ఆ మహర్షి, అక్కడ, అరువచారు వేల సంవత్స 
రాలనుంచీ, నిరాహారదీకతో, తీవ తపస్సు చేసుకుంటున్నాడు, 
ఆయన తనభ క్తుడు కావటంవల్ల, | క్రీకృష్ణు శాయన్ని సమీపించి, పేరు 
"పెట్టి పిలిచాడు. కాని, సమాధిస్థితుడై ఉన్న బుభుడు పలుకలేదు. 
ఆది |గహించి, (శ్రీకృష్ణుడు ఆయనలో (పవేశించాడు. 


తన హృదయంలో అలా దర్శనమిచ్చిన (శ్రీకృష్ణుని చూసి, 
బుభుడు పరమానందంతో కళ్లుతెరచాడు. తనఎదుటఉన్న (శ్రీకృష్ణుని 
సందర్శించుకున్నాడు. | 


అలా అనుకోకుండా దర్శనమిచ్చిన (శ్రీకృష్ణునకు బుభుడు 
[ప్రణామం చేశాడు. ఆయన్ని అసోకంగా స్తుతించాడు. తన తపస్సు 
ఫలించిందన్న భావంతో అమితానందం పొంది, ఆయన పాదాలమీద 
(వాలాడు. ఆయన పాచాజ్టాలనే నృారయంలా నిలుపుకుని, [పాణం 
వదిలాడు. ఆ వెంటనే, తతి జ్యోతి . (శ్రీకృష్ణునిలో లయించి 


840 శ్రీకృష్ణ లీలామృత 0 


పోయింది. అది చూసిన గోపికాజనం, అమి తాళ్చర్యంతో, (శ్రీకృష్ణుని 
చుట్టి స్తుతించారు. 


అంతలో, (శ్రీకృష్ణుడు ఆ మవార్షి ని తిగిరి పిలిపించటం జరిగింది, 
దానితో ఆ ముని (పాణం పొంది, (శ్రీకృష్ణుని ఎదుట నిలబడాడు. 
రం యె 


అలా తిరిగి లేచిన బుభుని, (శ్రీకృష్ణుడు ఆలింగనం చేసు 
కున్నాడు. తన దఠిణ పవా_స్తంతో ఆయన శిరస్సు నిమిరాడు, 


ఆ వెంటనే, బుభుడు కేజోరూపం ధరించి గోలోకానికి వెళ్లి పోవటం 
జరిగింది, 


120 ...నుభో (ద్‌ ౨ 

(శ్రీకృష్ణుని చెల్లెలు నుభద; (పాణమి[తుడూ మేన త్త కుమా 
రుడూ అర్జునుడు. ఆ సుభ ద్రాష్ట్రనులు పరస్పరం (సేమించుకున్నారు, 
వారిద్దరూ భార్యాభర్తలు "కావాలని (శ్రీకృష్ణుడు కోరుకుంటూ 
ఉండేవాడు. 


కాని, సుభ|దను అర్జునున కివ్వటం బలరామున కిష్టంలేదు. 
అత డామెను, దుర్యోధనున కిచ్చి వివాహాం చేయాలని నిర్ధ యించు 
కున్నాడు. అది తలచుకున్న ప్పుడల్లా, (శ్రీకృష్ణుడు బాధపడుతూ 
ఉండేవాడు, అర్జునునిపట్ల బలరామున కున్న వై ముఖ్యాన్ని ఎలా 
తొలగించటమా అని ఆలోచిస్తూ ఉండే చాడు. 


ఆ పరిస్థితి అలా ఉండగా, ఇక్కడ, ఇం[దప్రస్థంలో ఉన్న పాండు 
పుతులు, నారదుని నూచనమీద, పాంచాలి విషయంలో, తమ మధ్య 
ఏర్పరచుకున్న నియమాన్ని, అర్జునుడు, ఒక విషమ పరిసితిలో ఉల్లం 

ణు @ య 
ఘించటం, అది కారణంగా, అతడు, నియమానుసారం తీర్థయాత్రకు 
బయలుచేరటం జరిగింది. 


అలా తీర్ణయా[ తకు బయలుదేరిన అర్జునుడు, యా. తావసాన 
సమయానికి |పభానతీర్థంలో ఉన్నాడు. అక్కడికి చేరుకోగానే, అతనికి, 


(శ్రీకృష్ణ లీలామృతం 841 
అచటికి అనతిదూరంలోనే ఉన్న చ్వారావతీ, అక్కడ ఉన్న 
తన మేనమామ కూతురు నుభ చా స్ఫురణకు రావటం జరిగింది. 
ఆ వెంటనే, అతనికి అక్కడికి పోయి, తన [పాణ మితుడై న 
[శీక ఇమ్హనీ: అందాలరాసి అయిన ఆయన చెల్లెలిని చూడాలనిపించింది. 
ఆ నిర్ణయంతోనే, అతడు ఒక (త్రిదండి సన్యాసి రూపంలో అక్కడకు 


వెళ్లాడు. వెళ్ళి, అక్కడే చాతుర్మాస్య దితలో కాలం 'వెళ్లదీయ 
సాగాడు, 


అర్జును డలా అక్కడ ఉన్న సమయంలో, అప్పుడప్పుడు, 
ద్యారావతీ (పజలూ బలరాముడూ కూడా ఆయన్ని సందర్శించు 
కోవటం ఆయనకు అతిథిపూజలు చేస్తూ ఉండటం జరిగేది. ఐనా, వారె 
వరూ ఆయన్ని గుర్తించటం మాత్రం నంభవించ లేదు. 


ఒకసారి, బలరాముడు, ఆయన్ని తన (పాసాదానికి ఆవ్యోనించి, 
యతిపూజ చేసి, సభ_క్తికంగా భికుపెట్టాడు. ఆ నమయంలో, అర్జునుడు 
సుభ దను చూడటం జరిగింది, అమిత సౌందర్యవతీ, నవయావనాంగీ 
అయిన మేనమామ కుమా శ్తెను చూడగానే, అర్జునుని మనస్సు ఆమె 
మీద లగ్నమయింది. ఎలాగై నా ఆమెను తనదాన్ని చేనుకుతీరాలని 
అతడు నిశృయించుకున్నాడు. 


అర్జునుడే ఆ యతి రూపంలో ఉన్నాడని తెలియకపోయినా, 
సుభ[ద కూడా అతణ్ణి (వేమించింది. ఆ తణంలోనే, అతనికి తన 
వాదయంలో ఒక పవిత్రస్థానాన్ని కల్పించింది. అప్పటినుంచీ మృదు 
మధుర భావాలతో, అతణ్ణి అక్కడ సేవించుకోసాగింది. 


కాలకమాన, సుభదను అపహరించుకు పోచాలన్న అభి 
[పాయం అర్జునునిలో దృఢమయింది. దానికి తగిన అవకాశంకోనం 
అతడు తపిస్తూ ఉండటం సంభవించింది, 


949 (శీక క్ష లీ లామృత ం 


శ్రీకృష్ణుడు అది (గహించాడు. (గ్రహించి, ఆ రవాస్యాన్ని 
'జీవకీ వసుదేవులకు తెలియపరచాడు. సుభ[దను అర్జునుడు గాంధర్వ 
పద్దతిని వివాహాం చేసుకోవటానికి వారు అంగీ కరించేటట్టు చేశాడు. 


ఆ సమయంలో, అక్కడ, రై వతక మహోత్సవాలు జరుగు 
తునై్న. బలరాముడూ తదితర యాదవ ప్రముఖులూ ఆ మహోత్సవ 
నిర్వవాణలో నిమగ్నులై ఉన్నారు. చేవకీ వనుదేవులూ, శ్రీకృష్ణుడూ 
ఆయన అష్టపత్నులూ, సుభ[చా ఆమె చెలికత్తెలూ మరికొందరు 
బంధువులూ మా(తమే ద్యారావతిలో ఉండటం జరిగింది. 


ఆ పరిస్థితినంతనూ అర్జునుడు ఎప్పటికప్పుడు అర్థం చేసు 
కుంటూనే ఉన్నాడు. అవకాశం లభించినప్పుడల్లా, తన బావమరదితో 
ఏవేవో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు. ఉత్సవ సందర్శనార్థం 
వా శెప్పుడు, ఎలా నగరంనుంచి బయలుదేశేది సవివరంగా తెలుసు 
కుంటూనే ఉన్నాడు. 


అంతలో రథాలు బయలుదేరినై . చేవకీ వసుదేవులు ఒక దివ్య 
రథాన్నధిరోహించి చారితీశారు. వారి వెనుక, (్రీకృష్ణుడు తన 
దేవేరులతో బయలుదేరాడు. చివరకు, సుభద్ర యెక్కిన రథం, 


ఆ రథానికి వెనుక కొందరు యాదవ వీరుల వావానాలూ కదలటం 
జరిగింది, 


ఆది అదనుగా తీసుకున్న అర్జునుడు, మార్గమధ్యంలో, సుభద 
ఉన్న రథంలోకి అమాంతంగా ఎగిరాడు. రథచోదకుని ఒక (పక్కకు 
నెట్టి వేశాడు. అతని స్థానాన్ని ఆకమించుకున్నాడు. రథాన్ని 
ఇంద పన్ధం వేపుగా నడిపించటం మొదలు వెట్టాడు. | 


అది చూసిన కొందరు యోధులు అతని గమనానికి అవరోధం 


కలిగించాలని ఎంతగానో ప్రయత్నించారు. కాని, ప్రణూకనం లేక 
పోయింది. 


(శ్రీకృష్ణ లీలోమృతం స్టైల్‌ 


అది జరిగిన కొంతసేపటికి, ఆ వార్త బలరామునీ కందింది. 
అతడు, అమితంగా ఆవేదన పడ్డాడు. ఆవేశ పరవశుడై నాడు. అది 
(గ్రహించిన (శ్రీకృష్ణుడు, అతని పొదాల్భ్యదపడి, అర్జునుడు చేసిన 
దోప. మేమీ లేదనీ, దోషమనేది పమా(త్రమైనా ఉన్నపతుంలో, అది 
తనదేననీ, రుక్మిణీహారణ రూపంలో తను చూపిన మార్గాన్నే అర్జునుడు 
ఆదర్శంగా ఉంచుకోవటం, అనునరించటం జరిగిందనీ నివేదించు 
కున్నాడు, 


ఆ పరిస్థితినంతనూ అర్థం చేసుకున్న బలరాముడు, ఆ సంద 
ర్భంలో, అర్జునునకు అండగా ఉన్నవాడు తన తమ్ముడేనని తెలుసు 
కుని తన ఆవేశాన్ని ఉపళమింప చేసుకున్నాడు. ఆ(గహాన్ని అనుగ 
వాంగా మార్చుకున్నాడు. అది కారణంగానే, ఆ తరువాత ఆ నూత్న 
దంపతులకు అతనివద్ద నుంచి అమూల్యమైన కానికలు అశేషంగా 
చేరటం జరిగింది, 


Bl: ass దుర్వానుడు : 


పాండుపు తులు అరణ్యవాసం చేస్తూ ఉండగా, ఒకసారి, దుర్వా 
సుడు వారికి అతిథిగా వెళ్లాడు. ఆ వెళ్ళటంకూడా, పది వేలమంది శిష్యు 
లతో, అకాలంలో వెళ్ళాడు. 


ఆ మహర్షిని అలా కోరి పంపినవాడు దుర్యోధనుడు. పాండు 
ప్యుతులను ధర్మమాశ్లాన జయించటం దుర్భటమని శేల్చుకున్న అతడు, 
దుర్వాసుని ఆగవోనికి వారిని ఆహుతిచేసి శాంతి పొంచాలను 
కున్నాడు. అది కారణంగానే, ఆ సమయంలో, తనపట్ల (పనన్నుడైై 
ఉన్న ఆ మహర్షిని సమీపించి, “|పారబ్దవశాన తతా పాట్లు వడు 
తున్న పాండుపు,తులకు, మా అన్నదమ్ములకు కూడా మీ శ సేవా 
భాగ్యాన్ని 'ప్రనాదించి చోరిని తరింవచేయవలసింది" అని కోరాడు. అలా 
చేయటానికి ఆయనదగ్గర మాట తీసుకున్నాడు. 


844 (శ్రీకృష్ణ లీలామృతం 


అరణ్యవాసం చేస్తున్న పాండుపుత్రులు అమిత కోపిష్టి, అయిన 
ఆ మవార్చికి తగిన ఆతిథ్యా న్నివ్వటం అసంభవమనీ, అది కారణంగా, 
ఆ మవార్షి ఆగహించుకుని, వారిని భస్మం చేసి తీరుతాడనీ అతడు 
భావించాడు, ఆ విధమైన భావనతోనే, అతడు ఆమవార్ది నలా పార్టించి 
పంపటం జరిగింది. 


దుర్వాసమవార్షి తమ్ము సమీపించే సమయానికి, పొండుపు[ తులు 
అతిథి పూజాదికాలు పూర్తిచేసుకుని, అభ్యాగతులకూ  జఆ|కితు 
లకూ ప డసోవేతంగా భోజనాలు పెట్టి, తమ భోజనాలు ముగిం 
చుకుని, వి శాంతి తీసుకుంటున్నారు. సూర్యభగవానుడు వారికి 
(ప్రసాదించిన అతయపాొ[త ద్యారా వారి కానాడు కలుగవలసిన 
(ప్రయోజన మంతా కలిగింది. తిరిగి, మరుసటిదినం మధ్యాహ్న ౦వరకూ 
దానివల్ల వారు పొందగల ప్రయోజనం ఏమీ ఉండదు. 


అటువంటి నమయంలో, దుర్వాసమవార్షి. అలా (పత్యతం 
కావటం, తనకూ తనవారికీ భోజనాలు పెను ఏర్పాట్లు చేయవలసిందని 
యుధిష్టిరుని ఆచేశించటం జరిగింది. అది కారణంగానే, ఆ మవార్షికి 
అర్లమైన ఆతిథ్యాన్ని చ్చి ఆయన్ని సంతుష్టి పరచే అద్భష్టం ఆనాటికి 
తమకు లేకపోయిందనీ, అది కారణంగా, అలా తనకుతానై కోరి 
వచ్చిన ఆ మహోనుభావుని ఆగవోనికి గురికావలసి వస్తుందేమోననీ 
ధర్మరాజాదులు అమిత మైన ఆవేదన పడసాగారు. 


పాంచాలి ఆ పరిస్థితినంతనూ అర్థం చేసుకుంది. ఆ సమయంలో, 
తమ్ము ఆ ఆపదనుంచి తప్పించగల వాడు ఆపదోద్ధారకు డై. న ఆ 
శీకృష్ణు డొక్కడే ననుకుంది. ఆ విశ్వాసంతోనే, ఆయన్ని, వాదయ 
పూర్వకంగా స్థరించుకుంది. స్మరించుకుని క 


“కృష్ణా! నువ్వు భక్రవత్సలుడవు, మేము నీ భక్తులం; నీ చర 
ణాబ్ఞాల'నే ఆకయించి జీవిస్తున్న (పొణులం 


(శ్రీకృష్ణ లీలామృత ౦ 945 


నువ్వు ఆపదోద్యారకుడవు. మే మిప్పుడు అంతు తెలియని 
ఆపత్సము[దంలో మునిగి ఉన్నాము. నీ భక్తులైన వారికి ఎప్పుడు ఏ 
విధ మెన ఆపద సంభవించినా, నువ్వు వారికి అండగా నిలబడళావు. 
వారి (ప్రార్థన నంగికరించి, వారికి, రవణ నను[గహిస్తావు. ఆ విధ 
మైన నీ అనుగవోన్ని ఇంతకుముందు మే మెన్నిసార్లో అనుభ 
వించాము. మా పట్ల నువ్వు (పదర్శిన్తూ వచ్చిన అభిమానానికి మేము 
మా కృతజ్ఞతను సర్వవేళలా తెలుపుకుంటూనే ఉన్నాము. 


నాయనా! నీ ఆశ్రితులమైన మేము ఈ రోజున మరొక 
మహోపదవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నమయంలోకూడా 
మేము నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ అను గహంకోసమే ఎదురు 
చూస్తున్నాము. ఇప్పుడుకూడా నువ్వే మమ్మల్ని రషించాలి, అమిత 
కోవనుడైన ఈ దుర్వాసుని ఆగవిోనికి నీ భక్తులైన నా భర్తలు 
ఆహుతి కాకుండా చూడాలి; 


అని దీనాతిదీనంగా (పార్టి ంచింది., 


పరమ పతీ(వత అయిన పాంచాలి. ఆ విధంగా (పార్ధించే సమ 
యానికి, శ్రీకృష్ణుడు రుక్మిణిచేవితోతన విలాస మందిరంలో ఉన్నాడు. 
ఆమెదైన దీనాలాపం చెవులబడగా నే ఉన్నవాడున్నట్టుగా అక్కడి 
నుంచి బయలుదేర, మనో వేగంతో, కామ్యకవశం చేరుకున్నాడు. యుధి 
స్ట్రిరుని శిబిరంలో (పవేశించాడు. 


జగన్నాధుడైన (శీకృషుడు ఆ ఏవిధంగా, అనుకోకుండా 
దర్శనమివ్వటం, అక్కడివారందరికీ ఆశ్చర్యం కలిగించింది. ధర్మరాజా 
దులు తను తమ ఆసనాల దినుంచి లేచి, స్వాగతం చెప్పబోతూ 
ఉండగానే, ఆయన, పాంచాలిని సమీపించాడు. సమీపించి, *ోతనకు 


అవీ ౨4602402 , 4 యధితో౭ సి భృశాతురః 
శం భోజయ మాం కనే. వశ్చాత్‌ సర్వం కరిష్యసి. 


$46 (శ్రీకృష్ణ ఫీలామృతం 


అమితమైన ఆకలి అవుతున్నదని చెప్పి, “వెంటనే, ఏదిఉంశు అది 
'తెచ్చిపెట్టవలసింది అని ఆమెను కోరాడు. 


ఆవదోద్దారకుడై_ న ఆ మహానుభావుని ఆగమనంద్వారా, తమకు 
సంభవించిన ఆపద తొలగిపోయినశన్లే భావిస్తున్న పాంచాలికి, ఆయన 
పలుకులు అశనిపాతం మాదిరి తోచినై . ఐనా, ఆమె, ఆ వెంటనే 
మననును కుదుట పరచుకుంది. ఆయన ఆపద్భాంధవుడు, తన్ను ఆశ 
యించినవారి ఆపదలను తొలగిస్తాడే కాని, ఏపరిస్థితిలోనూ వారి ఇడు 
మలను ఇనుమడింపజేయడు. అదే ఆమెదై న దృథఢవిశ్వానం. ఆ విశ్వా 
నంతోనే, ఆమె ఆయన పలుకులను పరిహానవచచాలుగా భావించి, 
ఆయనపాచాలమీద నే చూపునిలిపి ఉండిపోయింది. 


అంతలో (శ్రీకృష్ణుడు ౫125 “అమ్మా ! ఆలస్యం చేయవద్దు; నాకు 
౬ యు 
అమితమైన ఆకలి అవుతోంది అని తిరిగి అన్నాడు. 'పపదార్థ 
మెనానశే, ఎంత అల్పంగాఉన్నా సనే, వెంటనే తెచ్చిపెట్టవలసింది 
అనికూడా తొందరచేశాడు. 


శ్రీకృష్ణుడు ఆవిధంగా తన్ను తొందర పెట్టడం అర్థళూన్య 
మైన పని అయి ఉండదని (చెపది అప్పుడు భావించింది. అది కారణం 
గానే, ఆమె, వంచి ఉన్న తల నెత్తకుండా, వెంటనే వంట ఇంట్లోకి 
వెళ్ళింది. వెళ్ళి, ఆ మహానుభావునకు అర్పించుకోతగ్గది ఎక్కడైనా 
ఏదై నా దొరుకుతుందే మోనని చూసింది. కాని, ఆమె (పయత్న మంశా 
వ్యర్థ మే అయిపోయింది. ఎక్కడా ఏమీ కనిపించలేదు. అప్పుడు ఆమె 
అనుభవించిన నై రాశ్యానికి అంత నేది లేకుండా పోయింది, 


ఆసమయంలో ఆమె దృష్టి, ఆవ్రక్కనే తొలిచి శుభ్రపరచి 
ఉంచిన అన్నపాత మీద పడ్డది. అందులో ఏమీ ఉండదని ఆమె 


ఇ 125 కవే. న నర్మకోలోజయం 'ముచ్చామేణాతురే మయి" 
శం గచ్చ మమ స్థాలీమానీయత్యం వపదర్శ్భయ. 


(శ్రీకృష్ణ లీలామృతం 84 


అభి పాయం. అయినా ఆమె పరీతగా చూసింది. ఆశ్చర్యంతో, సంతృ 
ప్తితో తల పంకించింది, మరుతణంలోనే, ఆమె, ఆ పాతలో తనకు 
దొరికిన ఒక మెతుకుతో, మాధవుని సమీపించింది. సమీపించి, (పేమ 
పూరకంగా దాన్ని ఆయన నోటికి అందిస్తూ, “అనన్య గతికులమెన మా 
యీ అత్యల్పోపవోరం, విశ్వాత్ముడూ, యజ్ఞ భోక్తా, అఖిల లోకాధా 
రుడూ అయిన మా అన్నను ఆనందపరచి తీరాలి' అనుకుంది. మానసి 
కంగా ఆయనకు నమావాకాొ లర్పించుకుంది. 


అంతే, (శ్రీకృష్ణు డా మెతుకును సంతోషంతో స్వీకరించాడు. 
సంతుష్టితో (శేన్న్చాడు. సాజూత్తు (శ్రీమన్నా రాయణు జే అయిన 
శ్రీకృష్ణుడు, ఆవిధంగా సంతుష్టి చెందటంతో, చతుర్గశభువనాలూ 
సంతుష్టి చెందినై. జీవరాసి అంతా, పంచభత్యు పరమాన్నాలతోనూ 
భోజనం చేసినట్టు సంతృప్తితో (తేన్చింది. స్నానార్ధ్థం నదికి వెళ్ళి 
వస్తున్న దుర్వాస మహర్షి ఆయన శిష్యులూ కూడా, అలా ఆకలితీరిన 
వారె, పాండుపు తుల మాటనే మరచిపోయి, తమదారిన తాము 
వెళ్ళిపోయినారు. 


(శ్రీకృష్ణుడు అదంతా [గహించాడు. మందపహోాసంచేనూ, 
యుధిష్టిరాదులను సమీపించాడు. 'మవోసాధ్వి అయిన మా చెల్లెలి 
తేజం ఆ మవార్తి ని మళ్ళీ ఇటు రాకుండా చేసింది” అని వారికి తెలియ 
బరచాడు. 


అదంతా విచిత్రంగా భావిస్తూ ఉన్న ధర్మరాజాదులు, దుశ్శాసన 
నుని చేతులో దుపదరాజ పు తి పరాభవం పాలు కాకుండా ఆనాడు 
కాపాడిన స్తు, ఈనాడు, దుర్వాసుని దుర్న్మాగవోనికి తాము గురి 
కాకుండా రించిన శ్రీకృష్ణుని పలువిధాల ప్రస్తుతించారు. తమ 
కృతజ్ఞతను, ఆయనకు వృదయ పూర్వకంగా ఇలుపుకున్నారు. 


ఆ తరువాత, (శ్రీకృమ్హుడు, పాండుపుత్రుల వద్దా, పాంచాలి 
వద్దా నెలవు తీనుకుని, ద్వారావతి చేనుకోవటం జరిగింది. 


gi (శ్రీకృష్ణ లీలామృతం 


122... ఖాశానురుడు ; 


(వవ్లోదుని కుమారుడై న విరోచనుని మనుమడు బాణుడు. 
అతడు ళోణపురాధిపతి. జ్ఞాని, సత్య|వతుడు. దానశీలి. దృఢ 
నంకల్పుడు. మహేళ్వర భక్తుడు. ఆ మహేశ్వరుని ఆదేశం |పకారం, 
డేవతలుకూడా అతనికి ఊడిగం చేస్తూ ఉండేవారు. 


అత డొకసారి కుబేరశై లానికి వెళ్లాడు. అలా వెళ్ళిన అతనికి, 
షణ్ముఖుని లాలిస్తున్న ఆది దంపతుల దర్శన మయింది, 


షణ్యుఖుని తేజం చూసి బాణుడు విస్మితుడై నాడు. ఏ తపస్సు 
చేసి ఆ చిరంజీవి ఉమాసుతుడై , శంకరుని అలా |సేమపాశ బద్దుని 
చేశాడో, అదేవిధమైన తపమృను తనుకూడా చేయ సంకల్పించాడు 
భ_క్తియోగం ద్వారా, మనో వా కాయ కర్మలను ఏకీకృతం వైప 
నిష్టతో మహేశ్వరుని అర్చించసాగాడు. 


ఆ తపస్సు అనేక సంవత్సరాలు జరిగింది. అతని భ_క్తికి మెచ్చి, 
శంకరుడు, పార్వతి నుద్దేశించి, "ఇతడు నా భక్తుడు. మన కుమారుని 
తరువాతివానిగా ఇతణ్ణి నువ్వు (పేమతో చూనుకోవలసింది అని 
అతణ్ణి ఆమెకు ఒప్పచెప్పాడు. ఆ వెన, అతడు ఉండటానికి కోలా 
పురాన్నిచ్చాడు. ఆ పుర రతణభారాన్ని తను వహించాడు. ఆ 
సందర్భంలోచే, అతనికి వాహనంగానూ కేతనంగానూ ఉండేనిమి త్తం, 


కుమారస్వామి, ఒక్‌ దివ్య మయూరాన్నిి అతనికి (పసాదించటం 
జరిగింది. 


ఆ గర్వంతో, బాణుడు, దేవ గంధర్వ భుజగాదులనూ, యత 
భూశాదులనూ అందరినీ ధిక్కరించసాగాడు. తన కవరూ సాటి 
కారన్న అవామికతో (పవర్తించసాగాడు, ఆ సమయంలోనే, అత 
డొకసారి, మహేశ్వరు నుర్దేశించి, “స్వామీ ! పరమేశ్వరుని భక్తులు 
కూడా తీరని కోరికతో పరితపించి పోవలసిందేనా'!' అని అడిగాడు. 


(శ్రీకృష్ణ లీలామృతం వ్యరి 


బాణుని ఆవేదన శంకరునకు అవగతం "కాలేదు. అందుకనే, 
ఆయన, అతణ్ణి ఉద్దేశించి, ల్సి అభి పాయ మేమిటో నివేదంచుకోవలసింది 
అన్నాడు. అది అదనుగా తీసుకుని , బాణుడు, .. 


అనిలో నన్ను నెదిర్ని బాహుబల శౌర్య న్ఫూంర్డి బోరాడ జా 
లిన పీరుం డొకడై న బందెమునకున్‌ లేడయ్యె భూమండలి 
న్ననయంబున్‌ భవరీయద_త్తకర సావా|సంబు కండూతి వా 

యు నుపాయంబును లేద యా భరము నెట్లోరున్ను మానాయకా!” 


అని తన మనోగశాభి|పాయాన్ని మనవి చేసుకున్నాడు. 


ను హేళ్వరునికి అది విపరీతమైన కోరికగా తోచింది. కాని, చేయ 
గలచేమీ లేక... 

“విను మూఢ వాదయ నీ శే 

తన మెప్పు డకారణంబ ధారుణివె గూ 

లును నపుడ నీ భుజావలి 

తునియగ నాయంత వానితో ననిగల్లున్‌ | 
అని, అతర్జో సమాధానపర చి పంపించా 


ఆతణంనుంచ్కీ బాణుడు, తన కేతన మెప్పుడు కూలుతుందా 
అనీ, తనకోరిక ఎప్పుడు తీరుతుందా అనీ నిమిషాలు అెక్కెట్టుకో 
సాగాడు, 


128. ... ఉషానిదుద్దులు : 


అత డలాజఉండగా, అతనికుమా _రె అయిన ఉమాకన్య, ఒకరోజున, 
(పద్యుమ్నుని కుమారుడై న అనిరుద్దుని కలలో చూడటం జరిగింది. 
శ్యామవర్డుడూ, కమలలోచనుడూ, పీ శాంబరథారీ, ఆ జూనుబావుడూ, 
మన్మధాకారుడూ అయిన అతి చూడగానే, ఆమె మనను అతనిమీద 
లగ్నమయింది. అతడినే వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించు 
కుంది, 


850 (శ్రీకృష్ణ లీలామృతం 


ఆ రవాస్యాన్ని, బాణునిమం తిఅయిన కుంభాండుని కూతురూ, 
ఆమె స్నేహితురాలూ అయిన చిత్ర శేఖ గ్రహించింది. |గహించి, 
తన  యోగబలంద్వారా, అనిరుద్దుని, అమాంతంగా యెొత్తుకు 
వచ్చి, ఉపాకన్యకు అప్పగించింది. ఆరోజునుంచి, ఉపానిరుద్దులు 
శోణపుర రాజాంతపురంలో అమిశానందంతో కాలం గడుపసాగారు. 


ఆవిషయం, కాలక్రమాన, అలాఅలా బాణునకు తెలిసింది. అది 
కారణంగా, అతనికి అంతు లేని ఆ|గవాం కలిగింది. ఆ వెంటనే, అతడు 
ఉపాక న్య ఉన్న మందిరానికి వెళ్లాడు, 


బాణుడు అలా వెళ్ళిన సమయానికి, అనిరుద్ధుడు, అక్యాడ, ఉమా 
కన్యతో పాచికలాడుతున్నాడు. అదిచూసిన బాణాసురుడు, తన 
భటులను అతనిమీదికి పంపాడు. అతణ్ణి బంధించవలసిందిగా ఆదేశిం 
చాడు, 


అది |గహించిన అనిరుద్ధుడు, ఆవెంటనే, తన ఆయుధాలు 
పీసుకుని, దండధరుని మాదిరి వారితో తలపడ్డాడు. అప్పుడు జరిగిన 
పోరులో, బాణుని సె నికులు చాలామంది కూలిపోయినారు. మిగిలిన 
వారు ప్రాణభీతితో పారిపోయినారు. అది [గహించిన బాణుడు, 
ఆవెంటనే, అనిరుద్దునిమీద నాగపాశాన్ని (ప్రయోగించాడు. అతణ్ణి 


బంధించాడు. 


అనిరుద్దుడు ఆవిధంగా బంధితుడయిన ముహూ_ర్తంలోనే, 
బాణాసురుని శేతనం, (పచండధ్వనితో, అకారణంగా ఒరిగిపోయింది, 
అదిచూసిన బాణాసురుడు, మహేశ్వరునిమాట నిజం కాబోతోం దను 
కున్నాడు. ఆసమయానికే ఎదురుచూడసాగాడు. 


అక్కడ, చ్వారకానగరంలో, అనిరుద్దుని జాడ తెలియక, 
యాదవులు అమితవేదన ననుభవిస్తున్నారు. ఆసమయంలో, ఒకసారి, 
చారదమవార్శి, (శ్రీకృష్ణ సందర్శనార్థం అక్కడకు వెళ్ళటం జరిగింది, 


(శ్రీకృష్ణ లీలామృతం 351 


+ 


"అలా అనుకోకుండా దర్శన మిచ్చిన (తిలోకసంచారికి, బల 
రామాదులు, తమ అనిరుద్ధుడు అద్భళ్యుడయిన విషయం తెలియపరచు 
కున్నారు. అది విన్న నారదుడు, అనిరుద్ధుడు క్షేమంగానే ఉన్నాడనీ, 
కాని ఆసమయంలో, ఉపాకన్య నిమిత్తంగా, చాశానురునిచేత 
బంధితుడై ఉండటం జరిగిందనీ విశదపరచాడు. వారి ఆవేదనను 
ఉపళమింవచే శాడు. 


అలా నారదునిచ్వారా అనిరుద్దుని విషయం (గహించిన భల 
రామ కృష్ణులు, ఆవెంటనే, పన్నెండకాహిణుల బలంతో బయలుదేరి 
శోరాపురంమీద దాడి చేశారు: ఆ చాడిలో, వారు... 


సరి చారామ సరోవరోపవన యజ్ఞ స్రానముల్‌ మాపి వే 

పరిఖల్‌ పూడిచి యంతముల్‌ దునిమి వ|వ వాతముల్‌ “కూల్చి'గో 
పురముల్‌ గూలగ।|దోచి పౌధభవనంబుల్‌ నూకి |పాకారములో 
ధరణిం "జేర్చి కవాటముల్‌ విజిచి రుద్దండ |కియాలోలురై_. 


124. ఎవువఐివయం ; 
క ణ్‌ 


ఆవిధంగా తన పురాన్ని నిరోధించిన ।మాదవవీగులను చూసి, 
బాణాసురుడు. ఉగుడయినాడు. తనుకూడా, పన్నెండ కౌహిణుల 
బలంతో కదనరంగానికి ఉరికాడు. ఆ సమయంలో, అతని నగర రతకు 
డయిన శంకరుడు, .సమరోత్సాహంతో (శ్రీకృష్ణుని మీదికి వెళ్లాడు. 
శంకరు డలా బయలు జేరటంచూసిన [పమథులూ, కార్తి కేయాదులూ, 
భూతగణాలతో ఆయన్ని అనుసరించారు, 


ఆతరువాత ' జరిగిన ఫీకర సంగామంలో, (శ్రీకృష్ణుడు తన 
ఇార్హచాపంచద్యారా, వాడి బాణాలను వదలి, బాణునికి సహాయకులుగా 
వచ్చిన భూత (పేక గువ్యాకాదు లందరినీ అమితంగా పీడించాడు. ఆ 


తీరని (శ్రీకృష్ణ లీలామృతం 


వెన.  *మహేశ్వరుడు [ప్రయోగించిన వాయవ్యాస్తాంనికి (పతిగా 
పార్వశాస్తాిన్నీ , ఆగ్నేయాస్తా9నికి మారుగా పర్టన్యాస్తా౨న్నీ, పాకు 
పతాస్తా)నికి (పతిగా నారాయణాస్తాిన్నీ (పయోగించి, ఆ యా 
దివ్యాస్తాంలను శాంతింపచేశాడు. ఆ వెంటనే, జృంభణాస్తాిన్ని 
మంత్రించి వదలి, మహేశ్వరుని సమ్మోహితుని చేశాడు. ఆశనెన 
బాణుని సేనమీద విజృంభించాడు. 


అది చూసిన చాణునికి | పాణఖీతి కలిగింది. అది కారణంగా, 
అతను అదనుచూసుకుని అక్కడినుంచి పారిపోయినాడు. 


తన భక్తు డావిధంగా పరాజయం పొందటంచూసి, మహే 
శ్వరుడు, ఆవెంటనే, మూడు శిరాలతోనూ, మూడు పాదాలతోనూ 
ఉండే ఒక ఖీకరళక్రిని సృజించి (శ్రీకృష్ణునిమీదికి పంపాడు. అది 
(గ్రహించి. (శ్రీకృష్ణుడు, దానితో తలపడేనిమి త్తం మరొక ఘోర 
ఫీకరళ కిని సృజించి వదిలాడు. 


దివ్యతేజంతో తనమీదికి వచ్చే వై స్ప్రవళక్తిని చూసి, శివళ_క్తి, భయ 
పడి, పాొరిపోవటానికి (పయత్నించింది. కానీ, వ్వైప్టవళ్తి దాన్ని వదల 
లేదు; తరుముకుంటూ దాని వెంటపడ్డది. అది |[గహించిన శివళ క్తి, 
గత్యంతరం లేక, అటూ ఇటూ తిరిగి, చివరకు (శ్రీకృమ్ణుని చరణా జ్ఞాల 
నా|శయించింది; ఆయన నిలా స్తుతించింది. 


“కృష్ణా ! నువ్వు అనంతళ క్షి సంపన్నుడవు. చతుర్శుఖుని కన్న 
తండివి. మహేందునకూ మహేశ్వరునకూకూడా అధిపతివి, (పపంచ 
సృష్టి. స్టితి లయాలకు కారణభూతుడవు. ఆది మధ్యాంతరహితుడవు. 


#126 (బహ్మా(న్రుస్య చ (బవ్మూ(స్ర్రం వాయవ్యస్య చ పార్వతం 
ఆగ్నేయస్య చ పార్టన్యం నైజం పాళు పతస్య చ 
మోవాయిత్యా తు గిరిళం జృంభ ణా స్తేేణ జృంభితం 
బాణస్య మ ఖర శారి ర్భఘా నాసి గచేషుభిః, 


(శ్రీకృష్ణ లీలామృతం 858 


నురలనూ సాధువులనూ ధర్మాన్నీ ర&ఊంచటానికి, హింసాపరు 
లయిన వారినీ శిత&ించటానీకి, భూభారాన్ని తొలగించటానికి నువ్వు 
నానావిధ లీలావతారాలను ధరిస్తూ ఉంటావు. 


తండి! దుస్సృహమైన నీ తేజం నన్ను తపింపజేస్తోంది. ని న్నా 
యించిన నన్ను కరుణించ వలసింది. నీ చరణాళ్తాలను చేరినవారికి 
తాపోపళమనం కలిగితీరుతుందన్న నీ నుడిని సార్గక పరచుకోవల 
సింది,” 

ఆ విధంగా, శివళ క్తి (శ్రీకృష్ణుని వస్తుతిన్తూ ఉన్న సమయంలో, 
భూదేవి, చతుర్ముఖుని సమీపించి, శివ కేళవులమధ్య జరిగే సంగా 
మాన్ని వారించవలసిందిగా కోరింది; (పళయాన్ని తొలగించవల 
సిందిగా (బతిమాలు కుంది, 


ఆవెంట నే, చతుర్ముఖుడు, శంకరుని సమీపించి, రాతునులు 
వధ్యులనీ వారికోసం సాజాత్తు (శ్రీమన్నారాయణుడే అయిన 
(శ్రీకృష్ణునితో పోరాడటం అనమంజనమని, అదికాక, వారి వారుల 
అఖేదశ్వాన్ని వారుజే విస్మరించటం విపరీతంగా ఉన్నదనీ తెలుపు 
కున్నాడు. - 


చతుర్ముఖుని పలుకులు విని, శంకరుడు యుద్దం చేయటం 
మానుకున్నాడు. అది గహించిన( శ్రీకృమ్ణుడు, శివళ క్రి పట్ల (పనన్ను డై ్న 
ఆమెకు అభయమిచ్చి పంపివేశాడుు శంకరుని గాఢంగా ఆలింగనం 
చేసుకున్నాడు. 

అంతలో, బాణుడు తిరిగి రణరంగంలో (పవేశించాడు. (పవేశి 
స్తూనే భీకరంగా గర్జించసాగాడు. 

అలా తిరిగి విజృంభించిన చాణుని మీద, (శ్రీకృష్ణుడు. తన 
నిశితాస్తా లను (పయోగించసాగాడు. అదిచూసిన మహేశ్వరుడు, 
(శ్రీకృష్ణుని ఉద్దేశించి, బాణుడు తన భక్తుడనీ, అతణ్ణి దయతో చూడ 
వలసిందనీ (పార్టించాడు, 

థి 
(23) 


ల్రీర్ధ రీకృవ్ల్ష లీలామృతం 


మహేశ్వరుని |ప్రార్థనవిన్న మాధవుడు మందహేోనంచే శాడు, 
అతణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. తీసుకుని,* 127 

“ఉమాపతీ! ఈ బాణుడు నీ కెంతటి (పియుడో నాకూ 
అంతటి పియుడే. ఇతడు | పహ్లోదుని వంశీయుడు కావటమే చానికి 
మూలం. అది కారణంగా నే, నేనితజ్ణి సంవారించకుండా, భూభారాన్ని 
తొలగించే ఉదర్దేశంతోనూ, ఇతని [కొవ్వునడగించే అభ్మిపాయంతోనూ 
ఇతడి నై న్యాన్ని నిర్మూలించాను. ఇతనికి గర్వకారణమైన భుజబలాన్ని 
వారించాను. ఇక ఇత డెవరికీ భయపడవలసిన పనిలేదు; నీ పార్ష దులలో 
(పముఖుడై మాన్యతపొందటానికి వ విధమైన ఆటంకమూలేదు” 
అని తెలియవర్చచాడు. 


ఆ పలుకులు విన్నజణాణుడు అమితానందం పొందాడు. ఆ 
వెంటనే, అతడు, (శ్రీకృమ్ణుని విధ్యు_క్తంగా పూజించాడు. ఆయననూ, 
బలరామునీ తదితర ప్రముఖులనూ తన (పాసాదానికి వీనుకపోయి 
ఉషానిరుద్దులను వారికి ఒప్పగించుకున్నాడు. ఆవిధంగా వారితో 
సంబంధం కలుపుకుని, ఆవెన, అమిత సంతుప్టితో వ్యవహరించ 
సాగాడు, 


125. రాయవాలొం : 


పాండుపు తులు పడ రానిపాట్టుపడి, అజ్ఞాత వాసం నిర్విఘ్న౦గా 
పూర్తిచేసుకున్నారు. అజ్ఞాత వాసానంతరం, విరటప్పుతి అయిన ఉత్త 


*127 అవధ్యో2యం మమా స్యేవ వె_రోచని నుతో౭సురః 
(పవ్లిదాయ వరో దత్తో న వధ్యోమే తవాన్వయః, 
దర్పోప శమనాయాన్వ (పవృక్ష్తా బావావో మయా 
నూదితం చ బలం భూరి యచ్చ భారాయితం భువః. 
చత్వారోఒన్య భుజూ 8 శిష్టా భవిష్య _న్త్యజరామ రాః 
పార్గద' ముఖ్యో భవతో నకుతళ్ళ్నిద్‌. భ యో౭సుర;, 


(శ్రీకృష్ణ లీలామృతం వీ5్‌క్‌ 


రను అర్జునకుమారుడై న అభిమన్యునకిచ్చి వివాహం చేయటం జరి 
గింది. ఆ వివావోనికి, విరటుని ఆహ్వానంమీద, (శ్రీకృష్ణుడు, బంధు 
మి[తులతోసహా, విరాటనగ రానికి విచ్చేశాడు. 


వివాహానంతరం, యాదవవీరులూ, వివిధ బేశాధీశ్వరులూ 
కొలువుదీరి ఉన్న నమయంలో, (శ్రీకృష్ణుడు, ఆవైన పాండుపుతుల 
దైన ధర్మాన్నిగురించి | పస్తావించాడు. ధర్మ్మపకారం, వారిదైన 
రాజ్యాన్ని వారు తిరిగి పొందాలని నూచించాడు. చానికి, అవసర 
మైతే యుద్దం చేయటంకూడా సమంజసమేనని నిర్ధారించాడు. ఆ సమ 
యంలోశచే, కారవులకూ పాండవులమధ్య యుద్దమే అని వార్యమైన 
పతంలో, ధర్మమూర్తులై న పాండుప్పుతులు ధా_ర్తరాష్ట్ర0లను 
జయించటం తథ్యమనీ, దాని ఫలితంగా, కురువంశం నిర్మూలమెనా 
కావచ్చుననీ, అటువంటి భయానకమైన పరిణామం తటస్టించకుండా 
చూడటం పూజ్యులయిన వారి ధర్భుమనీ కూడా బోధించాడు. ' 


(శ్రీకృష్ణుని ఉపదేశం, అక్కడ సమావేశమైనవా రందరినీ 
ఆక రించింది, కాని, బలరాముడు మాతం, కురుపాండవులమధ్య 
సంధి జరిగేటట్టు చూడటం సమంజనమని తెలియపరచాడు. సాత్యకి 
(పభృతులు ఆయన అభిపాయాన్ని అంగీకరించ లేకపోయినారు. 
యుద్దం అనివార్యమనే వారు దృఢంగా విశ్వసించారు. 


(శ్రీకృష్ణుని అభిప్రాయం కూడా అదే; అయినా, యుద్ధాన్ని 
నివారించగలళకి ఉండికూడా (శ్రీకృష్ణుడు ఉచేతచేశాడన్న అపవాదు 
రాకుండా చూసుకునే నిమిత్తం, ఆయన, దుర్యోధనాదుల వద్దకు 
దూతను పంపటానికి సమ్మతించాడు. 


(దుపదు డావైన ఒక దూతను పంపటం, దుర్యోధనాదులు ఆ 
దూతను అవమానపరచటం, ఇరువర్గాల వారూ యుద్దానికి సన్న ద్దులు 
కావటం జరిగింది. ఆ సమయంలో, తుది (పయత్నంగా, (శ్రీకృష్ణుడే 
ఫాంఢవుల పశాన, రాయభథారిగా వా _న్లినాపురానికి వెళ్ళాడు, 


లిర్‌6 (శ్రీకృష్ణ లీలామృతం 


(శ్రీకృష్ణుడు రాయబారిగా వస్తున్నాడని విన్న ధృతరాష్ట్రుడు 
అమితానందం పొందాడు. ఆయనకు ఉచితరీతిని స్వాగత సత్కారాలు 
జరిపించాలనీ, ఎలాగా ఛా; ఆయన తనపుతుల పజాన పోరాడేటట్టు 
చేయాలనీ అతడు ఆలోచించాడు. కాని, విదురుడు. శ్రీకృష్ణుడు 
ధర్మమూర్తి అనీ, ఆ మవోనుభావుని సహాయం అధర్మపరుల కేనాటికీ 
లభించదనీ ఆయనకు తెలియవపరచాడు. అంతలో దుర్యోధనుడు తన 
తండ్రిని కలుసుకుని, (శ్రీకృష్ణుని సన్మానించటం దోవమనీ, అవకాశం 
కల్పించుకుని అయినా, ఆయనకు, తమ బలాధిక్యతను విశ దపర-చటం 
అవసరమనీ విన్న వించుకోటవం జరిగింది. ఫీప్మాది కురువృద్దులు దుర్యో 
ధనుని విపరీళాభి పాయాన్ని గద్హించారు. కాని, వారుచేయగల దేమీ 
లేకపోవటంవల్ల, తటస్లంగా ఊరుకున్నారు. 

య థి 


అంతలో, (శ్రీకృష్ణుడు నగరంలో (పవేశించాడు. కురు 
వృద్దులూ, తదితర (పముఖులూ ఆయనను కలుసుకున్నారు ఉచిత 
రీతిని ఆయనకు స్వాగతం చెప్పారు. 


ఆ తరువాత, |శీకృష్ణుడు, అక్కడ సమా వేశమైనవా రందరినీ 
పలుకరించాడు. అనంతరం కుంతీదేవిని కలుసుకున్నాడు, కుశల 
(పక్నలు వేశాడు. ఆమ మనోవ్యథనంతనూ అర్థం చేనుకునీ, ఆమె 
చెప్పినదంతా విని, ఆమెకు కొంత ఊరట కర ఆనె న, 
వి|శాంతి తీసుకునే నిమి త్తం విదురునింటికి వెళ్ళాడు. 


ఆ మరునాడు, మవోసథామధ్యంలో ఉన్న ధృతరాష్ట్రుని ఉద్దే 
నించి, పాండవులపశాన వాదించాడు, వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి 
వేయటం సమంజసమని బోధించాడు. పాండుపుతులనుకూడా అతడు 
తన పుతు)లనుగా చూసుకోవటం ధర్మమనీ, అలా కాని పక్షంలో అత 
నికి దుఃఖం [పా_ప్రించి తీరుతుందనికూడా తెలియవరచాడు. 


(శ్రీకృష్ణుని అభిపాయాన్ని ఆ సభలో ఉన్న మవార్తు 
అందరూ శ్లాఘించారు, ఆపైన, శారు, దుర్యోధనుని ఉ సైకించి, 


(శ్రీకృష్ణ లీలామృతం 851 
“శ్రీకృష్ణుని హితవచనాలను శిరసావహించ వలసింది అని బోధిం 
చారు. కాని, దుర్యోధనుడు, వారి బోధనల నన్నింటినీ “పెడచెవిని 
"పెట్టాడు. అంతేకాదు. తాను జీవించి ఉండగా, పాండు పుత్రులకు 
సూదిమొన మోవేటంతటి స్థలమైనా ఇవ్వటం జరగదన్న తన నిళ్ళి 
శాధభిపాయాన్ని వారికి తెలియ పరచాడు; అదే (శ్రీకృష్ణునకు 
కూడా వెల్లడించాడు. 


ఆవైన, (శ్రీకృష్ణుడు. ధృతరామ్రు9ని ఉద్దేశించి, ను యోధనుడు, 
పూర్వం కంసుడు వ్యవవారించినట్టుగా వ్యవవారిస్తున్నాడనీ, అతని 
మూలంగా కురు వంశానికే చేటు మూడబోతున్నదనీ విశదపరచాడు, 
యాదవులు, కంసుని ఒదులుకుని, తమ వంశాన్ని రటించుకున్న 
ట్టుగా, కౌరవులు దుర్యోధనుని త్యజించి తమ వంగడాన్ని నిలుపు 
కోవటం సమంజసమని ఉద్చోధించాడు. 


అది విన్న దుర్యోధనుడు అమితంగా ఆ[గహించుకున్నాడు. 
అది కారణంగానే, అతనిలోని వి వేచనాజ్ఞానం పూర్తిగా నళించి 
పోయింది. పాండవులు (శ్రీక్ళమ్ణునిమీద ఆధారపడి యుర్ధానికి 
దిగారనీ, వారికి వెన్నెముకగా ఉన్న ఆ (శ్రీకృమ్ణుని బంధించి, కారా 
గారంలో ఉంచిన పశంలో, వారు చేయగలదేఘీ ఉండదనీ, ఆ 
పరిస్థితిలో, వారు, [కుంగి కృశించి మరణించి తీరుతారనీ అతడు 
భావించాడు. ఆ విధమైన భావంతోనే అతడు, తన సహచరుల 
సాయంతో, (శ్రీకృష్ణుని బంధించటానికి పూనుకున్నాడు. 


దుర్యోధనాదుల దుర్శం| తం, (శ్రీకృష్ణునకు అవగతమయింది. 
ఆ వెంటనే, ఆయన, అటువంటి అత్యాచార మేదీ జరుగకుండా చూడ 
వలసిందని ధృతరాష్ట్రుని కోరాడు. అంతే కాదు. 


"నాపట్ల దుర్యోధనాదులు ఏ విధమైన దౌర్జన్యానికి పూను 
కున్నా, 'నేను,, స్వీయ రతణార్థం, వారిని : ప్రతిఘటించవలసి 


లకర (శ్రీకృష్ణ లీలామృశం 


ఉంటుంది. ఆ పతిఘటనా ఫలితం ఎంత చారుణంగా పరిణమించి నా 
దానికి బాధ్యులు నీ కుమారులే అన్న యథా రాన్ని నువ్వు (గ్రహించ 
వలసి ఉంటుంది అని కూడా హెచ్చరించాడు. 


అది విన్న ధృతరామ్ట్ర)డు, అమితంగా భయపడి పోయినాడు. 
ఆ వెంటనే దుర్యోధనాదులను తన దగ్గరకు రప్పించుకుని, వారందరినీ 
తీ వంగా మందలించాడు. _సర్యనాశచనాన్ని తల పెట్టని పకంలో, 
శ్రీకృష్ణుని హితో కిని శిరసావహించవలసిందనీ, సర్వలోశేశ్వరుడై న 
ఆయన చరణాజ్ఞాల నా|శయించ వలసిందనీ బోధించాడు. కాని, ఆ 
హితబోధ దుర్యోధనుని మనసును పమాతంగానూ కూణా మార్చ 
"లేకపోయింది. అది (గ్రహించిన (శ్రీకృష్ణుడు. దుర్యోధనుని ఉద్దేశించి 
ఇలాఅన్నాడు, 


“రాజా! నేను వశాకినై ఉన్నాననీ, నన్ను బంధించటం సులభ 
మనీ నువ్వు థావిస్తున్నట్టున్నావు. అదే యథార్థమైన పక్షంలో 
నువ్వు ఉట్టి భ్రమలో ఉన్నావని రూఢిగా చెప్పవలసి ఉంటుంది. 
ఇప్పుడు, చతుర్షళ భువనాలలోనూ ఉండే జీవరాసి అంతా నా సమ 
జూన ఉంది. నన్నే ఆశ్రయించి ఉంది. ఆ యథార్ధాన్ని [గహించి 
అయినా, నువ్వు, నీకు _శేయోచాయక మైన మార్గాన్ని అనుసరించ 
వలసింది.” 


ఆ పలుకులువిన్న దుర్యోధనుడు విరగబడినవ్వాడు. అదిచూసిన 
అతని సవాచరులందరూ కూడా అప్పుడు అతనినే అనుకరించారు. 


(శ్రీకృష్ణుడు, అదంశా తనకు జరిగిన ఘోరావమానంగా భావీం 
జాడు. అడి కారణంగానే, ఆయన ఆ వెంటనే, వారందరికీ ధీతీజనీంచే 
విధంగా, తన విశ్వరూపొన్ని |పదర్శించటం జరిగింది. ఆ సమయంలో 


(శ్రీకృష్ణ లీలోమృతీం శిరి 


** అక్కడ ఉన్న అందరకూ, ఆయనలో, అంగుష్టమా[తమైన శర్‌రా 
లతో భూతజాలమంతళతా ద్యోత మయింది. (బవ్మారు దామలేంా 
దులూ, లోకపాలురూ. సిద్దులూ, సాధ్యులూ, వసువులూ, అళ్వినులూ, 
మరుద్గణాలూ, విశ్వేచేవతలూ, యత గంధర్వ ఉరగ రాకసాదులూ, 
పాండుపుతులూ, వృష్ణ్ట్యంధ కాదులూ, (వద్యుమ్న్నాది (పముఖులూ 
అందరూ గోచరమొనారు. 


అలాగే, (శ్రీమన్నా రాయణునివై న మహాయుభాలు, 
శంఖమూ, చకమూ, గచా, శక్తీ, శార్జ మూ, లాంగలమూ, నంద 
గ 


#1598 అంగుష్ట్రమా।| ఆ* ప్ర్రిదశా ముముచుః పావకార్చిషః 
తన్య|బవ్మో లలాటసో రుదో వవసి చా భవత్‌. 
లోకపాలా భుజేష్వూస న్నగ్ని రాసా దజాయత 
ఆదిత్యా శ్చావ సాధ్యాళ్చ వసవో౭. ఛాశ్వినావపి. 
మరుతశ్చ సహేం|డేణ విశ్వేచేచా స్త ఛైవచ 
బభూవు శైవ యతాళశ్చ గంధర్యోరగ రాక్షసాః, 
(పాదురాస్తాం తథా దోర్భా రం సంకర్షణ ధనంజయొ 
దతీబే౬ ఛార్జునో ధన్వీ వాలీ రామళ్ళ్చ సవ్యతః. 
ఖీమా అధి షర నన మా దీపు కొ చ పృష్ట్థతః 
అంధ కా వృష్ణ్టయ శ్చవ (ప్రద్యుమ్న [పముఖా_స్తతః* 
అ(శే బభూవుః కృష్ణస్య సముద్యత మవోయుధాః 
శంఖ చక్ర గదా శక్తి శొర్డ లాంగల నందశాః. 

నె = ౧ | న 
అద్భృశ్యనోద్య తా న్యేవ సర్వ పవారళాని చ 
నానా కాహుషు కృష్ణస్య దీవ్యమానాని నర్వళః. 
నేతాఖ్యాం నస్తత శ్చెవ (కో[కాళ్యాం చ సమ వ్రతః. 
(పాదురాసక్‌ మవారౌద్రాః సధూమాః పావకార్చిషః 
రోమ కూవీషు చ తథా సూర్య స్యేవ మరీచయః. , 


960 (శ్రీకృష్ణ లీలామృతం 


కమూ మొదలై నవన్నీ అప్పుడు ఆయన నాశ్రయించినై. అనేక 
బాహువులతో, అనేక నే|శాలతో, అనేక (శో లేం దియాలతో 
ఆయన చూపట్టాడు. ఆయన రూపం మవోరొదమైనదిగా ఉంది. 
ఆయన రోమకూపాలనుంచి పావకాగ్ని జ్వాలలు వెల్టుబుకసాగినై. 
ఆయన దైన మూర్తి, కోటి సూర్యులకాంతితో ప్రకాశించింది. 


భయంకరమైన ఆ రూపాన్ని దర్శించలేక, అప్పు డక్కడ ఉన్న 
దుర|ోధనానుచరు అందరూ భయంతో కళ్లు మూసుకున్నారు. 
నిర్విణ్ణులె పోయినారు. కాని, తపోధనులై న మవార్దులూ, మవోావమహు 
లైన |దోణ భీష్మ విదుర సంజయాదులూ, ధృతరాష్ట్రు!డు మొద 
లైన కొందరూ మాతం, (శ్రీకృష్ణుడు (పసౌదించిన దివ్యచకువుల 
ద్వారా ఆ మవోద్భుత రూపాన్ని అవలోకించి, మపహాదాశ్చర్యమగ్ను 
లై నారు, 


ఆ సమయంలో, అక్కడ, చేవ దుందుభులు శబ్దించినై . పూల 
వాన కురిసింది. అంతలో, దివిజలందరూ ఆయన చుట్టూచేకి ఆయన్ని 
బహువిభాల స్తుతించారు. సాషైంగ (పణామా లాచరించారు. ఆ 
దివ్యరూపాన్ని _ ఉపసంవారించుకోవలసిందిగా ఖభ క్రియుక్తులె. 
ప్రొక్టించారు. 


'బేవతలదైన |పార్గన నాకర్ణించి సాజాత్తు | శ్రీమన్నారాయణుడే 
అయిన |శీకృష్ణుడు, తన విశ్వరూపాన్ని ఉపసంవారించుకున్నాడు, 
అడే సమయంలో, అంతవరకూ అక్కడ ఉన్న మవార్దులందరూ అంత 
శ్రైతులు కావటం, ఖీష్మూది కురు వృద్దుల 'ప్రార్థనాదికాలను స్వీక 
రిస్తూ, శ్రీకృష్ణుడు రథారోహణం చేసి, సాత్యకీ (పభ్భతులతో బయలు 
"దేరి, యుధిష్టిరాదులను కలుసుకుని, వా_స్తినాపుర విశేషూలను వారికి 
"ఇళలియపరచటం, ఆ తరువాత డ్వారావతి చేరుకోవటం జరిగింది. 


(శ్రీకృష్ణ లీలామృతం 36} 
126. ఎల బిభొజానం: 


విపడౌాత్యం విఫలమైన తరువాత, వాసుదేవుని రాయబారం 
వ్యర్థమైన మీదట, పాండుప్పుతులు సమరరంగ (ప్రవేశం సమంజనమై 
నదేనని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ననుసరించే, వారు, 
(దుపదునితోనూ విరాటునితోనూ సంప్రదింపులు జరిపి, తమపట్ల అభి 
మానం ఉన్న రాజన్యులందరకూ, తమతమ సేనలతో తరలి రావల 


సిందిగా నంబేశాలు పంపారు. ఆ సందేశాలు చాలావరకు 


సఫలమయినె , 
వ 


ఆ సందర్భంలో, ఒకసారి, (శ్రీకృష్ణుని సందర్శించి, ఆయన 
సవోయాన్ని అర్జించి పొందటం అవసరమని పాండుపుత్రులు భావిం 
చారు. అది కారణంగానే, అర్జునుడు ఆయన వద్దకు పోవటం 
జరిగింది. 


అర్జునుడు (శ్రీకృష్ణ మందిరంలో ప్రవేశించే సమయానికి, 
గోవిందుడు ని|ద్రపోతున్నాడు. అంతకుముందే అక్కడికి చేరిన 
దుర్యోధనుడు, ఆ మవోనుథావుని తలవంక ఉన్న ఒక ఉన్న తాసనం 
మీద ఉపవిష్టుడె ఉన్నాడు. అది చూసి, అర్జునుడు, (శ్రీకృష్ణుని 
పాదాలకు చేరువగా, చేతులు జోడించి నుంచున్నాడు. 


అంతలో (శ్రీకృష్ణుడు నిద్రనుంచి లేచాడు. లేస్తూనే, అర్జునుని 
చూశాడు, మందపోసం చేశాడు. పలుకరించాడు. భ_క్తిపూర్వకంగా 
అతడు సలిపిన అభివాదన నందుకున్నాడు. ఆ సమయంలోనే, ఆయన, 
దుర్యోధనుని చూడటం జరిగింది. 


(శ్రీకృష్ణుడు అతనికి కూడా స్వాగతం చెప్పాడు, అతని 
'చూగజేమాలను కూడా విచారించాడు. ఆ తరువాత, అత డలాొ 
రావటానికి గల కారణం “తెలుపవలసిందిగా కోరాడు. 


వరక (శ్రీక న! లీలోమ్యతం 
ఆయనకు సమాధానంగా, దుర్యోధనుడు, "కృష్ణా! మాకూ 
మా జ్ఞాతులకూ మధ్య జరుగబోయే యుద్ధంలో నీ సహియాన్నర్థించ 
టానిక్‌ వచ్చాను, అని తెలువుకున్నాడు. హం 


“వాసుదేవా! bas నీకు నేనెంతో అర్జునుడుకూడా 
అంతే. బంధుత్వ రీత్యాకూడా వే న మిద్దరం నీకు సమానులే. కాని, 
మధుసూదనా |! నీవద్దకు నేను ముందుగా వచ్చాను. ముందుగా ఆళ 
యించిన వారిని ఆదరించటం నజ్జనులదై_ న పూర్వాచారం. నువ్వు 
పురుషో త్తముడవు. నీకు వది సమంజనమని తోస్తే అది చేయవలసింది!" 


అనికూడా నివేదించుకున్నాడు. అది విన్న కృష్ణుడు, అతణ్ణి 
ఉద్దేశించి ఇలా అన్నాడు, *ి 


“నుయోధనా ! నువ్వు తొలుదొల్త్ల వచ్చినమాట అయితే 
నిజమే. కాని, నేను (ష(పథమంగా పార్టుని చూడటం సంభవించింది 
నీవు ముందుగా వచ్చావు. నేను పపళత గో అతక్జక్టి చూశాను. అది 
కారణంగానే, నేను, మీ ఇద్దరికీ నవాయం కేయదలచాను. 


కాని, ఏదై నా ఒక విషయాన్ని కోరుకునే సందర్భంలో, పిన్న 
వారికి (పథమావకాళ మీవ్వటం ఆచారంగా వన్తూఉంది. కాబట్టి, 
ఇప్పుడు ఆ అవకాశం అర్జునుని ణెెతుంది, 


*120 భవానభిగతః పూర్వ మత మే నాని నసంశయః 

దృష్ట స్తు (పథమం రాజన్‌ మయా పార్టో ధనంజయః. 
తవ పూర్వాభిగమనాత్‌ పూర్వం చావ్యన్య దర్శనాత్‌ 
సావాయ్య ముభ యో రేవ కరిప్యూమి సుయోధన, 
[పవారణం తు బాలానాం వూర్వుం కార్య మితి (శుతిః 
తస్మాత్‌ (పవారణం పూర్వ మర్హ క్ర పార్థో ధనంజయః. 
మత్సంవానన తుల్యానాం గోపానా మర్చుదం మవాత్‌ 
నారాయణా ఇతి భ్యాశాః సర్వే సం[గామ యోధినః, 
తేవా యుధి దురాధర్హా భవ నే ప్రకన్య నై_నికాః | 
అయుధ్యమానః సంగామే న్యస్త స శళస్తో9౬వా మేకతః. 
ఆభ్యామన్యతరం పార్ట యత్‌ కేవా ద్యతరం మతం 
తద్‌వృణీ తాం భవానగేప్రవా ర్య్స్త్వం హి ధర్మతః. 


(శ్రీకృష్ణ లీలామృతం కరే 

శ్రి సామర్థ్యాలలో నాకు వ విధంగానూ లీసిపొనివారు, 
పీరాధి వీరులై నవారు నారాయణులని పిలువబడే గోపకులు, నా వద్ద, 
ఒక అర్చుద సంఖ్యలో ఉన్నారు. వారందరూ సం|గామ నిపుణులే. 
వారందరూ ఒకరి పశాన ఉంటారు. నే నొకల్ణో ఒకరి పజాన ఉంటాను. 
నేను ఎవరి పజాన ఉన్నా, శస్తా9స్తాంలను ధరించేది లేదు. యుద్దం చేసేది 
లేదు. ఆయథార్శాన్ని (గహించి, అర్జును డిప్పుడు తనకు నేను 
కావాలో, నా నైన్యం కావాలో కోరుకోవచ్చు. అతడు తీనుకోగా 
మిగిలిన పజాన్ని నువ్వు స్వీకరించవచ్చు. 


(శ్రీకృష్ణు డలా అనగానే, అ_న్త్రళస్తాంలు ధరించకపోయినా, 
యుదం చేయకపోయినా, దున కితకుడె న ,కీ,కువుడే తనకు 
ం టు Ca ఆల స్వ 
కావాలని అర్జునుడు కోరుకున్నాడు. అది |గహించిన దుర్యోధనుడు, 
ఆ వెన, రెండవ పతంగా మిగిలిన (శ్రీకృష్ణుని చేననంతనూ స్వీకరిం 
వాడు. అమిశానందంతో అక్కడినుంచి వెళ్లిపోయి నాడు. 


దురోో్యధను డలా వెళిన తరువాత, (శ్రీకృ్ళమ్లుడు అరునుని 

as) ౯ ళు 
ఉర్టేశించి, “కిరిటీ ! యుద్దం చేయని వాణ్ణి యుద్ద నవోయకునిగా కోరు 
కోవటంలో నీ అభి పాయ మేమిటి ౩ అని అడిగాడు. దానికి సమా 
ఛానంగా అర్జునుడు ఇలా అన్నాడు. 


“కృష్ణా! నువ్వు సర్వ సమద్ధడవు, దుష్ట శితణోద్దేళంతో అవత 
రించిన మవోనుభావుడవు. నిన్ను చూసినంత మా|త్రంలోనే నీతో 
విరోధించినవారి గు:జెలు నీరై పోతై. నువ్వు ఎవరిపతాన ఉంటే 
వారిపతం జయించి తీరుతుంది. అది కారణంగానే, నేను నిన్ను 
కోరి స్వీకరించటం జరిగింది." 


అర్షునుని నిశ్చీతాభీ| పాయోలను (గ్రహించి, శ్రీకృష్ణుడు 
అమీతానందం పొందాడు. ఆ తరువాత, రణరంగంలో అతని రథానికి 
సారథిగా ఉండటానికీ అంగీకరించాడు. అతని కోరిక అన్నిటినీ తీర్చ 
- టానికి నిశ్చయించుకుని, అతని కలా వాగ్దానం కూడా చేశాడు. 


లైటెత్త (శికృవ్ల లీలామృతం 


ఆ విధంగా, (శ్రీకృష్ణుని అను[గవోన్ని పొందిన అర్జునుడు, 
ఆ తరువాత, ఆయనతోసవా, ధర్మ'రాజాదులను కలునుకోవటం 
జరిగింది. 


121, బిళండావ (వదర్భనం ౨ 


కౌరవ వంశం నిర్మూలం కాకుండా చూసే నిమిత్తం, 
శ్రీకృష్ణుడు ఎన్నో (పయశ్నాలు చేశాడు. కాని, అవేవీ సఫలం 
కాలేదు. అది కారణంగానే, ఆయన, డపాండుపుతుల నుద్దేశించి, 
ధర్మ |పతిష్టాపనకు దండోపాయ మొక్కు మార్గంగా కనిపిస్తున్న దని 
శెలియపరచాడు. 


(శ్రీకృష్ణుని నిశ్చిశాభి పాయం [గ్రహించిన యుధిష్టిరుడు, 
ఆ వెంటనే, తన పజాన ఉన్న వడజౌహిణుల నై న్యానికీ ఏడుగురు 
మహవోవీరులను నాయకులనుగా నియమించాడు. సర్వాధ్యతునిగా ధృష్ట్ర 
ద్యుమ్నుని నిర్ణయించాడు. వా రందరితోనూ సమర రంగంలో (పవే 


రించాడు. 


అటు కౌరవులు కూడా, తమదైన పదకొండు అతాహిణుల 
సేనకూ పదకొండుగురు సేనానులను నియమించుకున్నారు. 
వారందరికీ అధిపతిగా ఫీష్మూచార్యుని ఎన్నుకున్నారు. ఆ తరువాత, 
(శ్రీకృష్ణుడు నిర్ణయించిన ముహూర్తానికే, పాండవులతోపాటు 
ఆహవభూమిలో అడుగు పెట్టారు. 


యుద్ధాభిలాషతో, ఆ విధంగా సంగర రంగం చేరిన కురు 
పాండవ వీరులను అర్జునుడు పరిశీలించి చూశాడు. అలా చూసిన 
అతనికి అందరూ తనవారుగానే కనిపించారు. ఇరువర్లాలుగా 
యుగానికి సవ్నద్ధులె ఉన్నవా రందరూ, తనతో ఏదో ఒక విధంగా 
సంబంధం కలవారుగా నే అతనికి గోచరించారు. వారిలో చాలా మంది 
అతనికి బంధువులే. మిగిలినవారు అతని మిత్రులూ ఆ(క్రితులూ పరిచ 


(శ్రీక ఎప లీలామృత 0 ఫరిక 


యస్తులూ అయి ఉన్నారు. వారందరూ అశాశ్వతమైన వవో కొన్ని 
(ప్రయోజనాలను ఆశించి, |పాణశ్యాగానికి కూడా సిద్దపడి ఉన్న వారే. 
అది (గ్రహించిన అర్జునునకు, స్వార్జపరత్వంలో అతను వారికి పవిధం 
గానూ తీసిపోవటం లేదన్న అభి|ప్రాయం కలిగింది. తనకూ తన వారికీ 
లభించవచ్చు ననుకునే ఒక కొంత భూభాగంకోసం, వారందరినీ 
ఇంధనాలుగా ఉపయోగించి, మారణహోమం జరపడం మానవత్వానికి 
విరుద్దమని అతనికి అప్పుడు తోచింది. తనవారిని సంవారించి తాను 
పొందగల సుఖంగాని, శాంతిగాని లేళమా[తమైనా ఉండ దన్న భావం 
అతనిలో జనించింది. పూజ్యుల్తైన గురువులను, [వేమపాతులైన 
బంధువులను, మి(తులను వధించటం పాపానికి పాల్పడటం కాకపో 
దనిపించింది. 


అది కారణంగానే అతని మనను వికలమయింది. శక్తి తీణిం 
చింది. యుద్దాభఖిలామ అంతరించింది. చానతో, అతనికి కర్తవ్య 
విన్మ ఫలి కలిగింది, అత డప్పుడు ఉట్టి ఫీరువై నాడు. అస్త్ర సన్యాసం 
చేయటానికి ఉద్యుక్తుడై నాడు. 


(శ్రీకృష్ణుడు అది గ్రహించి, నర్వానర్థాలకూ మూలమైన కోక 
మోవాోలకు అర్జునుడంత వాడే వశుడు కావటం శోచనీయ మను 
కున్నాడు. శతు సంహారానికి శపథం చేసిన సవ్యసాచి, సమర 
విముఖుడై , విరోధులకు వెన్నుచూపటం జరిగిన పతంలో, జాత 
ధర్మమనేది ఆ మైన కలికానికి కూడా కనిపించదనుకు న్నాడు. అది 
కారణంగా నే, ఆయన, అమిత శాంత చిత్తంతో, అర్జునునకు అతనిదై న 
కర్తవ్యాన్ని బోధించాడు. ఆ సందర్భంలో అర్జునుని ఉద్దేశించి 
ఇలా అన్నాడు. 


“అర్జునా ! (పొణికోటి నంతనూ సృష్టించి పోషించి నంహారించే 
చాడు ఒకే ఒక డున్నాడు. అత జే పరమాత్ముడు. (పపంచంలో 


866 (శ్రీక ఎక లీలామృతం 


ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరిగినా ఆయన సంకల్ప మూలంగా 
మాత్రమే జరుగుతుంది. దాన్ని నిరోధించగల శక్తి ఎవరికీ లేదు. 


ఈ |పాణులన్నీ ఆ పరమాత్ముని |పతిరూపాలే. ఆ పరమాత్ము 
నకు జనన మరణాలనేవి లేవు. వృద్ది తయా లనేవి అస లతనికి ఉండనే 
ఉండవు. పు"్టేదీ సరిగేది త&శించేదీ నళించేదీ అతని శకేజోంళకు 
ఆ|శయమైన డచెవామే కాని దేహి అయిన అతను కాదు. 


'దేహూం శాక్యత మైన దనుకోవటం అజ్ఞానం. ఆ అజ్ఞానం 
కారణంగా (పాణులకు 'దేవాం పట్ల అభిమానం కలుగుతుంది. అది 
పొందే వికారాలన్నీ వారు తమవిగా ఛావిస్తారు; ఆ చేపాం మీద 
జనించిన మమకారం కారణంగా వారు చానితో కలిగే వియోగానికి 
విచారవడశారు. పుట్టిన ప్రతి జీవీ గిట్టి తీరుతుందనీ, సంయోగమున్న 
చోట వియాగమన్నది తథ్యమనీ [గ్రహించలేక పోవటమే ఆ విచా 
రానికి కారణం, 


ఏ |పాణికై నా మేలు కీళ్లను చేకూశర్చేవి ఆ (పాణివైన పూర్వ 
కర్మలే కాని, ఇతరమైన వేవీకావు. మనం చేసుకున్న కర్మలే మనకు 
సుఖ దుఃఖాలనూ సర్వ విధ బంధాలనూ కలిగిస్తూ ఉం. 


అ బంధాలను | అంచుకోగల వారు, జ్ఞానులు. వారు మేలు కీళ్లు 
కష్ట సుఖాలు అనే ద్యంద్వాలకు అతీతులుగా ఉంటారు. తమ వర్గానికీ 
ఆ(్రమానికీ ఉచితమైన కర్మ అన్నిటినీ వారు ఆచరిన్తూ ఉన్నా, కర్ణ 
ఫలాన్ని మా(తం వారు ఆసించరు. అంకే, ఫలత్యాగం చేస్తారన్న 
మాట. అదే వారి బంధ మోతానికి కారణం. 


నువ్వుకూడా ఇప్పుడు ఆ విధమైన స్టితినే పొందాలి. నువ్వు 
సుక్క తియ వంశంలో జన్మించావు. తతియుల ధర్మం దుష్ట శతు 
నిర్మూలనం. ఆ ధర్మాన్నే నువ్వివ్వుడు నిర్వ ర్రించుకో వాలి, నీ జీవి 
శానికి చరితార్థత చేకూర్చుకో వారి, 


(శ్రీకృళ్ణ లీలామృతం 867 


ఇంతకూ ఇప్పుడు నీ సమశాన ఉన్నవారందరూ త్వరలో 
చావ వలసినవాశే. వారిని సంవారించే విషయంలో నువ్వు నిమిత్త 
మా తుడవు. ఇదంతా కూడా భగవన్నిర్దయ మే.” 


ఆ విధంగా ఉద్భోధించి, మోవావరవశుడై ఉన్న అర్జునునకు 
భగవ ద్విభూతివట్ల అనుభవ పూర్వకమైన విశ్వానం కలిగించే నిమి త్తం 
అతళ్జి అంతవరకూ ఆవరించి ఉన్న మాయను తద్వారా తొలగించే 
ఉద్దేశంతో, ఆ వెంటనే, (శ్రీకృష్ణుడు, తనదైన దివ్యరూపాన్ని 
అతనికి సాణాత్కరింప చేశాడు. దాన్ని దర్శించగల దివ్య చతువులను 
కూడా అతనికి ప్రసాదించాడు. 


అలా దర్శనీయ మైన మవా[ దూపంలో అర్జునునకు జి చతుర్దశ 
భువనాలూ గోచరమయినై .చరాచరమైన జగత్తంతా ద్య|ోతమయింది. 
(బహ్మా రు[చామశేం[దులు, చేవతలు, మవార్షులు, తతకాదులు, 
చ్వాద శాదిత్యులు, అష్టవసువులు, మరుద్గణాలు, గంధర్వ యక్ష 
రాతసాదులు, సిద్దులు, సాధ్యులు, చారణులు అలాగే అందరూ 
కనిపించారు. 


ఆ దివ్యరూపం వేయిమంది సూర్యుల కాంతితో (వకాళిన్తూ 
ఉంది. హోర కేయూరా చ్యాభరణాలతో ఛాసిస్తూ ఉంది ప్రచండమైన 


*1ల0 అనేక వక్తి నయన మనేశాద్భుత దర్శనం 
అనేక దివ్యాభ రణం దివ్యా నేకోద్యతాయుధం 
దివ్య మాల్యాంబర ధరం దివ్య గంధాను లేపనం 
సర్వాశ్చర్య మయం దేవ మనంతం విళ్వతోముఖం. 
దివి సూర్య నవా ససస్ధ-భ వేద్యుగపదుత్శి తా 
యది భాః నద్భశీ సొ స్యాద్భాస_స్తస్య  మవోత్మనః, 
తశతై కస్టం జగత్క్బృత్సన్నం (వవిభక్త మనేకభా 
అవళ్యద్దేవ దేవస్య శరీరే ఫాండవ _స్పదా, 


868 (శ్రీకృష్ణ లీలామృతం 


వివిధాయుధాలు ధరించి, అనేక ముఖాలతో నేాలతో కరచరణా 
ద్యవయవాలతో ఒప్పారుతూ ఉంది. భూనభోంతరాళాలను అన్ని 
దిక్కులా ఆవరించి ఉంది. 

ఘోరమైన ఆ విశ్వరూపుని ముఖ గవ్వూరంలోకి (ప వేశిస్తున్న 
ఛా_ర్తరాష్టు9లు, వారి అనుయాయులు ఫీష్మ ద్రోణ క ర్హాదులు, 
ధృష్టద్యువ్నూూది వీరులు, అలాగే అనేకమంది రాజన్యులు ఆ సమ 
యంలో గోచర మెనారు. అనంతవదనాలతో, ఆ మూర్తి, కనిపించిన 
వారి నల్లా కబళిస్తూ ఉండటంకూడా ద్యోతమయింది. 


అదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యచ కితు డై నాడు. కలవర 
పడ్డాడు. కంపించిపోసాగాడు. 


అలా కొన్ని తణాలు గడచిన తరువాత, అతడు మనసును 

కొద్దిగా దిట్టపరచుకుని, శ్రీకృష్ణునకు చేతులెత్తి నమస్కరించాడు. 
2 లు లం జాని 

'నీ ఉగరూపాన్ని ఉపసంవారించుకోవలసింది. నన్ను అను గహించ 

వలసింది అని |పార్థించాడు. ఆయన్ని ఎంతగానో స్తుతించాడు. 

ఆ సిధంగా, అర్జునునకు తన విశ్వరూపాన్ని (పకటించి, అతని 
నంశయాలన్ని ంటినీ తొలగించి, మోవోన్ని విచ్చిన్నంచేసి, అతనికి 
ధైర్యం కలిగించి, (శ్రీకృష్ణుడు ఆ వైన అతణ్ణి క_ర్తవో్యోన్నుఖుని 
చేయటం జరిగింది. 


128 ... సైంధవుడు : 


పద్మవ్య్యూవోన్ని నిర్మించటంగాని, ఛేదించటంగాని సామా 
న్యంగా 'యోధు లందరికీ తెలియదు. మహాభారత యుద్దంలో కౌరవ 
పజాన ఉన్న (దోణాచార్యుల చారు ఆ వ్యూహం నిర్మించారు. 

పాండవులలో ఆ వ్యూహ నిర్మాణ భేధన చాతుర్యం కలవాడు 
అర్జును డొక్కజే. ఆ శక్తి, యాదవ [శ్రేష్టుడెన (శ్రీకృ్ళష్ణునిలోనూ, 
ఆయన కుమారుడై న (పద్యుమ్నునిలోనూ కూడా ఉంధి, 


శ్రీకృష్ణ లీలామృతం లిర్రరి 


(దోణాచార్యుల చారు పద్మవ్యూవాం పన్నిన సమయంలో, 
కృష్ణార్ణును లిద్దరూ ఆ రంగంలో లేరు; వేరొకచోట సంక _ప్రకులతో 
పోట్లాడుతూ ఉన్నారు. 


[దోణాచార్యుడు, పద్మవ్యూవోన్ని నిర్మించాడని (గహించగా నె, 
యుధిష్టిరుడు భయపవపడిపోయినాడు, ఆ వ్యూవేన్ని, ఆ రోజున 
ఛేదించలేని పకంలో, పాండవ వినాశనం తథ్య మని ఆయన ఛావిం 
చాడు. అందుకనే, అర్జునకుమారుడై న అభిమన్యుని పిలిచి, ఆ వ్యూవా 
విషయంలో అతని కేమైనా తెలుసునేమో అని అడిగాడు. 

అభిమన్యునకు పద్మవ్యావా నిర్మాణం పూర్తిగా తెలుసు. 
వ్యూవా భేదనం కూడా కొంతవరకు తెలుసు. అంటే, వ్యూవోన్ని 
శేదించుకుంటూ పోవటమేగాని తిరిగి కమంగా బయట పడటం 
తరియ దన్నమాట. అప్పటి కర్టును డతనికి అంతవరకే "నేర్పటం 
జరిగింది. ఆ విషయాన్నే అభిమన్యుడు తన పెదతండికి నివేదించు 
కున్నాడు. 

అది విన్న యుధిష్టిరునకు కొంత ధైర్యం కలిగింది. అది 
కారణంగానే, "ఆయన అభిమన్యుని ఉద్దేశించి, “నాయనా! ఆ 
వ్యూవోన్ని ఛేదించుకుంటూ నువ్వు వెళ్ల వలసింది, మే మందరం నీకు 
అండగా నీ వెనుకనే ఉంటాము. నీ కేవిధమెన అపాయం కలుగకుండా 
చూసాము, అన్నాడు, భీమసేనుడు కూడా అతనికి అదేవిధంగా 
వాగ్దానం చేశాడు; వై ర్యం కలిగించాడు. 


ఆ వెంటే, అభిమన్యుడు పద్మవ్యూవాంలో (పవేశించాడు. 
యుధిష్టిరాదులు అతడ్డో అనుసరించారు. 


వ్యూవాంలో (పవేశించిన అభిమన్యుడు, “కౌరవ సేన నంతనూ 
కలవర పరచాడు. దుళ్ళాసనుని వధించాడు, (పళయశకాల రుద్రుని 
మాదిరి వ్యవహరించసాగాడు. ఆ సమయంలో, అతని పురోగమనాన్ని 
అరికట్టినవాడు నై ంధవు డొక్ళ-డే, 
(24) 


970 (శ్రీకృష్ణ లీలామృతం 


అది [గ్రహించిన కురుపీరులందరూ సిగ్గుపణ్డారు. _ ఆ వెంటనే 
చెల్లాచెదరై పోతున్న తమ సేనలన్నింటినీ కూడగట్టుకున్నారు. 
య ర లు 
ఒక్కుమ్మడిగా అభిమన్యుని మీదికి ఉరికారు. అందరూ కలిసి, ఏకాకిగా 
ఉన్న అతణి, అతికషంమీద నంపహారించగలిగారు. 
గనే 6 


అభిమన్యుడు అలా దుర్చురణంపాలై నాడని, విని అర్జునుడు 
అమితంగా దుఃఖించాడు. అతడలా కూలిపోవటానికి మూలం నై ంధవు 
డతల్ణి ఆ సమయంలో నిలువరించటమే ననుకున్నాడు. అది కారణం 
గానే, అతనివట్ల పగ వహించి, “శేపు సూర్యుడు అస్తమించే లోపల 
వై ంధవుని సంవారించి తీరుతాను. అలా చేయలేని పతంలో అగ్ని 
[వవేళం చేస్తాను అని శపథం చేశాడు. 


అర్జునుని శపథం విని సైంధవుడు అడలిపోయినాడు, అతనికి 
అమితమైన [పాణఖీతి కలిగింది. అది కారణంగా నే, అతడు, కౌరవ 
వీరులను కలుసుకుని, తనకు (పాణభిమ _పెట్టవలసిందిగా ప్రార్థించాడు. 
ఆ మరునాడు, తను అర్జునునిచేత సంపహారింపబడకుండా చూడ 
వలసిందని వా రందరినీ బతిమాలుకున్నాడు. 


. , అది చూసిన దుర్యోధనుడు, అతణ్ణి కలుసుకుని, అతని [పాణ 
ఫీతిని తొలగించటానికి ఎంతగానో [పయత్నించాడు, ఆ మరునాడు 
జరిగే యుద్దంలో, కౌరవ పీరు లందరూ అతనికి అండగా నిలబడి, 
అతను అర్జునుని కంట పడకుండా కాపాడుతారని వాగ్దానం చేశాడు. 
కఫా... “రేపు నిన్ను రతించుకోవటం, అర్జునుడు ns (పవేళం 
చే నటట్టు చూడటం మా ధర్మం. ఆ ధర్మాన్ని "మేము అవరాలా 
హూటింంతీతతాయు అని కూడా అతనికి తెలియపరచాడు. 


ఆ మరునాటి. యుద్దం దుర్యోధను డన్నట్టుగా నే జరిగింది. 
రణరంగంలోనే ఉన్న వై సై ంధవుడు, ఆ రోజున, అర్జునునకు అందకుండా 
ఉంటే పర్చాట్లన్ని టినీ దుర్యోధను డానాడు | నై ంధవుని 
దీక్కుగా గమించే అర్జునుని, కర్ణ దుర్యోధనాదులు, అడుగడుగునా 


శ్రీకృక్ల లీలామృతం వా 
అడ్డుకుంటూ నే వచ్చారు. నై ంధవునకూ అర్జునునకూ మధ్య తమ తమ 
ఛీనలతో నిలబడిఉన్న మవోరథు లెందరో అర్జునుని పురోగమనాన్ని 
అరికట్టడానికి [పయత్నిన్తూనే ఉన్నారు. అయినా అర్జునుడు, వారి 
నందరినీ తొలగించుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. 

అంతలో సూర్యా స్తమయ సమయం సమీపించింది. సూర్యుడు 
అ_స్తమించేలోపల, అర్జునుడు, తన సముఖాన ఉన్న వీరాధిపీరుల నందరినీ 
నిర్మించి నై ంధవుని చేరటం దుర్భృటమనీ, ఆలా సైంధవుని సంవారించ 
లేని పతంలో అర్జునుడు అతడు చేసిన శపథాన్ని అనుసరించి, అగ్ని 
(పవేశం చేయవలసి ఉంటుందనీ (శ్రీకృష్ణుడు భావించాడు. అది కార 
ణంగానే, ఆ పరిస్థితిని చక్కబరచే ఉద్దేశంతో, ఆయన, అర్జునుని 
ఉద్దేశించి ఇలా అన్నాడు. 


“కిరీటీ! *131 పై ౦ధవు డిప్పుడు ఆరుగురు మహారథుల వెనుక 
చాక్కుని ఉన్నాడు. ఆ ఆరుగురనూ తొలగించనిదే నీ కతడు కనిపిం 
చడు. మన మెంతగా [ప్రయత్నించినా నూర్యుడు అ _స్టమించే లోపల 
వారినందరినీ తొలగించటం, అతణ్ణి సమీపించటం అనసంభవ మని నాకు 
తోస్తోంది. అందుకనే, ఒక ఉపాయంచ్వారా అతల్ణి వధించటం నమంజన 


"*181 ఏ పు మధ్యే కృతః షడ్భిః పార్థ వీరై ర్మవోరశైః 
జీవిశేప్సు రృవి బాహో భీత స్టీష్టతి స్రైంధవః. 
పళ? ననిర్జిత్య రణే మడ్‌ రథాన్‌ పురుషర్షభ 

న ళక్యుః వెంధవో వాన్తుం యతో నిర్వా నజ మర్డున. 
యాగ మత విధాస్యామి సూ ర్యస్యావరణం (వతి 
అ_స్తంగత ఇతి వ్యక్తం (దద్యుత్యేకః న సింధురాట్‌ . 
వా-రేణ జీవిళా కాంటీ-వినాళార్థం తవ (ప్రభో 
న గోపతి దురాచారః న ఆత్మానం కథంచన 
త్మత చ్చిదే (వవా_ర్తవ్యం త్వయాన్య కురుసత్తమ 
వ్య పేజా నైవ కర్తవ్యా గాతో2. స్తమితి భాస్కర! 


§72 శీకృక్ల్ష లీలామృతం 


మని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు, తాత్కాలికంగా సూర్యుడు 
మయుగుపజేటట్టు చేయటం, అది (గహించిన సైంధవుడు మాం 
సూర్యుడు అ_స్త్పమించాడని (భమించేటట్టు చూడటం నా వంతు. 
నూర్యు డస్తమించాడని నిరాశ చెందకుండా ఉండటం, ఆ సమయంలో, 
ఇంతవరకూ దాగివున్న నై ౦ధవుడు, నిర్భయంగా తలయె త్తి, రథంలో 
నిలబడగానే, అతక్ణి నిస్సంకోచంగా వధించటం నీ వంతు. ఈ పర్చాటుకు 
నువ్వు సమ్మతించి తీరాలి”. 


ఆ పలుకులు విన్న అర్జునుడు అందుకు సమ్మతించాడు. ఆ 
వెంటనే, |శీకృమ్లుడు, తన యోగమాయా | పభావంచ్వారా, నూర్యుని 
మటుగుపరచే ఒక మబ్బుతెరను కల్పించాడు. ఆ మాయను [గహించ 
రాని కౌరవ వీరులు సూర్యుడు అ_స్టమించి ఉంటా డనుకున్నారు. 
అర్జునుడు ఆ నైన అగ్ని (ప్రవేశం చేయటం తథ్య మనుకున్నారు. 
హర్ష ధ్వానాలు చేశారు. 


అది (గ్రహించిన సై ౦ధవుడు, అర్జునుని చేతులో తప్పదనుకున్న 
చావు తప్పిపోయిం దనుకున్నాడు, మృత్యు ముఖంనుంచి తాను 
ఆనాటికి బయట పడ్డ'క్లే భావించాడు. ఆ విధమైన తన అభి పాయాన్ని 
ధృవపరచుకునే నిమిత్తం, అతడు కూడా, తనవా రందరితోపాటు 
తలెత్తి అకసంవంక చూడసాగాడు. 


(శ్రీకృమ్ణు డది |గహించాడు. |[గహించికో?, అతణ్ణి అర్జునునకు 
చూపుతూ వెంటనే అతణ్ణి వధించవలసిందనీ, ఆశయాన్ని సిద్ధింప 
జేనుకోవలనిందనీ |పోత్సహించాడు. 


*182 వీకమాణే తత న్తస్నిన్‌ సిన్దురా జే దివాకరం 
పున శే వా బవీత్‌ కృష్ణో ధనంజయ మిదం వచః. 
వశ్య సింధుపతిం వీరం (వేవమాణం దివాకరం 
భయం హి విిపముచ్వేతత్‌ త్వతో భరతసత్తమ. 
అయం కాలో మవోవాహో వధాయాన్య దురాత్మనః 
జర సహార నం కురు సాఫల్య మాత్మనః. 


(శ్రీకృష్ణ లీలామృతం ర్ట 

ఆ మరుతణంలోనే, అర్జునుడు తన గాండీవానికి వజాస్తాన్ని 
సంధించటం, దాన్ని వై ంధవునివై కి వదలటం, అది నూటిగా పోయి 
అతని తలను నరకివేయటం జరిగింది. 


అదలా జరిగేలోపల, (శ్రీకృష్ణుడు అర్జునుని ఉద్దేశించి ఇలా 
అన్నాడు, 


“అర్జునా [*133 బ్ర త్రల నేలమీద పడకుండా చూడవలసింది. అది 
ఎవరిద్వారా నేలమీద పడిజే వారి శిరస్సు నూరు (వక్కలై తీరుతుందని 
అమోఘ వచనుడై న అతని తండి, వృద్ధమ్మతుడు పరికాడు. 


ఇప్పు డా వృద్దతతుడు, శ్యమంతపంచకం వద్ద తపస్సు చేసు 
కుంటున్నాడు. అద్భుతకర్మలు చేయగల నీ దివ్యాస్తాల చ్వారా 
నువ్విప్పుడు ఆ శిరస్సును అతని ఒడిలో పడేటట్టు చేయాలి. అలా 
చేసిన వకంలోనే నువ్వు (బతికి బయట పడగలుగు తావు. 


అర్జునుడు, [శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే చేశాడు. సైంధవుని 
తలను, మరికొన్ని దివ్యాస్తాలచేత వైకి పంపి, స్యమంత పంచకం 


ఇ1ేలిలి తస్మా జ్ఞయ |దథస్య త్వం శిరసి చృత్వా మవోమృే 
దివ్యే నానే ఇ రిసుహన్‌ ఘోేశేణాద్భుత కర్మణా. 
సకుండలం సినువణేః |పథంజన సుతానుజ ట్రై 
ఉక్సంగే పాతయస్వాన్య వృద్ధత[తస్య భారతం 
అథ త్వమన్య మూర్చానం పాత యిష్యసి భూత లే 
తవాపీ శతధా మూర్ణా ఫలిష్యతి న నసంశయః. 
యథా చేదం న జానీయాక్‌ స రాజా తపసి స్టితః 
తథా కురు కురు(శేస్ప దివ్య మన్త్ర ముపా[శితః. 
న వ్యా సాధ్య మకార్యం వా విద్యతే తవ కించన 
సమస్పే ష్వపి లోకేషు (త్రిషు వాసవ నందన, 


వెలుపల సూర్యోపాసన చేసుకుంటున్న వృద్దకుతుని ఒళ్లో పడేటట్టు 
వేశాడు. అది (గహించని వృద్దజతుడు, నూర్యోపొసనానంతరం 
లేవబోతూ ఉండగా, మణి మయాంచిత మైన కుండలాలతో (పకాశిస్తూ 


ఉన్న ఆ శిరన్సు అతని ఒడిలోనుంచి (కింద పడ్డది. ఆ వెంటనే అతని 
శిరస్సు నూరు ముక్క లై పోయింది. 


ఆ విధంగా, శ్రీకృష్ణుడు, అర్జునుడు అగ్ని ప్రవేశం చేయ 
కుండానూ, వృద్దత[తుని శాపానికి అర్జునుడు గురికాకుండానూ 
చూడటం, అభిమన్యుని దుర్మరణానికి మూలమైన ఫై వై ంధవుని వధించి, 
అర్జునుడు తన పగను సాధించుకునేటట్టు చేయటం జరిగింది. 


120... ఘలోత్భాచుడు వ్‌ 


వై ౦ధవ సంహారానంతరం, కురు పాండవ సేనలమధ్య ' త్మీవతర 
మైన పోరు జరిగింది. ఆ సమయంలో, రాభేయుని ధాటికి ఆగలేక, 
పాండవపకీయులందరూ [పాణ భీతితో పారిపోసాగారు. అది 
(గహించినయుధిష్టిరుడు, 'రాభఖేయు డలా మరికొంతసేపు రణరంగంలో 
వివారించిన పక్షంలో కౌంతేయులుగాని, వారి వతీయులుగాని, (దితికి 
బయట వడటం జరగదసి- - అర్జునునకు 'ఆలుపుకున్నాడు. ఎలాగ్రై న్యా 
కర్టుని ఆ రోజున కథత్ర లపల. లని ఆదేశించాడు. 


ధర్మజుని ఆత్ర శాన్ని రిరసావహించిన ధనంజయుడు తన 
రథాన్ని రాధేయుని దిక్కుగా నడుపవలసిందని తన సారథి అయిన 
(శ్రీకృష్ణుని కోరాడు. ఆ నాటి పోరాటంలో, అటు కర్టుడో ఇటు 
అర్జనుడో ఎవరో ఒకరు మాతమే సజీవులై ఉండాలన్న తన నిళ్చి 
'శాభి| పాయాన్ని ఆయనకు తెలుపుకున్నాడు. 


(శ్రీకృష్ణుడు అతని పలుకులు సావధానంగా విన్నాడు. వినీ, 
ఆమెన అతనితో ఇలా అన్నాడు.. వ. 


a 


(శ్రీకృష్ణ లీలోమృతర syG 

“అర్జునా ! *ోఈ రోజున కర్టుడు అమానువమైన వి! క్రనుంతో 
పోరాడుతున్నాడు. ఇప్పు డతల్లి (పతిఘటించగలళ క్షి పి అన్న దమ్ము 
లలో నీకూ, మిగిలిన మన వీరులలో ఘటోత్కచునకూ మాతమే ఉంది. 


నువ్వు కర్లునితో తలవజే సమయం ఇంకా రాలేదు. అతనికి 
మహేంద్రుడు (ప్రసాదించిన వై జయంతి అనే మవోళక్తి అతనివద్ద 
ఉన్నంతవరకూ నువ్యు అతని ఎదుటకు పోవటం భావ్యం కాదు, 


ఆ వె జయంతి వజా యుధం వంటిది. దానిని నిరోధించగల 
ఆయుధం మరొకటి లేదు. ఆ మవోళక్తిని నీ మీద [పయోగించి 
నిన్ను నిర్జి ంచటానికే అతడు నిశ్చయించుకున్నాడు. ఆ అవకాశం 
కోసమే అత డింతవరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వతని 
కంట పడ్డ పతంలో, అతడు చాన్ని నీమీద (వ యోగించి తీరుతాడు. 
అది కారణంగానే, అతణ్ణి (ప్రతిఘటించే నిమి త్తం, ఇప్పుడు, బల పర్మాక 


ఇ] పీట పశ్యామి కర్ణం "కొంతేయ దేవరాజ మివావావే 
వీచరన్నం నరవ్యా(ఘ మతిమానుమ విక్రమం. 
నై తస్యాన్యోఒ స్త్రి నం(గామే (వత్యుద్యా ఆ ధనంజయ 
మృతే త్వాం పురుషవ్యాఘ రాజసొద్‌ వా ఘటోత్క చాత... 
నతు తావదహాం మన్యే ([పా_ప్హకాలం తవానను 
నమాగమం మవోజాహో సూత పుశ్రేణ నంయుగే. 
దీష్యమానా మహోల్కేవ తిష్ట త్యన్య హి వాసవీ 
త్వ దర్భం హి మవోవాహో సూతప్పుకేణ సంయుగే. 
రత్యుతే శళక్తిరేషా హి శెదం రూపం విభ ర్రిచ 
ఘటోత్క-చన్తు రాభేయం |ప్రత్యుద్యాతు మహాబలః, 
స హి ఖీమేన బలినా జాతః సురపరా[కమః 
తస్మిన్న సారణి దివ్యాని రాతసా న్యాసురాణి చ, 
సతతం చానురకోవో పొతై షీ చ ఘటోత్కచః 
వి'జేష్యతి రణే కర్ణ "మితి మే నాత్ర సంశయః, 


§76 (శీకృష్ణ లీలామృతం 


మాలలో నీకు ఏవిధంగానూ తీసిపోనివాడూ, మాయా యుద్దంలో 
అద్వితీయుడూ, మీ పట్ల అత్యంతమైన భక్తి కలవాడూ అయిన 
ఘటోత్కచుని పంపటం సమంజసమని నేను భావిస్తున్నాను.” 

ఆ విధమైన (శ్రీకృష్ణుని సూచన మీద, అర్జును డా వెంటనే 
ఘటోత్కచుని అక్కడకు రప్పించుకున్నాడు. ఆనాటి పరిస్థితి నంతనూ 
అతనికి విశదపరచాడు. 'మహారథుడై న సాత్యకి సవోయుడుగా ను వ్వీ 
ర్యాతి రాభేయునితో పోరాడాలి అని ఆదేళింవాడు. 


ఘటోత్కచుడు తన పినతండి దైన ఆదేశాన్ని శిరసావహిం 
చాడు. ప్రసన్న తా చిహ్నమైన మందవోనంతో తన వంక చూస్తున్న 
(శ్రీకృష్ణునకు నమస్కరించి, ఆ ఇద్దరి వర్ధా సెలవు తీనుకున్నాడు. 
ఆ వెంటనే రణరంగంలో | పవేశించాడు. 

అలా రణరంగ (ప్రవేశం చేసిన ఘటోత్కచునకూ కర్టునకూ 
మధ్య అప్పుడు ఘోరమైన పోరు జరిగింది. ఘటోత్కచుని మాయా 
బలం ముందు కౌరవసేనలు నిలబడలేక పోయినై . కౌరవ పతుంలోని 
మహోవీరులే, అతని యుద్ధ కెళలం చూసి విస్మితులు కావటం, చకితులై_ 
పోవటం, |పాణఖీతి నందటం జరిగింది. ఆ సమయంలో, కర్ణ ఘటోత్కచు 
లిద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా పోరాడసాగారు. 


అప్పుడు, ఘటోత్కచుడు, మాయా యుద్దంలో తనకున్న 
(ప్రావీణ్యత నంతనూ |పదర్శించాడు. అది చూసిన దుర్యోధనాదులు 
ఆమితంగా అడలిపోయినారు. అది కారణంగా నే, తనవా రందరూ 
ఆ రాతస |పముఖుని చేతులో నిర్మూలం కాకుండా చూసే 
నిమి_త్సం, దుర్యోధనుడు జటాసుర పుతుడూ, పాండవ వీరోధీ, అన్ని 
విధాలా అతనికి సముడూ అయిన అలంబునుని అతనిఎవైకి పంపటం 
జరిగింది. 


ఆ రాతన వీరు లిద్దరిమభ్యా అప్పుడు జరిగిన తీవ పోరాటంలో, 
అలంబుసుడు వాతుడ్రై పోయినాడు. ఘటోత్కచుడు అతని శిరాన్ని 


శ్రీక ఎవ త్రీ లామృత ం 977 


ఖండించి, దాన్ని దుర్యోధనుని మీదకు విసరివేన్తూ, “మహారాజా! 
నీ అనుచరుడైన యీ అలంబునునకు పట్టిన దుగ్గతి మరికొన్ని 
తణాలలో నీ సవాచరుడై న సూతపుతునకు కూడా  సంభవించ 
బోతోంది” అన్నాడు. ఆ వెన వికటాట్టవోసం చేశాడు. అది 
(గహించిన దుర్యోధనుడు ఆరోజుతో తన పజీయులందరి ఆయువూ తీరి 
పోయిందనే భావించాడు, అది కారణంగానే, అతడు, వెంటనే 
ఘటోత్కచుని వధించని పథంలో, ఆ మరునాడు, కౌరవుల పజాన 
పోరాడటానికి ఏ ఒక్కడూ మిగిలి ఉండడన్న తన దృణాభి|పాయాన్ని 
కర్టునకు తెలుపుకున్నాడు. ఎంతటి త్యాగానికి సిద్ధపడి అయినా 
ఆరోజున అతణ్ణి సంవారించి తీరవలసిందిగా ఉద్చోధించాడు. 


దుర్యోధనుని దీనావస్థను |గహించిన రాధేయుడు, ఆసమయంలో 
ఘటోత్కచుని నంవారించటం, కౌరవులను రక్షించటం తన కర్తవ్య 
మనుకున్నాడు. ఆపత్సమయంలో, స్వపాణ సంరకణార్థం, అన్నిటికీ 
మించి తనకు ఆజాల్య విరోధి అయిన అర్జునుని హతమార్చే నిమిత్తం 
అంతవరకూ చాచి ఉంచుకున్న వై జయంతిని (పయోగించిగాని 
ఘటోత్కచుని అంత మొందించటం సాధ్యం కాదని నిర్చారించుకున్నాడు. 
తన స్వామి అయిన దుర్యోధనునకు తాత్కాలికంగా అయినా మన 
శాంతిని కలిగించటానికి, తనవానైన ఛా_ర్తరామ్టులను విపత్చాగరం 
నుంచి తరింప చేయటానికి, అనంతరకాలంలో తన ఆశయ సిద్దికి 
తోడ్పడగలదనుకునే వై జయంతిని త్యాగం చేయటం ఘనమైన 
విషయ మేమీ కాదని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే 
ఘటోత్కచునిమీద ఆ మహోశ క్తిని ప్రయోగించాడు. 


అతి భయంకరమూ, 'రౌద్రమూ, మృత్యుతుల్యమూ అయిన 
ఆ మవోశ క్రిని చూడగానే, ఘటోత్కచుడు గజగజ లాడిపోయినాడు 
తన శరీరాన్ని ఒక మవోద్రి మాదిరి ెంచుకున్నాడు. (పాణ ఖీతితో 
పరు? _త్తసాగాడు. అలా పరుగెడుతున్న మవేో యోధుని తరుముకు వెళ్లి 


ప్ర (శ్రీకృష్ణ లీలామృతం 
ఆ మవోళ క్తి అతనీ హృదయాన్ని చీల్చి వేసింది. అది కారణంగా, 
అతడు, లోకఖీకరంగా అరుస్తూ నేల కూలిపోవటం జరిగింది. 


అలా కొండమారదిరి కూలిపోయిన ఘటోత్కచుని చూసి, ఖీమ 
శీనాదులు అమితంగా దుఃఖంచారు.*'* కాని, (శ్రీకృష్ణుడు మాత్రం 
ఆనందతాండవం చేయసాగాడు. అర్జునుని ఆలింగనం చేనుకుని, అతని 
ఫీపు చరుస్తూ, పదే పదే సింవానాదం చేయసాగాడు. 

పాండు పుత్రులు పరితాప పడుతూ ఉన్న సమయంలో, 
(శ్రీకృష్ణుడు అలా చిందులువేస్తూ ఉండటం అర్జునునకే ఆశ్చర్యం . 
కలిగించింది. అందుక నే, అతడు, ఆ ఆనందానికి మూల మేమిటో తెలుప 
వలసిందిగా (శ్రీకృష్ణుని కోరాడు. అతనికి సమాధానంగా (శ్రీకృష్ణు 
డిలా ఏశదపరచాడు. 

"అర్జునా ! నీకు మృత్యువు కాదగిన మహోళ క్తి నేటితో అంత 


రించి పోయింది. చానితోపాటు, కర్టునిదై. న ఆయురాయం కూడా 
క్రీరి పోయింద నే చెప్పాలి. 


నీకోసం, ఇంతకుముందు, మహేం|దు డతల్లీ కవచహీనునిగా 
కుండల హీనునిగా చేయటం, సగంవరకు చంపటం జరిగింది. ఇప్పు డీ 
ఘటోత్మచు  డితణ్ణి శక్తిహీనుని చేయటం, ఒక జీవచ్చవంమాదిరి 
తయారుచేయటం సంభవించింది. ను వ్విప్పుడు అజేయుడ వై నావు. 


కవచ కుండలాలతో ఉన్న రాధేయుడు,సమరరంగంలో కుమార 
స్వామీ వంటివాడు. అతి జయించటం, కుబేర వరుణ యమాదులశకై నొ 


*185 వై-డింవిం నివాతం దృష్ట్వా విశీర్ల మివ పర్వతం 
బభూవుః పాండవాః స్వే శోక బాప్పాకులేత'ణేః. 
వానుదేవస్తు వాళ్షిణ మవాశాభి వరిష్టుతకి 
ననాద సింవానాదం వె పర్యమ్వజత ఫాల్లునం, ' 
స వినద్య మవాసాద మఖీషూన్‌ సం నియమ్య చ స - 
న న్నర్త వార్ష నంపితో వాతోద్దూత ఇవ |ద్రుమః,:  ' క 


శక లప లీలామృతం 79 
అసాధ్యమే. అంతే కాదు. గాండీవం ధరించిన నువ్వూ, చ|కథారినై_న 
నేనూ, ఇద్దరం కలిసి కూడా అతణ్ణి జయించలేక పోయేవాళ్లం. కాని, 
ఇప్పు డా పరిస్థితి అంశా మారిపోయింది. నీకు మరణం తప్పిపోయింది. 


పాండు ప్వుతులకు విజయం తథ్యమయింది. అడే నా ఆనందానికి 
మూలం. 


ఆ పలుకులు విని అరునుడు (శ్రీకృష్ణునకు తనపట్ల ఉన్న ఆద 
ర రిం య 
రాఖిమానాలు ఎంత ఘనమైనవో మరొకమారు అర్థం చేనుకున్నాడు. 
అది కారణంగానే, తనలో తాను సంతోషించాడు. తన కృతజ్ఞతను 
"ఆలుపుకుంటూ, మానసికంగా, ఆయనకు వచే పదే (పణామా అర్పించు 
కున్నాడు. 
180. ... వరీక్షీతుడు : 


ఆ తరువాత, కౌరవులకూ పాండవులకూ మధ్య జరిగిన మవో 
సంగా మంలో, "కౌరవ వీరు అెందరో మరణించారు. కురుపతి అయిన 
దుర్యోధనుడు కూడా కూలిపోయినాడు. అంతకు ముంచే, పూజ్యులైన 
భీష్మ |దోణులూ, సై౦ధవుడూ మోస (పవృ_క్తితో వధింపబడ్డారు. 
మవోరథులై న కర్ణ భూరిశ్రవులు అన్యాయంగా హాతులై నారు, 
అదంతా (గహించిన అళ్వళ్రామకు అమిత మైన ఆ|గహాం కలిగింది, 
అది అతనిలో (కోధంగా పరిణమించింది. 


అశ్వశ్ఞామ దుర్యోధనుని ఉప్పు తిని జీవించినచాడు కావటం 
వల్ల, అతని అంతిమ తరాలలో అయినా అతనికి వదో ఒక విధంగా 
ఆనందం కలిగించా లనుకున్నాడు. అది కారణంగానే, గాఢ నిదలో 
మునిగి ఉన్న (డౌపదేయులను, నిర్దాజిణ్యంగా నరకివేశోడు. ఆ 
వార్తను, 'చావు [బతుకుల మధ్య ఉన్న దుర్యోధనునకు అందచేసి, 
అతనికి కొంత శాంతి చేకూర్చాడు. 

కన్న బిడ్డల దుర్మరణవా_ర్త కర్ణ పుటాల్లో పడగానే, (పది 
ఆమీతంగా దుఃఖించింది. అది (గ్రహించిన అర్జునుడు, ఆమె దుఃఖాన్ని 


880 (శ్రీకృష్ణ లీలామృతం 


ఉపళమింపచేసే ఉగ్టేశంతో, అన్యాయ మనుకోకుండా బాలకులను 
వాతమార్చిన అశ్వశ్ఞామ శిరాన్ని ఖండించి తెస్తాను అని ఆమెముందు 
శపథం చేశాడు. ఆ శపథం (పకారమే, అతళణ్ణి తరుముకుంటూ 
పోయినాడు. 


అర్జునుని అల్లంత దూరంలో చూడగానే, అశ్వజ్రామ అడలి 
పోయినాడు. అతనికి (పాణఖీతి కలిగింది. అందుకనే, స్వపాణ రక 
అార్థం, తన వద్ద ఉన్న [బహ్ము శిరోనామ కాస్తాగన్ని అర్జునుని మీద 
ప్రయోగించాడు. 


అలా అతని చేత విడువబడ్డ అస్త్రం, (వచండ తేజంతో, అర్జునుని 
మీదకు వెళ్ళింది. అది |గహించిన అర్జునుడు, దాన్ని (పతిఘటించే 
ఉద్దేశంతో, తనుకూడా మరొక [బవ్మోస్తా9న్ని వదిలాడు దాంతో ఆ 
“రెండు దివ్యాస్తోాల మధ్యా థీకర మైన సంఘర్షణ జరిగింది. అది కార 
ణంగా, లోకాలన్నీ తల్లడిల్లి పోయినై_. అది (గహించిన (శ్రీకృష్ణుడు. 
ఆ బహ్మాస్తా౨లను రెంటినీ ఉపసంవారించవలసిందిగా అర్జునుని కోరాడు, 
అర్జును ణాయన సలహోను పాటించి, ఆ రెండు అస్తా9లనూ ఉప 
సంవారించాడు. ఆ తరువాత, అశ్వశత్రామను బంధించి, తీసుకుపోయి 
(దౌొపది ముందు నిల బెట్టాడు. 


అశ్వశ్ఞామను చూడగానే; పాంచాలికి, [దోణాచార్యుడు 
స్ఫురణకు వచ్చాడు. ఆయన రూపాన్ని అళ్వత్రామలో చూసుకుని, 
ఆమె అతనికి నమస్కరించింది. అతణ్ణి బంధించి తెచ్చిన అర్జునునీ, 
అతజ్జీ చూసి ఉగుడై పోతున్న ఖీమసేనునీ ఉద్దేశించి, "నాకు సంభ 
వించిన పుత్రశోకం |ద్రోణపత్నికి సంభవించకుండా చూడవలసింది' 
అని |బతిమాలుకుంది. 


ఆ వెంటనే, అర్జునుడు, ( శ్రీకృష్ణుని నూచనమీద, అశ్వళ్థామ 
జ ౯a (5 
శీరాన ఉన్న దివ్యరశ్నాన్ని తీసుకుని, |పసిద్ధుడైన అతణ్ణి అవమానించ 
DD ల 


(శ్రీకృష్ణ లీలామృతం s5| 


టమే సంవారించటంగా శావించి, అతణ్ణి శిబిరం బయటకు గెంటి 
వేశాడు. 


అలా జాదార్యాన్ని (పదర్శించిన పాండవులపట్ల క్ర ఎతేజ్లుడె. 
ఉండటానికి బదులు, అశ్వశ్రామ, వారిమీద పగబట్టా శు. 
(పపంచం అపాండవ మైతేనేగాని తనకు శాంతి లేదని అతను నిర 
యించుకున్నాడు. ఆ నిర్భయం |పకారం, ఆ వెంటనే, అతడు మరొక 
దివ్యాస్తాగన్ని మంత్రించి పొండవ పత్నుల గర్భాలమీద (పయో 
గించాడు. 

ఆ సమయంలో, అర్జునుని కోడలూ, అభిమన్యుని ధర్మపత్నీ 
అయిన ఉత్తర గర్భిణిగా ఉంది. ఆమె |పసవించే రోజులు కూడా 
నమీపించినై . అశ్వశ్లామ |ప్రయోగించిన దివ్యాస్త్ర శేజం ఆమె 
గర్భంలో ఉన్న శిశువును అమితంగా పీడించసాగింది. 


దుర్భర చాణానలం వల్ల అలా తపించి పోతూ, ఆ శిశువు, 
మాతృగర్భంలో ఉండే, ఆ పరమాత్ముని ఉద్దేశించి, తన పరిస్థితి 
నంతనూ దీనాతి దీనంగా నివేదించుకున్నాడు. ఆ సందర్భంలోనే... 
రాడా చూడ సమ_స్త భూతములలో రాజిల్లువా డిచ్చటకా 
లేడా పాటుని చిచ్చరమ్ము దొలగన్‌ లీలా గతిన్‌ దోచి నా 
కీడా నే ఉభయ (పదాన మత డూహింపన్‌ నత (తాత మున్‌ 
గాడా యెందటి గావ డీ యొడల మత్కర్మంబు దానెట్టిదో ! 
అనికూడా వాపోయినాడు. 
గర్భస్థ శిశువు పడుతున్న వేదనను (గహించిన ఉత్తర, 
వెంటనే శ్రీకృష్ణుని సమీపించి... 


(B 


గర్భమందు గమల గర్భాండ శతములు 
నిముడుకొన వహించు నీళ్వురేళ 

నీకు నొక్క మానినీ గర్భ రమణ 
మెంత బరువు నిర్వహించు గాక! 


౪62 (శ్రీకృష్ణ లీలామృతం 


అని అతి దీనంగా నివేదించుకుండి, ఆ దీనాలాపాలు చెవుల 
బడగా చే.... ఈ 


మేఘంబు మీది (కొ మెరుగు కైవడి మేని 
చు నున్న పచ్చని వటమువాడు 
గండ భాగంబుల గాంచన మణిమయ 
నుకర కుండల కాంతి మలయువాడు 
శరవహ్ని నడగించు సంరంభమున జేసి 
కన్నుల నునుగెంపు గలుగు వాడు 
బాలార్కమండల (వతిమాన రత్న హో 
టక విరాజిత కిరీటంబువాడు 


కంకణాంగద వనమాలికా విరాజ 
మాను డసమాను డంగుష్టమాత "దేవు 
డొక్క గద "జేశ దాల్చి నేతోత్సవముగ 
విష్ణు డావిర్భవించె న వ్వేశయందు, 


అలా ఆవిర్భవించిన (శ్రీమవోవిష్షువు తన గదను మండ 
లాకారంగా గిరగిరా తిప్పి, ఉత్తర గర్భంలో ఉన్న శిశువు తాపాన్ని 


*1ల6 మాతు గ్లర్భగతో వీరః స తదా భృగునందన 
దదర్శ పురుషం కంచిద్‌ దవ్యామానో౭స్త్ర "తేజసా, 
అంగుష్ట మాత మమలం స్ఫుర త్పురట మౌలినం 
అపీచ్య దర్శనం శ్యామం తడిద్దాన నమచ్యుతం. 
(శ్రీమద్దీ ర్య చతుర్భాహుం త_ప్రకాంచన కుండలం 
తత జాకుం గదాపాణి మాత్శనః సర్వతో దిళం, 
పరిభమ_స్ట ముల్కౌ ఛాం (అ్రామయ న్ల గదాం మువాుు। 
అన శేజః న్వగదయా నీవోర మివ గోపతిః 
విధమ_కం సం నికే పర్త్యెచత క్‌ ఇత్యసౌ. 
విధూయ తదమే యాశ్మా భగవాన్‌ ధర్మగుబ్విభుః 
మిషతో దళమాన్య స్య తతై చా న్తర్ధ ఛే వారి? 


(శ్రీకృష్ణ లీలామృతం 888 
శమింప చేశాడు. అలా తనకు శాంతి చేకూర్చిన దివ్య విగవు డెవరా 
అని ఆ శిశువు ఆలోచిస్తూ ఉండగానే, 


ఆయన అంతర్దానం కావటం 
జరిగింది, 


ఆ తరువాత, ఒక కుభనమయాన, ఉత్తర (పసవించింది. కాని, 


ఆగర్భస్థ శిశువు (బహ్మా(న్త్ర) పీడితుడై ఉండటంవల్ల ని శ్చేష్టుడైె జనించటం 
జరిగింది, 


అలా జనీంచిన మృతశళిశళువును చూసి, అంతఃపుర (సీ లందరూ 
ఆ_ర్హనాదం చేయసాగారు. అది |గహించిన (శ్రికృష్ణుడు, ఆ వెంటనే 
సాత్యకితో సవా అంతిపురిలో (పవేశించాడు. 


ఆ విపత్సమయంలో, అలా అనుకోకుండా దర్శన మిచ్చిన 
(శ్రీకృష్ణుని, కుంతి, | దౌపది, సుభద మొదలై నవారు సమీపించారు. 
తమ విచారకారణాన్ని ఆయనకు అతి దీనంగా విన్నవించుకున్నారు. 
అమితంగా రోదించసాగారు. ఆ సమయంలోనే, కుంతీదేవి, (శ్రీకృష్ణుని 
ఉద్దేశించి ఇలా నివేదించుకుంది. 


“నాయనా!' నువ్వే నాకూ నా విడ్డలకూ నా వారికీ 
శరణ్యం. మమ్మల్ని ఇంతవరకూ నువ్వే రిస్తూ వచ్చావు. నిన్ను 
నమ్ముకునే, నేనూ నా బిడ్డలూ జీవితాలను వెళ్లదీసుకుంటున్నాము. 


తనయుల తోడ నే దవహ్యామానంబగు 
జతుగ్భవాంబున యందు జావకుండ 
గురురాజు వెట్టించు ఘోర విషంబున 
మారుత పుుతుండు మడియకుండ 
ధార్త రామ్ట్రిడు సముద్దతి జీర లొలువంగ 
(చొపది మానంబు దలగకుండ 
గాంగేయ కుంభజ కర్తాది ఘనులచే 
నా బిడ్డ లనిలోన నలగకుండ 


884 (శ్రీకృష్ణ లీలామృతం 


విరటు పు|తిక కడుపులో వెలయు చూలు 
(దోణ నందను శరవహ్ని |దుంగకుండ 
మరియు రకించితివి పెక్కు మార్గములను 
(నేడునుళా మమ్ము (బోవవే పీరజాత [) 


కృష్ణా! సీ మామ అబున షాండుభూపతికిగాని, ఆయన 
తండికిగాని, తుదకు నీ మేనల్లుని కుమారుడై న అభిమన్యునకుగాని 
పిండోదకాదులు లభించాలీ అంక, ఈ చిన్నారికి ను వ్విప్పుడు [పాణ 
చానం చేసితీరాలి. “నా మామను పోలినవాడు, ఆయననే ఆశ్రయించి 
ధన్యత్వం పొందేవాడు నీకు కుమారుడై జన్మిస్తాడు అని విరటు 
వు తికతో అభిమన్యుడు తరుచు అంటూ ఉండేవాడని శెలుసోంది, 
ఆ పలుకులు వ్యర్థ మైనవి కాకుండా చూసే జాధ్యత ఇప్పుడు నీ మీద 
ఉంది. ఇతణ్ణి పాండవ వంకోద్ధారకుని చేసి, మా తాపాన్ని తొలగించ 
వలసింది. మృతుడై_ జన్మించిన ఇతి (బితికించవల సింది”. 


ఆ విధమైన కుంతీదేవి అభ్యర్థనను, (శ్రీకృష్ణుడు చిరునవ్వుతో 
స్వీకరించాడు. అది కుంతీదేవికి కొంత ఊరట కలిగింది, 


ఆమెన సుభద్ర, (శ్రీకృష్ణుని ఉద్దేశించి, దీనాతిదీనంగా ఇలా 
నిన్న వించుకుంది. 


“అన్నా! ఈ పసికూన మా అందరి (పాణాలకూ (పాణం 
వంటివాడు. ఇతణ్ణి నువ్విలా వదలిన వకంలో, మే మందరం మా 
(పాణాలను వదలుకోవట మవుతుంది. 


పాండవ పత్నుల గర్భాలమీదకు అశ్వళ్తామ తన అస్తా?న్ని 
వదలినప్పుడు, అది ఉ_త్తరాగర్భస్థ శిశువును పీడిస్తున్న దని (గ్రహించి 
నప్పుడు, నువ్వు, 'పాండవ వంళం నిర్మూలం కావటానికి ఏలు లేదు 
అన్నావు. “పార్టని పాతునకు నేను (పాణచానం చేసి తీరుతానుిఅని 
కూడా శపథం చేశావు. నీ పలుకులు నిలుపుకోవలసిన సమయం ఇప్పు 
ఢాసన్న మయింగి, 


(శ్రీకృష్ణ లీలామృతం 9 


కృష్టా! స్రీ (ప్రభావం చాకు అెలును. నువ్వు తలచుకున్న 
పతంలో ఈ ఒక్క. శికువునేకాదు; ముల్లోకాలలోనూ, ఇంతకుముందు 
మరణించిన పాణికోటి నంతనూ జీవింప చేయగలవు. అది కారణంగానే, 
నా మనుమనికి (పాణదానం శేయవలసిందనీ, నీ (పేమకు పాతులైన 


పాండు పుత్రులకు సరిశాపం కలుగకుండా చూడవలసిందనీ (పాభేయ 
పడుతున్నాను.” 


సుభ[ద వ్యాదయ "వేదనను (శ్రీకృష్ణుడు (గహించాడు. ఆమె 
॥ లా 
అలా దీనంగా (బతిమాలటం ఆయన భరించలేక పోయినాడు. అది 
కారణంగా నే, ఆయనకు అంతులేని దుఃఖం కలిగింది. ఆయన, ఆవెంటనే 
మూర్చితుడు కావటం, మూర్భనుంచి శేరుకున్న తరువాత, “నీ కోరిక 
"నెరవేరి తీరుతుంది అని ఆమెకు వాగ్దానం చేయటం జరిగింది. 
సుభ[దకు ఆ విధంగా వాగ్దానం చేసి, (శ్రీకృష్ణుడు, మృత 
శిశువు ఉన్న మందిరంలో (వవేకశించాడు. అంతలో (చౌపది ఉ_త్తరను 
సమీపించి, (శ్రీకృష్ణుని ఆ గమనవాంర్ష నామెకు అంద జేసింది. 
vcs జాని 


ఆ వార్త వినగానే, ఉ_త్తరలో దుఃఖం ఉబికి వచ్చింది. అది 
కారణంగానే అమె |చౌపది నుద్దేశించి... 


పద్మ నాభుండు వచ్చిన బాలు జంక 

బెట్టికొనిపోయి | మొక్కిం౦తు (దీతియిసగ 

నని తలంచుచు నుండితి నమ్మనోర 

థంబు విఫలంబుగా జేసె (_చౌణి పేర్చి 
అని వాదయ విదారకంగా రోదించింది. 


అంతలో (శ్రీకృష్ణుడు ఆమెను సమీపించాడు. అది (గ్రహించిన 
ఉత్తర, అచేతనుడై పడుకుని ఉన్న ఆ కాలుని ఒళ్లోకి తీసుకుని, 
అతణి ఉదేళించి..... 
(a) ళ్‌ 
తాత లోకగురుడు దామోదరుడు వచ్చి 
యుండ లేచి (మొక ధా వుజ్జి దవ్చిలాంగ 
(25) 


క ఈకృక్ల: లీలామృతం 


ధర్మ వేదిమైన తం! డికి బుట్టి య 
ధర్మపరుడ వగుట తగునె నీకు! 
ల స ల ఆ బై నఖ? 


కృనువిచ్చి గెంతి తకు 
నను జూడుము |దుపద నృప తనయ జూడుము ని 
జనకుని తల్లి నుభ|[దం 
“=. “దనయా చూడు తలయె త్తి దరవోనముతోసన్‌ ; 
అని దీనాతీదీనంగా బ్రతిమాలుకుంది. _ ధుఃఖాతి శేకంవల్ల మూర్చ 
పోయింది, : 
ఆమె. దురవ సను. శ్రీకృష్ణుడు Pee అది | 
కారణంగానే, ఆయన, ఆ కుట్ట వాణ్ణి శయ్యమీద ఉంచవలసిందిగా 
(చ్రాపదిని కోరాడు. ఆమె అలా చేసిన వెంటనే, ఉ_త్హర నుద్దేశించి... + 137 
ఫో? న వీ మ్యు త్స శే మిఛ్యా సత్యమేతద్‌ భవిష్యతి - 
వష సంజీవయా మ్యేనం వళ్య తాం సర్వ దేహినాం, _ 
నోక్త పూర్వం మయా "మిథ్యా నై ఏరేవ్వపి కదాచన 
న చ యుద్దాత్‌ పరావృత్త స్తథా సంజీవతామయం, 
యణఖా మే దయితో. ధర్మో (వావ్మాణశ్చ విశేషతః 
అభిమనో్యః నుతో జాతో మృతో జీవత్వయం తథా. 
యథాహాం నాభిజానామి విజయే తు కదాచన 
విరోధం తేన సత్యేన మృతో జీవత్వయం CET 
యథా సత్యం చ ధర్మశ్చ మయినిత్యం (వతిష్ట్రి శా 
తథా' మృతః "విళురయం జీవతా దభిమన్యు ట్ల 
యథా:కంనశ్చ కేశీ చ ధర్మేణ నిహా. మయా 
తేన స్యేన జాలోఒయం పునః సంజీవతామయం, 
ఇత్యుక్షో వాసుదేవేన న వాలో-భరతర్ష భ 
శనైః శనై ర్భవో:రాజ (పాన్టు ంద్గత్ర సచేతన, 


(శ్రీకృష్ణ లీలామృతం ఆ 


ర్న 


“పగటి యెడనై న నే బొంకు పలుకనేని 
సమర ముఖమున నెన్నడు జలితవృ్తి 
బిజీది కడుగిడ నేని నిప్పిన్న వాని. 
యంగమున జీవ మీ | పొద్దయావహిల్టు. 


ధరణీ నురకులము నెడం 

గర మెక్కుడు [పియము నాకు గలడేని న సధ 

ర్మ రతుడనయేని నియ్యు - - ౨౫౫౫) 
_త్త్సరా సుతుడు లబ్ద జీవితత్వము నొందున్‌ , 


" నరునియెడ నా మనంబున 
విరోధ మెన్నడును నేమి విధమున వైనం 
'బొరయమి నిజమేనియు ను 
స్థిరముగ నిబ్బాలు మేన. జీవము సెందున్‌. 


నిక్కపు ధర్మువునన చే 

న క్యుంసాదుల వధించు టారసి చూడన్‌ 
నిక్కువమెై యార్యజనుల 

కెక్కెనయేని నసువర్ష మీ శిశువు గనున్‌-. 


మహిత సత్యంబు బరమ ధర్మంబు గాఢ : o 
నిర్మల (బహ్మూచర్యంబు నిత్యను[ప 

తిష్టితంబు లై. నాయందు చేజరిల్లు 

చేని నిచ్చాలునకు జీవ మిపుడ వచ్చు” 


అని పలికాడు. అలావలుకుతూనే, ఆ బాలుని, తన పాదంతో మెల్ల గా 
స్పృశించాడు. ఆపాదమ _న్తకంగా అతి నిమిరాడు. అది కారణంగా, 
'ఆ వెంటనే, ఆ శిశువులో. చైతన్యం "కలిగింది. ఆ మైన అత డటూ 
ఇటూ కదిలాడు. అంతలో, మూర్భనుంచి తేరుకున్న ఉత్తర, అతణ్ణి 

న్‌ 
అమిశానందంతో, చేతుల్లోకి. తీసుకుంది. " (శ్రీకృష్ణుని సమీపించి, అతణ్జి 


888 (శ్రీళ్ళవ్వ లీలామృతం 


ఆయన పాదాలమీద ఉంచింది. ఆయన చరణాఖాలకు నమస్కరిం 
చింది. ఆయన ఆశీర్వాదాన్ని పొందింది. 


ఆ విధంగా శ్రీకృష్ణుడు, అభిమన్యు కుమారునకు (వాణచానం 
శేయటం, వంశమంశా పరికీణమైన తరువాత జనింఛచినవాడు కావటం 
నల్ల అతనికి పరీషీతు డని నామకరణం చేయటం. జరిగింది, 


181 అవతారోననథనంవారోణం ; 


లీలామానువరూవం ధరించి, రాతస సంవో రానికి ఉపకమించిన 
(శ్రీకృష్ణుడు. కాలకమాన, రాశసాంశ నంభూతులై న ఛా_ర్తళాష్టు9 
లనూ, వారి సహాచరులనూ వధించే నివి_త్తం, కురుపాండవ వంశాల 
మధ్య జనించిన ద్వేషాన్ని [గహించికూడా ఉపేథించి ఊరకున్నాడు, 
ఆ ద్వేషం, [కో ధాగ్నిగా పరిణమించినప్పుడు, దాన్ని [పజ్వలింపజేసి, 
అసురాంశ సంభూతులందరినీ దానికి ఆవాుతి చేశాడు. 


ఆవిధంగా, భూభారాన్ని తొలగించిన (శ్రీకృష్ణునకు, తన 
సహాయకులుగా ఉద్భవించి, తవు కర వ్యాన్ని సక్రమంగా నిర్వహించు 
కున్న యాదవపీరుల నెలా ఉపనంహరించటమా అన్న ఆలోచన 
కలిగింది. అప్పు డాయన.. ,* 


నారాల వరవర. మనారా క ల కానక. కాకు వెన పను కాపలా సమం కా నరా కానన పధాజహాననావనాననవులా. కలలనాన్‌నొసట్యు 


*166 భూఖార రాజ పృతనా యదుభిర్నిరస్య 
గువైై 8 స్వబాహుఖి రచిన్నయ ద(పమేయః 
మ న్యేఒవ నేర్ననుగతో౭వ్యగతం హి భారం 
యద్‌ యాదవం కుల మహో అవిషష్యా మాసే, 


వై వాన్యతః వరిభవో౭న్య భవేత్‌ కథం. చి 
నృత్సం[శయస్య విభవో న్నహనస్య నిత్యం 
అంతః కలిం యుదుకు అన్యవి భాయ "వేణు 
న్తంజస్య వహ్నామివ ఇాన్లి మువ్వైమి భామ. 


(శ్రీకృష్ణ లీలామృతం 886 


“ఈ యదుపీరులు, ఇంతవరకూ, నా రతణలో,  భయమనేది 
"తెలియకుండా వ్యవవారించారు. సర్వ వి ధై శ్వర్యాలనూ అనుభవించి 
ఐశ్వర్యబల  దర్చ్పితులై ఉన్నారు. వీరిని నిర్మూలించేశ క్తి ఈనాడు 
ఈ రేడు లోకాలలోనూ లేదు. అన్యోన్య వై రానుబంధం వల మాతమే 
పీరు ఒకరి నొకరు సంవారించుకుని, ఈ శరీరాలను త్యజించటం, వారి 
వారి 'నిజావాసాలకు పోవటం సంభవమవుతుంది. అప్పటికిగాని 
భూభారం పూర్తిగా తొలగినట్టుకాదు; "నేను నిశ్చింతగా నా దివ్య 
గేవోనికి వెళ్లటానికి వీలు లేదు?” 


జని, ఆ సందర్భంలో నిర్ణయించుకోవటం జరిగింది, 


ఆ సమయంలో, ఒకసారి, బలరామ కృృష్ణులను సందర్శించుకు నే 
ఉద్దేశంతో, విశ్వామి[త అనిత కణ్వ దుర్వాస వామదేవ వళిష్టాది 
మహర్దులు 'ద్యారావతికి వచ్చారు. అలా వచ్చిన వారికి, (శ్రీకృష్ణుడు 
అర్ల ర ప్రపాచ్యాదు లర్విరిచుకున్నాడు. సత్కరించాడు. కుళల ప్రశ్నలు 
వేశాడు, ఆ సందర్భంలో, వారు ఆయన్ని ఉద్దేశించి, , , 


“జనములు నిను 'సేవింవని 

దినములు వ్యర్ణంబు లగుచు దిరుగుచు నుండున్‌ 
దనువులు నిలుకడగా వట 

వనములలో నున్న నై న వనరువానాభా ! 


తరణంబులు భవజలథికి 

పారణంబులు దురితలతల కాగమముల కా 

భరణంబు ' లా ర్లజనులకు 

శరణంబులు నీదు దిన్య చరణంబు లిలన్‌. 

కృష్టా ! నీ నామస్మరణం అమోఘమైనది. అందుకనే (బవ్మా 
రుదాదులుకూడా ఛాన్ని ఆళయిస్తారు. మానవులు దాని సహాయం 
ps భవసాగరాన్ని తరిస్తారు, 


$90 (శ్రీక PE లీలామృత q 


దుర్లభమైన నీ రూప దర్శనం పరితాపాలన్నింటినీ పటాపంచలు 
చేస్తుంది. ఆ ంరుథార్థాన్ని (గహించటంవల్ల నే ము మిష్భు డిలా 
శఛావటం జరగింది" 


అని, (పన్తుతి పూర్వకంగా విన్నవించుకున్నారు. ఆ తరువాత, 
ఆయనవద్ద నెలవు తీసుకుని, అక్కడికి అనతి దూరంలో ఉన్న పిండారక 
మచే పుణ్యతీర్థానికి వెళ్లారు; అక్కడ కొన్ని నాళ్లున్నారు. 


వా రలా పిండారకంలో ఉన్నప్పుడే, ఒకసారి, సనకాది 
మునులతో చతుర్ముఖుడూ, భూతగణాలతో మాశ్వరుడూ, సిద్ద 
ఛారణాదులతో సురేశ్వరుఢడూ శ్రీకృష్ణ సందర్శనార్థం చ్వారావతికి 
దిగిరావటం జరిగింధి. అలా వచ్చినవారు, ఆయనకు పబేవబే (పణామా 
లర్చించుకున్నారు. ఆయన్ని వస్తుతింశారు, దివ్యసుమాలతో 
అర్చించారు, ఆ తరువాత ఆయన్ని ఉద్దేశించి. ,, 


"అఖిల లోశేశ నళ్వేశ యభవ నీవు 

నుదయ మందుట భూళార ముడుపు కొఆఅకు 
బంచ వింకో_త్తర శతాబ్ద వరిమితంబు 

నయ్యు విచ్చేయు వె కుంఠ వార్మ వ్రమునకు" 


అని వినయపూర్వకంగా నివేదించుకున్నారు. 


ఆ మవానీయుల విన్నపాన్ని (శ్రీకృష్ణుడు చిరునవ్వుతో స్వీక 
రించాడు. అది (గహించిన [బహ్యురు.దామశేంద్రులు సంతుష్టులె, 
ఆయనవద్ద సెలవు తీసుకుని, తమతమ నిజస్టానాలకు వెళ్ళిపోయినారు, 


అది మొదలు, (శ్రీకృష్ణునకు అనేకమైన మవహోశ్చా కాలు 
గోచరించ సాగివై. అది కారణంగానే, ఆయన,  యదువంశానికి 
త్వరలోనే ఛేటు మూడభోతున్నదని నిర్భయించుకోవటం జరిగిండి, 


(స 


శ్రీకృష్ణ ఫీలామృతం స్టర్ట 


అంతలో ఒకసారి, యాదవకుమారులు, పిండారక తీర్ధంలో 

ఉన్న మవహారుల వద్దకు వెళ్లటం, వారిని పౌళన చేయటం, వాగివల్ల., 

త్మ (a) య (ay) 

యదుకుల వినాశనానికి చారితీసే ఒక శాపాన్ని పొందటం నంభ 
వంచింది. 


అదంతా (గహిస్తూఉన్న (శ్రీకృష్ణుడు, తనకు సన్నీహాతులై న 
యదువృద్దు లందరినీ సమావేశపరచి, వారితో ఇలా అన్నాడు. 


3139 “ఇటీవల అనేకమైన మహోశ్వాశతాలు గోచరిస్తునై్న, 
అవి యదువంశ వినాశనానికి చివ్నోలని నేను భావిస్తున్నాను. ఇక 
మనం ఇక్కడ ఒక తణమైనా ఉండకూడదు. వెంటనే, మన (స్రీజనాన్నీ 
పిల్లలనూ వృద్దులనూ కంఖోద్దారమనే పుణ్య_న్తలానికి పంపటం, 
సరన్వతీనదీ తీరాన ఉన్న (పథాన తీర్థానికి మనం వెళ్లటం నమంజసం, 


మన మా సరస్వతీ నదిలో స్నానంచేసి, ఉపవసించి, అర్చనాదులు 
జరిపి వి పపూజ చేసి, చాన ధర్మాదు లాచరించిన పజంలో మనకు 


*189 ఏతే ఘోరా మవోేశ్చాతా ద్వార్వళ్యాం యమకేతనః 
ముహూర్త మపి న సేయ మత నో యదుపుంగవాః. 


స్ట్ర/యో జాలాళ్ళ వృద్దాశ్చు శంఖోద్దారం [వజ న్లీ తః 
వయం [వభాసం యాస్యామో యత్ర (ప్రత్య కరన్వతీ. 


త తాధీపిచ్య శుచయ ఉపోమ్య నునమాహిొ ఈాః 
'బేవశాః పూజయిష్య్యూమః న్నపనా లేపనార్హ తైః, 


డ్రావ్మాణాంస్తు మహాభాగాన్‌ కృతన్వ_న్త్యయసోనయం 
గో ళూ హిరణ్య వాసో భిర్లజూళ్వ రథ వేళ్ళభిః 
విధికేవ హ్యాళష్టఘమ్నోో మంగలాయన ము శ్రమం 
చేవ ద్విజ గవాం పూజా భూశేషు పరమోభనట 


వీల (శ్రీకృష్ణ లీలొమృతిం 
నంభవింవబోయే ఆపద తప్పకుండా తొలగిపోతుంది; శాంతి లభించి 
తీరుతుంది.” 


(శ్రీకృష్ణుని హితోపదేశం, యాదవ |పముఖులందరికీ, (శ్రేయో 
చాయక మైనబే ననిపించింది. ఆ వెంటనే, వారు, ఆయన చెప్పినట్టు 
వేశారు. 


అలా|ప ఛాసతీర్ణంచేరుకున్న యాదవయువకులు, కృష్ణమాయకు 
వశులై, వాద్దులుమీరి చరించారు. మైరేయకమనే మధువును (తాగి 
మైమరచి ప్రవర్తించారు. పరస్పరం కలహించుకున్నారు. అన్యోన్య 
వధ కుషకమించారు. _అప్పుడు జరిగిన సంజోభంలో, చాశార్హ్య 
భోజాంధక వృష్టి సాత్టతఆాదులు ఎందరో తనువులు త్యజించటం 
జరిగింది. 


: “ తనచవారందరూ ఆ విధంగా మానుషదేవోలు త్యజించి, తమ 
తమ నిజావాసాలకు వెళ్లటం [గ్రహించిన (శ్రీకృష్ణుడు, అస్పటితో 
భూభారం పూర్తిగా తొలగిపోయిందని ఛావించాడు. ఆ యదువీరుల 
వినాశళంతో, తన అవతార (ప్రయోజనం తీరిపోయిందని కూడా ఆయన 
నిక ర యించుకున్నాడు, ఆ నిర్ణయాన్ని అర్థం చేసుకున్న బలరాముడు, 
ఆవెంటశే, యోగమాళ్లాన cee వెళ్లి, అనంతునిలో లీనం 
కావటం జరిగీంది. 


బలరాముడు ఆవీధంగా తన అవతారాన్నీ ఉపనంవారించుకున్న 
తరువాత, (శ్రీకృష్ణుడు, ఆ సమీపంలో ఉన్న ఒక అ _క్తిచెట్టు వద్దకు 
వెళ్లాడు. వెళ్ళీ, అక్కే కొంతసేపు (వశాంతంగా కూర్చున్నాడు. ఆ 
నమయంలో నే, ఆయన తన లీలా మానువ. రూపాన Ce 
నిజరూపం ధరించటం జరిగింది. 


(శ్రీకృష్ణ లీలామృతోం కర్రీ 


అలా దివ్యరూపంలో భాసించే ఆ మూర్తి 1 వతుర్చాహు 
డుగా గోచరించాడు, నీలమేఘంవంటి శరీరచ్చాయకు అనుగుణమైన 
పచ్చని పట్టుబట్ట నొకచదాన్ని ' ప మరొకచాన్ని ఊఉ శరీ 
యంగా వేసుకున్నాడు. య. 


ఆయన వాదయంమీద (శ్రీవత్సం భాసించింది. ఆయన ముఖ 
కోమలం మందవోసాన్ని విరజిమ్మింది.  మకరకుండలాలతో, కటి 
సూతంతో, [బహ్మానూ| తంతో, రత్నవోరంతో, భుజకీర్తులతో, 'కంకణ 
“కీయూరాలతో, కాస్తుభంతో, వనమాలతో, మణిమయాంచితకిరిటంతో 
విరాజమానుడై ఉన్నాడు. ఆ సమయంలో, శ) మవోవిష్టువు నాళ 
యించి ఉండే ఆయుధాలన్నీ ఆయన్ని ఆశయించి ఉన్నై, ఎట్టకలువ 
వంటి తన ఎడమపాదాన్ని, కుడి తొడమీద ఉంచుకుని, దాన్ని నవిలా 
సంగా ఆడిస్తూ ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన దైన దివ్య'తేజం 
సాలుగుదిక్కు.లనూ ఆవరించుకుని, అక్కడి చీకటి తెరల నన్నింటినీ 
తొలగించింది, 

అంతలో, మంగళకరమూ రమణీయమూ అయిన ఆయన దివ్య 
విగవాంలోనుంచి శతకోటి సూర్యుల కేజం ఆవిర్భవించింది. ఆ మహాను 


*140 బ్‌ చ్చతుర్భు జం రూపం | భాజిష్టు [పథయా న్షయా 
దిశో వితిమిరాః కుర్వన్‌ విధూమ ఇన పావకః. 
(శ్రీవత్సాంకం కంస శా కలు 3త త _వవోటక వర్చనం 
"కౌ శేయాంబరయు గ్మేన 'వరివీతం. సుమంగలం. 
సుందరన్మిత వక్తా9బ్దం నీల కుంతల మండితం 
పుండరీకాఖి రామాతుం స్ఫురన్మక ర కుండలం. 
కటి సూత్ర [బహ్మనూ[త కిరీట కటకాంగదై ః 
హీర నూపుర ము|దాఖిః కాస్తుభేన విశాజీతం 
వనమాలా పరీతాంగం మూ ర్డిమద్భి ర్నిజాయుథైః | 
“క్ళత్వోకొ దషిణే పాద మాసీనం వంకజారుణం, ౨. | 


ater శ్రీకృవ్ణ ఫీలామ్న్మతం 


ఖావుని వై కుంఠ గమనాన్ని దర్శించుకునే ఉద్దేశంతో, అప్పు డక్కడ 
సమావేశళశమెన (బ్రహ్మా రు[చ్రామ లేంద్రులూ, దేవతలూ, దివ్యర్దులూ, 
పజాపతులూ అందరూకూడా అది చూసి అమి తాశ్చర్యంతోనూ, పర 
మానందంతోనూ జయజయధ్యానాలు చేశారు. 


ఆకసంనుంచి జయజయ ధ్వానాలు వినిపిసూఉండగా, సురలోకం 
నుంచి నుమవర్షం కురుస్తూ ఉండగా, దేవదుందుభులు _మోగుతూ 
ఉండగా, ఆ దివ్యసుందర మూర్తిలోనుంచి బాహిరిల్టినమవా తేజం, గగన 
మార్గాన గమించి, పోయి పోయి వై_కుంళం చేరుకుంది. 


* 


ఆ విధంగా తన అవతారాన్ని ఉపనంవారించుకున్న ,శ్రీక్ళవ్ల 
పరమాత్ముని వంళం, అనంతరకాలంలో నూట ఒక్కుశాఖగా విన్తరిం 
చింది. ఆయనను వరమ గురునిగా భావించి, సేవించి, ఆయన "దైన 
మార్గాన్నే అనుసరించి, వాత్సల్యామృ తాన్ని [గహించి, ఇవాలోకంళో 
సర్వవిధ భోగాలనూ అనుభవించి భవసాగరాన్ని తరించింది. 


శే 


(శ్రీకృళ్ణుడు. రాకసాంళతో జన్మించిన రాజులనూ, వారి అను 
చరులనూ సంవారించటాననికీ, వారివల్ల పుడమితల్లి పడే బాధలను 
తొలగించటానికీ, సాధులను సంరతించటానికీ, ధర్మాన్ని పునరుద్దరించ 
టానికీ, అనన్యభక్తితో తన్ను ఆరాధించే వారిని అను గహించటానికీ 
మానవ లోకంలో అవతరించాడు. ఆ అవతారానికి అనుగుణమైన 
లీల. లెన్నిటినో |పదర్శించాడు. వాటి ద్యారా పామరులనుంచి 
పరమర్హుల వరకు అందరికీ పదమానంచాన్ని (వపొదించాడు, 


ఆ లీలలలో వీ ఒక లీలను విన్నా వినిపించినా, స్మరించు 
కున్నా (శ్రవణం చేసినా, పఠించినా ్రవచించీనా (ప్రాణులకు ఆ 


శ్రీకృష్ణ లీలామృతం (| 


ఘహోనుభావునిహ్టు అభిమాన౦ కుదురుతుంది, ఆ అభిమొన౦, కాలి 
కనాన అనన్యభ క్రీగా హపొందుతు౦ది, అనంతరం, అరే ఆయన 
లను గహోన్నీ తర్యాశా సాలోక్యాల్నీ సాధకులకు ప్రసారిస్తుి 


k 


కకం హరే ర్భగవలో రుచిరావశార 
ఏ భాలచరిశాని చ శంశమాని 
అకక నేనా చ ప్రశాని గుణాన్‌ నునుష్యో 
భ కిం పరాం పరమహంస గశౌ లభేత, 
క విధమైన దృఢాభి ప్రాయమే ఈ శ్రీకృష్ణ లీలామృళ కృళికి మూలం, 


శే గ్ల గ్ల 


శి గోపాల్‌! 


